


చొళ్తపాక పదసాహిత్యం _ సంపుటం - 20 


శృంగార సంఠిర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
1008 


770. ౧606 56168 - 662 


ప్రథమ ముద్రణ : 1979 
ద్వితీయ ముద్రణ : 1998 








జీ౦0, [0 ఉధల్లం మ 


ర086...... 


నా 
వెల : రు. 30-00 న ప! 


ప్రతులు : 2000 






ప్రచురణ : 

థ్రీ [/.4.గ. వినాయక్‌, 1.4.5. 
కార్యనిర్యాహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ముద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 


ఇందరికి అభయంబు లిబ్బు చేయి 
కందువగు మంచిబంగారు చేయి 4 
కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్మాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్రీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే | తాళ్లపాక కవులు ్ర॥శః 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక(గ్రామం, వ 
(క్రీ:శ! 15వ శతాబ్దంలో వైస్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
స టు ని 
రచించినవార్తు తాళ్లపాకకవులు. శ్రీ వేంకటేశ్చరస్వామివారి సేవలో తరించిన 


లు, , 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరును య్య, తాళ్లపాక చినతిరునులయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరలో లభించాయి. 

తాళ్లపాక కవుల సంక్తీర్తనల భాండాగారం మొదటి శాసనం ్రీ॥ళ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి శ్రీశ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంక్షీర్తవభాండాగారం గూర్చిన ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్టానములవారు ్రీఃశు 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. క్రీ! 1922 సంవత్సరం ముండి 
'శ్రీఃశః 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంక్రీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1985-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 

కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

“1949-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంక్షీళ్రనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


శ 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక వూ జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దళల్గోనె తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది... 

ఈ వివిధ. దళల్లో తాళ్లపాక పదకవుల సంక్రీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు న. 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్తిర్తనలు 
సాహితీవత్రలకు, సంగీత విద్వాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్దుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్టానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథమత: తాళ్లపాక కవుల సంక్రర్తనలను సమ(గ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగొరికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (వశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి_దేవస్థానాలు) ఆచార్య కె. సర్వోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీనీ, శ్రీ వేంకటేశ్వర వ యం. తిరుపతి) డా॥ 'అచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
/.&..౧౧.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. | 

(ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

. [4.%.2. వినాయక్‌ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


(శ్రీశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంక్షీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్యాన్ని ఎన్నోవేల సంక్షీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్యాన్ని ప్రబోధించారు. 

శ్రీః ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్చరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్షీర్రనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య క్రీర్తిచాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైస్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భగవత్తత్య్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
'ప్రయత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాశ్రైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ, వేంకటేశ్చరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 

ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, [ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తొళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది." అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీ సమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 

, పొందింది. 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్షీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయినరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ వివిధ విశ్శవిద్యాలయాల 


ఇ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం, 
1978సం నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్చ విద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్తీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 
పూర్వము[ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి. పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమ(గ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేళ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 
తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంక్షీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ[గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 
భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంక్తీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజాగారికి, మరియు ధర్మక్షరృత్వమండలి సభ్యులకు మా హార్టిక కృతజ్ఞతాంజలి. 
ఈ సంపుటాల ముద్రణకు, ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎకికె.ఆర్‌.వినాయక్‌ 1.గి.6. గారికి కృతజ్ఞతాంజలి. 
తాళ్లపాక పదకవుల సంపుటాల పునరు గద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్చ్శవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు /1.4.. ౧౧.0 గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు. 
ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పొరసంబంధ 
-శాఖాధికారి శ్రీ పి, సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. . 
డొ॥ మేడసాని మోహన్‌ 14.4. ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 


సంపుటాలు మునుపటి ఇప్పటి సంక్రర్తనాచార్యుని 
వ సంఖ్య పేరు 


అధ్యాత్మ సంకీర్తనలు 
































2 
3 
10+1162భాగాట) 
క్షం 
శ 
13 
కడ 
15 
16 
[7 
18 
శం 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 


అధ్యాత్మ సంకీర్తనలు 






అధ్యాత [. సంకీర్తనలు 







అధ్యాత్మ సంకీర్తనలు 









శృంగొర సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





౨ 00 ఇస 6౮. ౮:౫ అ [౧ 




























శృంగార సంకీర్తనలు 







అధ్యాత్మ సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 












శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు 







శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 











శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంక్షీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళ్లపాక అన్నమాచార్యులు 





ళు 


తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
, బడుచున్నది. ఈ సందర్భంగా సంక్షీర్తనల సంపుటాల సంఖ్యలు [క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ "ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును సహృదయ. పాఠకులు 
గమనించగలరు. 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
, బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, సై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
(ప్రథమ -ముద్రణ సంపుటాలకు చేర్చబడినది. ఈ మార్పును సహృదయ. పాఠకులు 
గమనించగలరు. 


2 


ములుగూడ కొన్ని ఇట్టి విషయములందు పాతకాలమునుండి నేటి 
చాక సాగుచునే యున్నవిః 


అన్నమయ్య పరమభాగవతుడుగా, ఆతని అధ్యాత్మళ్ళంగార 
సంకీర్తనలు భాగవతధర్మముల్లుగా చాటుచు, ఆతని కీ ర్రనలరాళి 
నంతటిని ముదించి లోకమున కందించుచున్న మాదేవస్థానమువారి 
(ప్రయత్నములో, ఈ పరిష్కరణకార్యము సాగించుచున్నమాబోటి 
.వారు_ అన్న మయ్యపరిళుద్దభాగవతధర్మమును, చాని సనాతనత్వ 
మును, పామాణ్యమును లోకమునకు ఇాటి శా స్రీయసమాధాన 
ములతో వై తెల్పినట్లు ఏళొందరికోగల్గుకొన్నిదుర్చల సందేవాము 
లను తీర్చి, ఇది భాగవతశంప్రదాయ మేయని సమర్థింప వలసిన 
అవసర మున్నది. 


విరక్తుడై నవాడు (ప్రపంచమును రోని, పరమాత్మను మనసున 
పదిలపరచి, 'యోగమార్గముతో తాను తరించుట్క తనఉపచేశము 
లతో ఇతరులను తరింప జేయుట ఒకసంపదాయముగ తోకమున 
సాగుచున్నది. దీనిని కాదను వా ెవ్వరును లేరు. ఈ యోగ 
మొక్కటియే పరమార్థసాధకమను వాఠముమా(తము మంచిది కాదు. 


తరించుటకు, తరింప జేయుటకు మార్గములు చాల కలవు. 
మనన్సును, శరీరమును [క్రుంగదీయు తీవమైనతపన్సులు, శరీరము 
లోనిభా గములవై గారడీచేయుపహాఠ యోగము, సర్వధర్మసన్యా 
సనమైనరాజయో గము, శైవ, శాక్త సౌర, వైష్ణవ, గాణాపత్య 
కల్పములందు చెప్పబడిన నానా విధమ౦త్రత౦ త్ర మార్గములు 
మొదలయిన వెన్నో కలవ. ఈ అన్నింటియందును భక్తి (ప్రధాన 
'హేతువుగ నిలుచుచున్నది. ధ్యానము యజనము అర్చనము [్‌ ర్త 
నము అను నాలుగు పద్ధతులను, యుగక్రమముగ భగవత్చాపప్పికి 
(పాన సాధనములుగా ఛ్యాయన్‌ కృతే, యజన్‌ యల శేశా 


3 


యాం,చ్వావ శే ఒర్బయన్‌, యచాప్నోతి, తదాప్నోతి కలౌసంకీర్త్య 
'కేళవమ్‌!” అని విష్ణుపురాణము ఘోషించుచున్నది. 

వె చెప్పిన వ శాళ్తాదులయందు సదాచార దురాభార 
ములు ఆెండును పెనగొని మాదే మంచిపద్ధతి, మాదే మంచిపర్ధతి 
అని విజ్ఞవీగుచున్నవి. 


వై చెప్పిన ఐదుకల్పములందును ఈ సదాఇబార దురాచార 
ములు సమానములే. కాని నదాచారము వైదికమని, దురాచా 
రము అవై దికమని స్మృతికర్తలు చెప్పుచున్నారు. ఈ అన్నింటిలోని 
మంచిచెడ్డలను వింగడించి నిగ్గు దేల్చుట నాపనీగాదు. ఆయినను 
ఒక్క శా క్రకఠల్పమునందలిదురా ఛారము, సచాచారమును కాల 
దన్ని, తానే వై దికధర్శ్మముగ చలామణియగుచు (శ్రుతిన్మృతిపురా 
ణములందు_ దిట్టలయినవారినికూడ కనుగప్పి వారిచేగూడ ఈ 
ఆవారమే ధర్మ్యముగ, వై దికముగ పరిపాలింపబడుచున్నదన్న చో 
చాని బల మింక చెప్పనక్కర లేదు, 

శ్రీ శంకర భగవళ్చాదులకు ముందు. ఇవి రికీ తంత్రము 
లుగ లోకములో బహుళవ్యా ప్తిలో నుండినవి. అవన్ని పరమార్థ 
మునకు దూరములని శీ శంకరులవారు ఖండించి చాటి వ్యా ప్తిని 
కొంత మందగింప 'జేసిరి.. ఈ తం[త్రములందు ఆసక్తులై న కొందరు 
నేటికిని (శ్రీశంకర భగవత్సాదులను దూషించుట కలదు. ఈ తంత్ర 
(గ్రంథములు "౨ గా, మయి! ఉ&8101 అను నతడు, కలకిత్తా 'ఆగ 
మానుసంధాననమితి " యాజమాన్యమున సంపుటములవారీగా 
(వకటించువరకు దీనిలోనిచిదంబరరవాస్యము లోకమునకు లి 
యక, అంధపరంపరగ ఆ యాచారముననే సాగుచుండినది. 


అవై దికములై'న శై వళాక్తతం్యతములలో_ వురుషులందరు 
పరమశివులు, (స్రీలంధరు శక్తి స్వరూపిణులు, వావివరుసలు లేక, 
1. 6-2-17 విష్ణుపురాణము, 


గీ 


తన పెర అను భావములేక్క ఎవరితో ఎవరు [కీడించినను అదంతయు 
దేవీపూజగనే, పరమశివార్చనగనే భావింపవలెనట! ఇది ఖైరవ 
తంతముయొక్క -పరమసిద్ధాంతము. దీనికి  కాలావళీనిర్ణయః ' 
అను ఒకమవో[గంథము మూలాభారము. సమయ, దజిణ, వామ, 
"'కాలాచారములని నాలుగు సంప్రదాయములు కలవు, మొదటి 
రెండును వై దికములు, అవి (శ్రీవిద్యావరములు, శ్రీ అనగా పర 
బ్రవ్మా, 'మోథము అని అర్థము. “సాహి శ్రీః అమృతా సా 
అని గ్రుతి. వామకౌాలములు రెండును అవై దికములు. 


ల్లోః నర్వేభ్యళ్ళోత్తమా వేదాః వేదేభ్యో వైష్ణవం పరం । 
వైస్ణవా దుత్తమం శైవం శై వాద్దడీణ ముత్తమమ్‌ ॥ 
దక్షిణా దుత్తమం వామం వామౌత్సిద్దాంత ముత్తమం 
సిద్ధాంతా దుత్తమం కౌలం కౌలాత్సరతరం నహి ॥ 


అని వీరిసిద్దాంతము. వీ్రిక్రి 


ళ్లోః మద్యం మాంసం తథా మత్స్యం ముద్రా మైథున మేవచ 1 
మకారపంచకంచై వ దేవతా బ్రీతికారకమ్‌ ॥ 
(4-88 కౌలానలీనిర్ణయము] 


. అని నిళ్యాచార విశేషములు, ఇంత యేల వీరి ప్రధానసిద్ధి ఒకటి 
శెండుల్లోకములలో చెప్పి “కథాఒపి ఖలు పాపానా మల మశే 
యసే యతః” అని ఈపాపచర్చను ముగించు చున్నాను. 


ల్లో॥ వామే రామా రమణకుళలా, దక్షిణే పానపాత్రం' 
మధ్యే న్య స్తం మరిచసహితం సూకరస్యోష్టమాంసమ్‌ । 
స్కంధే వీణా లలితసుభగా నద్దురూణాం ప్రపంచః 
కౌలో ధర్మః పరమగహనః యోగినామపష్యగమ్యః ॥ 
[21-100 కౌలావలీనిర్ణయము] 


భోః గ్రకౌ పండలే అన్ఫ గ్గశి మండమాలా 
కరే పానపాత్రం ముఖే హంత హోలా 


ర్‌ 


సరిత్య క్త కర్మా లయన్య స్తధర్మో 
విరకోఒవధూతో ద్వితీయో మహేళః ॥ 
[21-18 కౌలావలీనిర్ణయము] 


వీరి భక్తికి యోగమునకు, సిద్ధికి ఇంతకు మించిన స్థానము 
లేదు.! ఇట్టులే వై ష్ణవతం్యత్రము లందును. నేటికిని వైైష్ణవులుగ 
"పేరు ఛాటుకొనుచు కలళపూజ, కంచుకోత్సవము సాగించు పెద్దలు 
దండిగనున్నారు. ఇవి వివరింపవలసిన పనిలేదు.-* 


ఇట్లు అవై దికాచారములు, అభాగవత సంప్రదాయములు 
లెక్కకు మిక్కిలిగా బలిసి “*స్తారపుధర్మమున్‌ విమలనత్యము 
పాపముచేత బొంకుచే(, వారము చెందలేక చెడబారిన దై నయవస్థ ” 
అన్నట్లు వై దికాచారమును, భాగవత సం్రపదాయమును మైలపర చి 
నిలిచినవి. 


'మనకు (పకృతచర్చనీయమగుఅన్న మయ్య భాగవతసంప్ర 
చాయములో కచకుచాదివర్ష నము, రతిలంపటము గలిగిన ళృంగార 
సంకీర్తనలరాళి, వై చెప్పిన అభాగవత సంప్రదాయమునకు తార్దాణ 
మగునేమో యని కొందరు భావింపవచ్చు. 'పాలను గలసిన జల 
మును, పాలవిధంబుననె తోంచు అన్నట్లు తయారై నది నేటి సంప్ర 
చాయనరళి, శావున నందేహించుట కవకాశము లేకపోలేదు. 
శాని సమ్యగ్‌ దృష్టితో త_త్త్వ్వచింతతో పరిశీలించువారు పరమార్థము 
(గ్రహింవగలరు, అట్టివానే కరవై నరోజులివి, కావున అన్నమయ్య- 
భదక్తిన్వరూపము వైకోవకు/. చెందినది కాదని నిరూపింపవలసిన 
అవసర మేర్చ్పడినది. 
చూడు "ఫలాపనర్ధదప్రటుణనమ.?. బగస్తడు ట్రీ కల్యాణానంద 


భారతీమాంకాచోర్య విరచితము, శ్రీనివాసా (ప్రింటింగ్‌ వర్కు, నికిర్యద్రాబాదు - 1848. 
౪01 20-౯2 


6 
శృంగారభక్తి క్తి భాగవతవిష్ణుపురాణములు. 


ల్లోః శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాధసేవనం | 
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మని వేదనమ్‌ ॥ 


గణమాహాత్మ్యాస క్తి, రూపానక్తి, పూజాన క్తి క్త 

న్మరణాస క్తి, డాస్యాస క్రి, సభ్యాన క్తి, వాత్సల్యాస క్రి, 

కొంకాన క్రి ఆత్మని వేదనాస కి, తన్మయళాన క్రి 

వరమవిరహాస క్రిరూపా ఎకధాపి ఏఠదళశధా భవతి॥ నార, భ. సూ.5.81 


అని తొమ్మిదివిధములుగ, పదకొండువిధములుగ భ క్తి పేర్కొన 
బడినది. వీనిలో కడపటిదగు ఆత్మని వేదనరూపమైన భక్తికి విర- 
వోస కిభక్తికి [పధానముగ గోపికలే పా(తత్రములగుచున్నారు 
(శ్రీకృష్ణునికి తమ తను మాన (ప్రాణములు సమర్పించి ధన్యులయిన 
వారు వానే, గోపికలభ క్తినిగూర్చి భాగవతవిష్ణుపురాణాదులు 
విపులముగ చర్చించినవి. 


గోపికలతో (శ్రీకృష్ణుని రానక్రీడను విపులముగ శుకబవ్మా 
వరీమిత్తునకు తెల్పెను. సాజాత్తు భగవంతుడగుకృష్ణుడు గోపిక 
లతో లౌకికళ్ళంగారమునకు పాల్పడినట్లు కుకునివలన వినినపరీ ఊత్తు: 


భోః కథం న ధర్మ పేతూనాం వక్తా క ర్లాఒభిరకీకా 1 
వ్రకీప మాచరదృ్రహ్మన్‌ పరదారాభిమర్శనమ్‌ ॥ 


శ్లోః ఆప్పకొమో యదుపతిః కృతవాన్‌ వై జుగుప్పీతం | 
కిమఖిప్రాయ ఏళ న్మే సంశయం ఛింది సువత ॥ 
[లాగు 1”, 8] 


అని పశ్నించినాడు. మనవలెనే పరి&ిత్తుకూడ శుక బహ్మయంతటి 
వానిని ' జుగుప్సితం' అను పదముతో ఈ (పళ్న వేసినాడంళే మనకు 
సందేవాము రావడములో సందేహమే లేదు. దీనికి శుకబవ్మూ:. 


7 


లైోః అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాశ్రితః ॥ 
భజతే తాదృశీః [క్రీడాః యాళ్ళృళ్వా తత్పరోభవేర్‌ ॥ 

[కాగ 10-88-88) 
అని బదులు శెప్పినాడు. ఈ భాగములో “అనుగహపోయ'* అను 
పదమును వ్యాఖ్యానించుచు (క్రీధరస్వామి : 

“శృం గారరసాకృష్ణచేతనః బహిర్ముఖానపి 
స్వపరాన్‌ క ర్తుమితిభానః ” 


అని వివరించినాడు. దీనివలన భగవత్సరముగ బహిర్ముఖానందమును 
చెందదలచినవారినికూడ స్వామి తనవారినిగ చేసికొనుటకు ధయ 
చూపుచున్నాడు. గావున ఈ శృంగారము చావ్యూముగ శృంగార 
"మైనను ఆంతరముగ భగవత్సర మై నందున పవిత్ర మేయని శెలియు 
చున్నది. 


రాసకీడానంతరము శంఖచూడాది వధమునుచెస్పే లిీవ 
అభధ్యాయారంభమునకు పీఠికగా పూశ్వాధ్యాయఫలమును చెప్పుచు 
(శ్రీధరస్వామి : 


+త దేవం కామానుగ్రహముఖేన కామజయం ్రతిపాద్య " 


అని సూచించినాడు. దీనివలన భగవదర్చితమై నకామలీల, భౌతిక 
శామములనుండి దూరమై భగవళ్చా౦ప్తికి శారణమగుచున్నదని 
మన మూహింపవలసియున్నది. ఇదే కామజయము ' అశ్వమేధము 
నందుకూడ ''అంబే అంజాల్యంబి కే అను (కుతిచేత వివరింపబడు 
చున్నది. వై నచెప్పినభాగవతపు రాణపద్ధతి శ్రుతికి సన్నిహితమని 
ఊహింపవలనియున్నది, రాసనకీడానంతరము చదానిఫల[కుతి చెప్పుచు 
భాగవతము : 


ల్లోః విశ్రీడితం వ్రజవధూఖి రిదంచ విష్ణోః 
క్రద్ధాన్వితో ను శ్రణుయా దనువర్జ యేద్యః ! 


భక్తిం హరొ భగవతి వ్రతిలభ్య కామం 
హృద్రోగ మాళ్వవపానో త్యచిరేణ ధీరః ॥ 
(భాగ, 10-8-41) 
అని కీర్తించినది. ఇదేఘట్టమునందు నా రాయణీయభాగవతము, 
శ్లోః బొరాత్మనాన పరమాత్మతయా స్మరంత్యః 
నార్యోగకాః పరమహంసగతిం కృణేన | 
తం త్వాం ప్రకొశపరమాత్మతనుం కథంచిత్‌ 
చి త్తే వహ న్నమృత మశ్రమ మబ్నవీయ ॥ 
[[వారా, భాగ, దళకము 65, శ్యో8,] 


అని కీ ర్రించిసది. 


కంసవఛానంతరము. దేవకీదేవి బలఠామకృష్ణులను చూచి, 
మీకు ముందు పుట్టి కంసునిచే చంపబడిననానంతానమును చూడ 
గోరుచున్నాను. అనగా, వారు ఆసంతానమున్న 'పాతాళమునకు 
వు అక్కడ బలిచ[కవర్తిని చూచిరి. అప్పుడు బలి రామకృష్ణు 
ల 


భోః సాలోక్యంచాపి సారూవ్యం సామీప్య మథ సాత్మతాం। 
ప్రొప్తాస్తే పుండరీకొక్ష భావోహి భవకారణమ్‌ ॥ 
కేచిదుర్చుద్ధవై రేణ భక్త్యా కేచన కౌొమతః | 
న తథా సత్వనంరస్ధాః సన్ని కృష్ణా స్సురాద.యః ॥ 
(భాగ. 10-85-48, టి] 


అని పల్కినాడు. దీనివలన సా _త్తికమైనతపస్సునకంకేకూడ 
స్వామి సాయుజ్యమునకు వై రము-భ క్రి_కామము [పధానముగ 
'వేర్కొనబడినవి. ఇందులో వైరముతో కంసవై ద్యాదులు, భో 
అ[కూరనార'చాదులు, కామముతో గోపికలు స్వామి సాయుబ్బము 
-నందిరనుట సిద్ధము. _ఎపరివైనగాని వ్రైరమైనను, భక్తియైనను, 
కామమైనను గాఢముగ నిలిచినచో, చానికిగురి మైన అవ్య క్తి గట్టిగ 


ఖునసులో పాదుకొనును. అవ్య క్రి మనుష్యుడై తే ఐబహికఫలము 
అశొళ్వళము, ద్రైవమైతే దివ్యఫలము-శాళ్వతము. ఇంతేగడదా దీని 
సారము, కావుననే కంసాదులు, అకూరాదులు, గోపికలు ముక్తి 
నందిరని భాగవతము గొంతెత్తి చాటుచున్నది. 


ఇదే విషయమునందు ఇంకకొంచము దృథఢముగ, సంగవహా 
ముగ, సారవంతముగ విష్ణుపు రాణ ముపదేశించుచున్నది. శర దాకి 
వేళజరిగినరాసకీడకు ముందు ఆ శర దాతిని విష్ణుపురాణము, 
భాగవతముకూడ విచ్శితముగ వర్ణించినవి. ఆశరర్వర్ష నమునకు 
పీఠికగా విమ్ణపుశాణవ్యాఖ్యాతయగు (శ్రీభరస్వామి 
“*గోవర్ధనవహాదీని శరత్కర్మాణి పర్షయన్‌ 1 
శరదం వర్ణయళ్యాదౌ అధ్యాత్మార్థోపమానత ॥ ॥1 
అని వివరించినాడు. ఇది (శ్రీధరీయ శ్లోకము. ఆ శరద్వర్శ నము 
మచ్చునకు 'రెండుళ్లో కములు: 


శ్లో॥ మయూరాః మౌన మాఠస్థుః పరిత్య క్తమదా వనే । 
అసారతాం పరిజ్ఞాయ సంసార స్యేవ యోగినః 
[విష్ణు 6-10-8] 
ట్లోః దిభూచ నిర్మలం వ్యోమ శరదా ధ్వస్రతోయదం 
యోగాగ్నిదగ్ధక్షేశామం యోగినామివ మానసమ్‌ ॥ 
, [విష్ణు 6-10-12) 
ఈ విధముగా విజృంభించిన ఆశర్యద్రాత్రిలో పలువురు గోపికలు 
కృష్ణునితో శరాసకీడ సలిపిరి, ఆ రాస్మకీడయంతయు వై వైకి శృంగార 
మయమైనను హక అధ్యాత్మవి ద్యామయము. ఒక గోపిక 
దళనుగూర్చి విష్ణుపురాణము: మ 
శ్లో॥ తచ్చి త్రవిమలాహ్ల్షాదక్షీణపుణ్యచయా తథా ॥ 
._ ఈదప్రాప్రిమహాదుఃఅవిలీనాశేషపాఠకా ॥ అన్నది 
[విష్ణ 6-10-21) 


10 


(శ్రీకృష్ణుని మనసులో ధ్యానించేఆనందముతో ఒడలుమరచినగోపి 
కకు తాను పూర్వము నంపాధించుకొన్న, పుణ్యరాశియంతయు 
నళించినదట. ఆ స్వామిని తనవళముచేసుకో లేని మవోదుఃఖముతో 
తనపూ ర్వార్జితపాపవి శేషమంతయు నళించినదట. ముక్తుడగు వానికీ 
పుణ్యపాపములు రెండును (ప్రతిబంధకములే. పుణ్యముతో ఉ త్తమ 
జన్మము-జి త్త తమలోకము, పాపమతో నీచజన్మముంనరకలోకము నం 
భవించుచున్నవి. ఉత్తమజన్మ మైనను జన్మ మేకా. జనమును కడ 
దాటుట యేక చా ముక్తి. కావున ముక్తికి పుణ్యముకూడ. పతి 
బంధకమే, అందుకే “పుణ్యపా పే విధూయి'' అని కుతి. నిడుపాటి 
జడలు పెరిగినమహోయోగులకుకూడ ' సంభవింపని ఈ పుణ్యపా ప 
జొళనము గోపికకు సంభవించినదంశు మరి యోగమునకంశే 
భగవదేకా[గమైనకామ ముత్తమముకాదా? వై శ్లోకములో 
శృంగారసంబంధులై న సంయోగవియోములు శెండును చెప్పబడి 
నవి. కాని ఫలితము మవోయోగులకుకూడ అందరానిది. అక్లు 
ల్లోః చింతయంతీ జగత్సూతిం పరబ్రహ్మస్వరూపణం | 
నిరుచ్చ్వాసతయా ముక్తిం గతాఒన్యా గోపకన్యకా ॥ 

(విష్ణు 5-18-22] 
ఒకగోపిక స్వామిని తలచి తలచి తన్మయీభావముతో మైమరచి, 
తుదకు ఉచ్భాాననిశ్వానములుకూడ లేక రాతిబొమ్మవలె నీలిచినదట, 
ఈఘట్టములో 'నిరుచ్భ్వానతయా' అను పదమును వ్యాఖ్యానించుచు, 

_ * ప్రియానుభవరూవధ్యానోత్‌ అంతర్మగ్నే మనసి తదవినాభూత ప్రాణా 
దేరపి ఆంతర్గతత్వాత్‌ నిరుచ్చ్వాసత్వం, దళశమ్యావస్థయా ్రియమితి కామ 
శాస్త్రే వల్లభసాయుజ్యముకం,. ద్వేషా చ్చైద్యా దేరిన కామాత్‌ గోసపీనాం 
సాయుజ్య ముపపన్న౦” 


అని విష్ణుచిత్తీయము శెప్పుచున్నది. కావున భాగవతవిష్ణుపురాణ 
ములలోనిగోపికాభ క్షి అన్నమయ్య నాకర్షించినది. 


11 


అన్నమయ్య శృంగారము 
చానికి తోడు ఆయన పట్టుగ అభ్యసించిన శ్రీ వై ప్పవచేదాంత 
ట న 
పద్దతి, ఆయాకర్ష ణ[కియకు దోపాదము చేసినది. (శీవెన్షవ మత 
0 యె రార 

మునకు చేరిన పంజెండుగురు ఆళ్వారులుకూడా ఈ నాయళాభఖావ 
మునకు అ([గపూజ యిచ్చి కొనియాడి తరించినారు. అందువలననే 
(చావిడభాషలలోనున్ననాలుగు వేలపాటలను "నాలాయిర దివ్య 
(ప్రబంధ: మని రామానుజమతస్థులు కొనియాడుచున్నారు. ఆ 
దివ్య[పబంధమునకు 'వేదముతో సమానమైన స్థానమునుగూడ నిచ్చి 
*''చావిడ వేదిమని చెప్పుచున్నారు. 

శ్రీవె. వవ మతదీతతో, వై ఛెప్పిన దివ్యపబంధాదుల శ్రవణ 
మననములతో, ఆ యాళ్వారులము క్రి సిద్దాంతముతో పండినఅన్న 
మయ్యమనన్సు ఈ శృంగారసంకీ ర్తనలళాశికి వాట వేసుకొన్నది. 
కానీ అన్నమయ్యళ్ళంగారసంకీ ర్రనలలో భౌతికళ్ళంగారము ఎక్కు 
వగ తావుచేసుకొన్నట్లు కన్పట్టుచున్నది. దీనికి కారణము ఆయన 
ఎంత వేదాంతము చదివినను, ఆయన మనసులో నిలిచినది గోపికా 
భక్రియే. నారద భక్తిసూతములయందు : 


"సా త్వస్మిన్‌ పరమ(ప్రేమరూసా*”” (నార-భంసూ, 1-ల) 
“పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః। 
కథాదిస్వితి గర్గః । ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః | 
నారదస్తు తదర్చితాఖిలాచారితా తదన్మరణే సరమవ్యాకులతేతి । 
అ స్త్యేవమేవం । యథావ్రజగోపికానాం ॥ "" 
తతశ్రాపి న మాహాత్మ్యవిన్మృత్యపవాదః ॥ 
తద్వహీనం జారాణామివ ॥ 
అని నారదభ క్రిసూత్రములు [1వ అధ్యాయము 16 నుండి లలి వరకు 
గలవి చెప్పుచున్నవి. అన్తే ' అతపవ తదభా వాద్వల్ల వీనామ్‌ ' అని 
శాండిల్యభ క్రిసూ తము (1-14), 


12 


“* భట్రనం అంతఃకరణస్య భగవదా ౪ారతారూపం భ కిక అని 
కానీ, భజ్యతే నేవ్యతే భగవదాకార మంతఃకరణం “కియశే 
అనయా ఇతి భక్తి” అనిశాని, " భజ్య లే ఆస్వాద్యతే భగవా౯ా 
నాయకళ్వేన అనయా౩తి భజక్తిః ” అనీ కానీ, భక్తికి వ్యుత్పత్తి ఛెప్పు 
కొనవచ్చును. ఈ విషయమునే “"దృష్టానుశ్రావిక విషయతృష్ణస్య 
వళీకారసంజ్ఞా వై రాగ్యమ్‌,”" “తత్పరం పురుషఖ్యాతేః గుణవైతృం 
వ్ష్యం” పా. యో-నసూ 1_15-_16. అను పాతంజల యోగసూ[త 
ములును వివరించుచున్నవి. 


“* యోగినామపి నర్వేషాం మద్గతే నాంత రాత్మనా 
శ్రద్ధావాన్‌ భజతే యోమాంస మే యుక్తతమోమతః ” 
(ఈగ. 8-4) 
అను భగవర్గీ కాల్లోకమునకు మధుసూదనసరస్వతీవ్యాఖ్యానముకూడ 
పెద్దలు పరిశీలింపగలరు. 


వై భాగవత విష్ణుపురాణములనే ఆధారముగా చేసుకొని 
మధునూదనసరన్వతి తనభ క్రిరసాయనమును సాగించినాడు. 
అందులో 


“౩ఉప్రాయాః ప్రథమస్కంధే వారదేనోపవర్షి తాః 
సంక్షేపాత్తానహం వక్ష్యే భూమిభేదవిభాగత॥ ॥ 
వథమం మహతాం సేవా తద్ధయాపాత్రతా తతః 
శ్రద్ధాజథ తేషాం ధర్మేషు తతో హరిగుణ్రుతిః ॥ 
తతో రత్యంకురోత్స త్తిః స్వరూపాధిగతి స్తతః 
(ప్రేమవృద్ధిః పరానందే తస్యాఒథ స్ఫురణం తతః ॥ 
ళగవద్ధర్మనిష్టాత స్వస్మిం స్త స్పద్దుణశాలితొ 
్రేమ్లైఒక పరమా కౌష్టేత్యుదికా భక్తిభూమికొః ॥ ౫ 
[భక్తీరసాయనము, (పథ మోల్లానము 81-84] 
“* మహాపురుషుల నేవ, వారిదయకు పాత్రుడగుట, చవారొనరించు 


1. చూ. భికిరసాయనము, సొధన్యగంథమండలి 62 తెనాలి 1050, 


13 


ధర్మముల వై శ్రద్ధః భగవర్షుణ శ్రవణము, భగవంతునియందు (పేమ 
ఉదయించుట, భగవత్స్వరూపమును ెలిసికొనుట, భగవత్ఫ్యూ ర్తి 
భగవద్ధర్మనిష్ట, తనయం దాగుణములను పెంపొందించుట, భగవంతు 
నివ్వై గల (పేమ పరాకాస్ట్రనందుట అనునవి [కమ[కమముగా, ఒక 
చానితర్వాత ఒకటి అలవడవలెను. వీటినన్నింటిని శా్త్రీయో 
పొయములందురు. ఇవి యన్నియు భాగవతమున వ్యాసనారద 


సంవ వష_.లో వివరింపబడినది.” 


వీనిలో తుది మెట్టు నందుకొన్న వాడు మనఅన్నమయ్య, ఈ 
శృంగారభ క్తినే మొదట మూడుదళలుగ, తరువాత ఆ దళలతో 
ఎనిమిదివిధములుగ మధుసూదనసరస్వతి పేర్కొలినాడు. 


శ్లో॥ వైకుంఠే ద్వారకొయాం చ శ్రీమద్‌ బృందావనే తథా । 
మృదుతీనవ్రా మధ్యతీవ్రా తీవ్రతీవ్రాచ సా క్రమాత్‌ ॥ 
ఇయం నిసర్లసంసర్గొపమ్యాధ్యాత్మాభియోగజా 
సంప్రయోగాభిమానాభ్యాం సమారోపే స్థితా తథా॥ 
[(భక్తిరసాయనము, ద్వితీయోల్లానము-82,18] 


ఈ భక్షి మృదుత్నీవము, మధ్యతీవము, త్మీవత్మీవము అని మొదట 
మనమనోబలమునుబట్టి మూడుదళలుగా, తరువాత ఆదళలతోనే 
ఎనిమిది విధములుగా పేర్కొనబడినది. 1. సంస్కార విశేషముగల 
ఆత్మయందు నవాజముగా పుట్టినది నిసర్షభ క్తి ౨. ఇతరనంబంధ 
ములతో కలిగినది సంసర్గభ క్షి. 8. స్వామినదృశవిషయములను 
చూచి కలిగినది బొవమ్యభ క్తి. 4, వేదాంతవిషయవాననతో కలిగి 
నది అధ్యాత్మభక్తి 5. తనమనసులోని భావముల త్తిడిచే కలిగి 
నది అభియోగభక్రి, 6, నిత్యకర్మానుషఘ్టానముతో కలిగినది సంప 
యోగభక్తి 7. నేనింత కావలెను అను సంకల్పముతో కలిగినది 
అభిమానభ క్తి. 8. తనయందు నాయికాత్వమును, స్వామియందు 
'నాయకత్వమును ఆరోపించుకొని విషయసుఖాత్మకముగ సాగినది 


క! 


సమారోపభ క్తి. ఈ కడపటిదగు సమారోవభ క్తియే - మన అన్న 
మయ్యది. 'శ్షేతయ్య, రూవగోస్వామి, మీరాబాయి, ఒకదళలో 
రాను కృష్ణపరమవాంస మొదలగువారు ఈకోవచవా రే. 'ఇంకోను 
నాలుగువిధములభ క్రి ని చెప్పి దానిని గోపికలయందు సమన్వయింవ 
"కేసినాడు మధుసూదనసరస్వతి, 

శ్లోః “వ్రజదేవీషు చ స్పష్టం దృష్టం రతిచతుష్టయమ్‌, 


తచ్చిత్తాలంబినక్వేన స్వచిత్తం కాదృశం భవే్‌ ॥ 
[భక్తిరసాయనము 2-72] 


గోపికా (స్త్రీలయందు కనబడుభ క్తి కిని భావించినవారికిి వారిచిత్తము 
వలెనే తనచిత్తముగూడ మారుచున్నదని స్పష్టమగుచున్నది. మరి 
సాభారణమై, తుచ్చమైన లౌకికళ్ళంగార మే శావ్యములయందు 
విభావాదిరూపముగ _సమర్పింపబడి, రసానందమును చేకూర్చు 
చున్నదని ఆలంకారికులు చెప్పుచున్నారు. కాని కనపడనిరూపము 
గల స్వామివిమయమున కేవలనూనసికముగ సాగించినఈశ్ళంగా 
రము శాళ్వతరసానందము కలిగించుననుటలో సందేవామేలేదు 
అందులకే 


శ్లో॥ పరిపూర్ణరసా కుద్రరసేభ్యో భగవద్రశిః ॥ 


ఖద్యో కేభ్య ఇవాదిత్యప్రభేవ బలవ త్తరా ॥ 
చ (ళక్తిరరాయనమ, 1-8) 


మద్రములగుశా వ్యశ్ళంగార రసములతో తన్మయులగువారికి భగ 
వద్విషయకళ్ళంగారభ క్తి, మిణుగురు బూచులను చూచి అబ్బుర 
పడువారికి ఆదిత్య[వభవలె కన్పట్టగలదు, కావున అన్నమయ్యది 
నేను తొలుత పేర్కొనిన పాషండదు రాచారభ క్రిళ్ళృంగారము 
కాదనీ, యోగసూ[త, భక్తినూత, భాగవత, విష్ణుపురాణము 
'మొదలగుపరమపవి [తగంథములచే చెప్పబడి, పకొందరిమవోను 
ఖావులకో, ఎన్ని జన్ఫములతపఃఫలముగనో సిద్ధించునట్టి సా త్తి 
కము, శుద్దము, సంళారకము అయిన భ క్రళ్చంగారము. అనినా 


15 


మనవి. ఎన్ని జన్మములక్షైన మనము, దానిని భౌతిక భావములేక 
పరమాత్మ్భానందరూపముగ భావింసగలమా? యని అత్మపరామర్శ 
చేసికొనదగినది 


గురువులయొద్ద చదివిన. వేదాంతము, ఆళ్వారుల చరితములు, 
భాగవత "విష్ణుపురాణములందును + నారద శాండిల్యాది భదక్తినూత 
ములయందును వివరింపబడినగోపికాభ కియు, అన్నమయ్యకు 
ఆదర్శములుగా నిలిచి, ఆతనిచే ఈ శృంగారసంకీర్తనలరాళిని నిర్మింప 
"కేసినవి. ఆళ్వారలయందు కాన రానిపామరళ్ళంగారము ఈతని 
యంధు కానవచ్చుటకు భాగవతవిష్ణుపురాణములే కారణములుగా 
తోచుచున్న వి. 


తననొక నాయికగా భావించుకొని, స్వామిని నాయకునిగా 
మనసున నిల్పుకొని, పురుషుడైై దొడ్డసంసారి యైన శాను, తన 
యందు పుంస్త్వ్వమే లేనట్లు, ఆడుదన మే నిండుకొన్నట్లు అంత 
తన్మయీభావముతో ఈ కీర్తనలను రచించినాడు. కొన్ని పట్టుల 
పరిశీలించునప్పుడు, భౌతికసుఖములను ' శెండుచేతుల జుజ్దుకొను 
రసిక స్త్రీలకుకూడ నమునసుకంద్‌నీశ ంగార నుర్యములమ్‌ శెచ్చిపెట్టు 
కొన్ననాయికాత్వముగల ఈతడు వర్శించుట చూడగా ఎంత 
యోగిక్రైనను ఈతన్మయీభావము కుదురదని ఊహి౦పవలని 
యున్నది. 


తనకుముందే సంస్కృతమున జయదేవుడు : 


శ్లో యది హరిన్మరణే సరసం మనః 
యది విలాసకథాను కుళూహలమ్‌ | 
మధురకోమలకాంతపదావలీం 
_ శృణు తదా జయదేవసరస్వలతీమ్‌ ॥ 


అని ఉపక మించినగీతగోవింద ములోనిళ్ళృంగార ముకూడ ఈతని 


16 


నాక ర్డి 6ఛియుండవచ్చు. ఈతనిశ్ళంగారపరమార్థమును 'తెల్పునట్టి 
"ఆండు మూడుపాటల నుదావారించుచున్నాను. 


ముఖారి శ 
ఇది గాక సౌభాగ్య మిదిగాక తపము మటి 
యిదిగాక వైభవం బీ(క నొకటి గలదా. ॥ పల్లవి ॥ 


ఆతివజన్మము సఫలమై పరమయోగివలె=_ 
నితరమోహా పేక్ష లిన్నియును విడిచె 
సతికోరికలు మహాశాంతమై యిదె చూడ 
సతతవిజ్ఞానవాసనవోలె నుండె 1 ఇది ॥ 


తరుణిహృదయము కృతార్థత(బొంది విభుమీ(ది- 
పరవశానందసంపదకు ' విరవాయ 
సరసిజానన మనోజయమంది యింతలో 
సరిలేక మనసు నిశ్చలభావమాయ ॥ ఇది ॥ 


శ్రీ వేంక పేశ్వరుని. జింతించి పరత త్త్వ- 
భావంబు నిజముగా. బట్టై చెలి యాత్మ 
దేవో త్త మునికృపాధీనురాలై యిపుడు 


లావణ్యవతికి నుల్లంబు తిరమాయ  4ఇది* 
(12 సంపుం1? కీర్తన) 
కన్నడగొాళ 
కామయాగము చేనె( గలికి తన-_ 
(పేమమే దేవకాప్రీతిగాను ॥ పల్లవి ॥ 


పొలుపలర సురతతాంబూలరసపానంబు 
నలినాకీ సోమపానంబుగాను 
కలకలంబుల మంచిగళరవంబులమో(త 
తలకొన్న వేదమం[త్రములుగాను ॥కౌమ ॥ 


న. 


శో క్రీని విస తవ్యాఖ్యానము చూ; 18 సంపుటము సీరిక పుటలు, 18-80 


17. 


పడ(తి తనవిరవాతాసమున బుట్టినయగ్ని 
_ అడరి దరికొన్నహోమాగ్నిగాను 


ఒడ(బడిక సమరతుల నుదయించినచెమట. 


దడియుపే యది యవభృథంబుగాను 


తనర౭ గుచములరుచులు దంకా(త ?)క్షత క్రీడ 


ననువైన పళుబంధనంబుగాను 
యెనసి (శ్రీ తిరువేంపేశ్వరునిపొందు 
ఘనమైనదివ్యభో గంబుగాను 


వరాళి 
వెలయు నీకల్యాణవేదిగా మతినుండి 
కలికి జవ్వనపుయాగము నేనె నతండు 


మలయు నీనాథిపోమపుగుండమునను 
నెలకొన్నవిరహాగ్ని నిండా టోసి 
పొలయునీనిట్టూరుపుల విసరుచును 
వొలుకు(జెమటల నాహుతి వోనె నతడు 


కదిసి నీనెన్నడిమిగగనమునందు 
పొదలినయారనేపొగ నిండంగా 
మదిరాక్షి సీమంచిమానపు(బళువు 
నదనెరి6గి వేలిచె నతివ నీకతండు 


కాటుకకన్నుల నిన్ను6€ గడునలయించి 
బూటకముల చిటిపొటిసిగ్గుల 
గా౭టప్పుం౦గరుణ వేంకటగిరివిభుండు 
కోటిహోమము నేనె గూడి నిన్నతండు 


॥కామ॥ 


॥కామ॥ 


(12 నంప-288 కీర్తన) 


॥ వెలయు ॥ 


॥ వెలయు ॥ 


॥ వెలయు ॥ 


(1£వంవు-288 కీర్తన) 


18 
వై మూడు పాటలలోనిశృంగారరవాన్యమును రసికు 
లూహింపగలరు, మొదటిది. వేదాంత పరమార్థముగ, "రెండవది 
నాయికా కృతమైన వై దికహోమ్మపకియగ్గా, మూడవది నాయక 
కృతమైన వై దికవోమ ప్రక్రియగా వర్ణింపబడినవి. 'వేదములోగూడ 
ఇను రతి, వోమ్మపక్రియగా వర్థింపబడియుండుట నుప్రనిద్ధమే. 


తపమ్ము యోగము కర్మము అనువీనికి ఇందియజయము, 
యమనియమాధి సాధనము, కాలముదాటనిదీక్షయు అవసరము 
లైనవి. వీనిలో వృాదయపరిపాకమునకంె. శ్రద్ధ, సాధనము 
ముఖ్యములు, _ భక్రియందు శద్ధతోపాటు వృాదయపరిపాకము, 
తన్మయీభావము పెచ్చు. ఆ హృదయపరిపాకము బలిసినపుడే తన్న 
యీాభావము సిద్ధించును. వృాదయము అయస్కాంళమువలె 
ళాననుకొన్నవస్తువును పట్టుకొని పిడువకున్నచో హృదయపరి 
పాకము నిద్ధించినట్టు, ఈ భక్తిపక్రియలలో కొన్ని కాలికములు, 
గొన్ని దై శికములు, కొన్నిమానసికములు, కొన్ని పరా[ళయములు. 
కొన్ని ఆత్మార్పణ రూపములును గలవు. 


శ్లోః అంకోలం నిజవీజసంతతి రయస్కాంతోవలం సూచికొ 
సాధ్వీ నైజవిభుం లకా ఉతిరుహం సింధు స్సరిద్వల్లభమ్‌ 1 
ప్రాప్నోతీహ యథా తథా పళుపతేః పొదారవిందద్వయే 
చేతోవృత్తిరుపేత్య తిస్టతి యదా సా భక్తి రిత్యుచ్య శే ॥ 
(శివానందలహోరి శ్లోక 81) 


తొలికారు మబ్బులురిమినపుడు 'నేలవై నున్న ఊడుగగింజలు 
ఎగిరి చెట్టుమొదటి నంటికొనునట. ఇదికాలికము. సూది, తనపట్టు' 
నకు తగినంతదూరములోనున్న సూదంటురాయిని పట్టుకొనును. 
ఇది దై శికము. షతివత తనభర్త నెప్పుడు మనమున నిలిపి తలచు 
చుండును, ఇదిమానసికము. తీగ, తానెక్కడ [కిందపడి తొక్కుడు 
పడుదునోయని ెట్టుకు చుట్టుకొనియుండును. ఇదిపర్యాశయభ క్రి, 


19 


పరు చాలాదూరము పరుగులె త్తి సముదములో కలిసి తనరూపమే 
తేకుండ సముదమయముగ మారిపోవును. ఇది ఆళ్ళార్చణభ క్తి. 
అళ్లే మన అన్నమయ్యయుచాల కాలము పరమాత్మయంధు మనసు 
నిలీపే, సంకీ రృనరూపముగ (ప్రవహించి పరమాత్మసము ద్రమున 
గలిసిన మవోభ క్తుడు. ఈతడు తనభ క్రితురంగమును, సంగితమను 
క గ్లెముతో, సాహిత్య శ్వేతద్వీపమున తరిమి నడిపి, వై కుంఠధామము 
రి క్‌ 
నందుకొన్న మహాభాగవత యోధుడు. అందులకే 


ల్లో వీణా వాదన తత్వజ్ఞః క్రకిజాతివిశారదః 
తాలజ్జశ్చాప్రయా సేన మోక్షమార్గ౦ నియచ్చృతి ॥ 
ఖ్టోః గీతజ్ఞో యది యోగేన నాప్నోతి పరమం పదం 
రుద్రస్యానుచరో భూత్వా తేనైవ సహ మోదతే, ॥ 
(యాజ్ఞవల్క్య స్మృతి, యకిధర్మ(ప్రక రణం--115,116) 
గీతజ్ఞుడై , యోగసిద్ధుడై భక్తి భావముతో ముక్రిసీమ నలంకరించిన 
వొడు మనఅన్నమయ్య, 


ఈతని శృంగారములో [పబంధములందున్నట్లు కొంతపచ్చి 
దనము అక డక్కడ కనబడుచుండుట నిజమే. అది గీతగోవిందములో 
లేచా? గోపికలవిషయమున లేచా ? 'కృష్ణకర్ణామృతమున లేదా? 
మరి వీరిళ్ళంగారము మాత్రము మడిగట్టుకొనవలెనా? ళృంగారమన్న 
ప్పుడు కచకుచాది వర్ల ర్ధనలు, రతిలంపటములు లేక, దర్భలు రు దాక 
మాలలు. _ భన్మ(తివుం(డ్రములు-శులసీ చా మములు- ఊర్జ్వపుం డ్రములు 
సాజాత్కరించునా? నిగనిగలాడుపట్టుచీరలఅంగడిలో పచ్చారిసర 
కులు దొరకునా? ఎటుచూచినా కోన్నికీర్తనలందుగల పచ్చిదనము 
మాత్రము మనదృ్భ ష్టిలో హేయము కావచ్చు, అది తప్పనిసరి, 
నాయికారూపము. ధరించినఅన్నమయ్య తన(పా ణేశ్వరుడగు వేంక 
"పేళ్వరునితో విచ్చలవిడి సంచరింపక, మనలనుజూచి భయపడి నంగి 
నంగిగా నడచుకొవలెనా? _ అన్నమయ్యకున్నంత ఆత్మార్పణభ క్తి, 


త0 


నాయికాత్వసిద్ధి మనకున్నచో మనమీమాట అనలేము. అంత అక్సా 
ర్పణళక్తి లేకుండుట మనలోనిలోప మేకాని ఆతనిలోపము కాదు, 
ఈతనిళ్ళంగారకీ రృనలరాశిలో వ్యంగ్యమ ర్యాదకు పడగలెత్తిన పాట 
లెన్ని యో కలవు, అవి మనము వాడుకొనవచ్చును. పొడుకొన 
వచ్చును. 


“*నాయక్షస్య కవే శ్ళోతుః సమానో౭ఒనుభవోమతఈ” అన్నట్లు 
శృంగారనంకీ ర్తనక_ర్తయగుఅన్నమయ్యతోపాటు మనకు సమా 
నానుభవము కలిగినచో అప్పుడు ఆ పాటలలోనిపచ్చిదనము మన కగ 
పడదు. _లౌకిక(స్త్రీ పురుషులకు సంబంధించినళ్చ్ళంగారము వారి 
అంతస్తుకు తగిన జొచిత్యమును పాటింపవలెను.  భగవద్విషయమై, 
భగవదర్చితమై ఆళ్మార్పణసి ద్దితో సాగించిన శృంగారమునందు 
ఈ లౌకికమ ర్యాదలను పాటింపవలనినపని లేదు. అది ఆయంతస్తు 
వారికే స్పషముగ అర్ధము కాగలదు. 


బళ వొంస 
పాయప్పవారమట పండిపొల్లనోయీనా 
చాయల మెల(గవోయి జరపులేమిటికి 1 పల్లవి ॥ 


కన్నుల నీవు మొక్క(గ కాదని తోనేనా 
చన్నుల నొ త్తితేను చాలుననేవా 
యెన్ని లేవు సీయాస లెక్కడ నుండీనాను 
పన్ని లోనికి రావోయి పరప్యమీ(దికిని ॥పాయ॥ 


సరసము నీవాడంగ సమ్మతించకుండేనా 
వొరసి నేం గొసరితే నొల్లననేవా 
యిరవై నకోరికలే యిందుకు మీందుమిక్కిలి 
శెరవేసితి రావోయి తేరి నాముందరికి ॥పాయ ॥ 


21 
ప్రిపై నివు గూడంగాను పలుమారు లోంగేనా 
దోపుగా నామోవిచ్చితే తనివందేవా 
యేపున ఫ్రీ వేంక పేళ యెప్పుడూ సమరతులే 
ఆపనికి రావోయి అప్పటి కా€గిటికి ॥ పాయ ॥ 
[28 సంపుట = పాట 65607] 


దేసాళం 


అటువంటిది గలితే నానతీవయ్యా 
యెటువంటిమగవా(డ వేమిచెప్పేవయ్యా ॥ పల్లవి ॥ 


చనవునేసుక నీతో సరసములాడితేను 
__కొనగోరుదా.కెనంటా గుంపించేవు 
వెనకటిచెలులెల్లా వినోదములాడే వేళ 
మనసిజము[ద్రలకు మాన్యమిచ్చిరా ॥ అటు ॥ 


మచ్చికచేసుక నీతో మాటలు నేనాడి తేను 
యెచ్చుకుందులున్న వంటా యెగ్గుప ప్రేవు 
అచ్చమైనరతి వేళ ఆగువా రెల్లాం గూడి 
పచ్చిమాటలాడమని బాసయిచ్చిరా ॥ అటు ॥ 


కూరిమి నేసుక నిన్ను. గూడ(గా శ్రీవేంక పేళ 
మేరలుమీరితినంటా మించివచ్చేవు 
కోరిక కౌగిట నీకు గోపసతులెల్లాను 
మారుకొనమని నీకు మన్ననిచ్చిరా ॥ అటు ॥ 
(8 సంపుట - పాట 504] 


వీనిలోని పలుకుబడులను రానిక్య్యమును -సవ్యాదయులు 
గుర్తింప గలరు, ఇందులోనిపచ్చిదనముగూడ, స్వామియందు అన్న 


మయ్యకుగలచనవును, తాను నాయికగా మగతనము మరచి, 
౪0! 20-5౯3 


వి 


సారోపమైన ఆడుదనముతో స్వామితో కలిసి అనుభవించిన 
తన్మయీభావమును స్పష్టము. చేయుచున్నది. 


శ్లోః బాలో౬పితై లోద్ధరణాగ్రపాణి ర్నీలోఒపి నీరంధ్రతమఃవ్రదీసః | 
. ధీరోఒఫి రాధానయనావబద్ధో, జారోఒపి సంసారహర స్త్వ మేవ॥ 
(్రీకుష్ల కర్ణామృతము &_78) 


అనిన లీలాళుకు డాళ్ళంగారమర్శము 'ెరుగును, 


ల్లో బ్రహ్మాండాని బహూని సంకజభవాన్‌ వ్రత్యండ మత్యద్భుతాన్‌ 
వక్సాన్‌ గోపయుతా నదర్శయ దజం విష్ణూ ననేకాంశ్చ యః 
శంభుర్యచ్చరణోదకం స్వశిరసా ధత్తే చ మూ ర్తిత్రయాత్‌ 
కృష్ణోవై సృథగస్తి కో ఒప్యవికృతః సచ్చిన్మయో నీలిమా ॥ 
--1వబోదనుధాకరము, £42, 
అన్నట్లు (శ్రీకృష్ణుని వర్మబవ్మాగా శా(్త్రములు ఘోషించుచున్నవి. 
ఆతని శ్రైళవమునే కొందరు, ఇాల్యమునే కొదంరు,. మంచి నడి 
(పాయమునే కొందరు భావించి తగించినారు.  మనఅన్నమయ్య 
ఆతని నన్నివిధముల ఛ్యానించి తరించిన మవానీయు లు. మాతృ, 
మూర్షిగ వాత్సల్య భావముతో చూచినందుకు; 


భైరవి 
ఉగ్గు వెట్లరె వోయమ్మా చె- 
రి టి 
యొగ్గి నిదె శిశు వోయమ్మా ॥ పల్ల వి ॥ 


కడుపులోనిలోకమ్ములు గదలీ- 
నొడ లూ.చకురే వోయమ్మా 
తొడి కెడి సరుగన( దొల(గ(దీయరే 
వుడి కెడిపారివి వోయమ్మా ॥ ఉగ్గు ॥ 


23 


చప్పలు వట్టుక సన్నపుబాలుని_ 
నుష్పర మెత్తకు రోయమ్మా 
అప్పుడె సకలము నదిమీ నోరనె స 
వొప్పదు తియ్యరె వోయమ్మా ॥ ఉగ్గు ॥ 


తొయ్యలు లిటు చేతుల నల(గించక 

వుయ్యల నిడరే నోయమ్మా 

కొయ్యమాటలను కొండలతిమ్మని.. 

నొయ్యన తిట్టకు రోరమ్మా 1 ఉగ్గు ॥ 

(అన్న. శృం, సంపుటం, 1£-ఫాట 87 

ఇన్లు మిగిలినవన్నియును [గంథములందు సహృదయులు చదివి 
తనియగలరు, విస్తరఖీతిచే ఉదాహరింపలేదు. ఎక్కువధాగము 
ఆతడు [పౌఢమూూరర్తినే వలగొన్నాడు. అందుకే శృంగారరన 
(పవావాముగ సంకీ ర్తనలరాశి పెరిగినది. ఆతనిలో చేవత్వమును 
భావించినకీ ర్తనలెన్నో కలవు. 


అధ్యాత్మ ళృంగార సంకీర్తనల పౌర్వాపర్యము, 


అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలను ముందు (వాసెనా? 
శంగార సంకీర్తనలను ముందు (వానెనా?అను సందేహముగూడ 
కొందరికి కలుగవచ్చు. మంచివయసులో శృంగారసంకీర్త 
నలనువాసి, “సోఒయం .సంపతి రాజశేఖరకవిః వారాణసీ౦ 
వాంఛతి*” అన్నట్లు కడపట అధ్యాత్మ కీర్తనలను (వాసి 
యుండునను వాద మొకటి సాధారణముగ తోచవచ్చు. '" కాని 
"నా దృష్టిలో, అధ్యాత్మ సంకీర్తనలే ముందు వాసి. శృంగార 
సంకీర్తనలే తరువాత (వాసీనాడనుటయే సమంజనముగా తోచు 
చున్నది. గురువుగారి యెద్ద చదివిన వేదాంతము, పరమాళ్మయందు 
చిక్కినమనస్సు, _ నిళ్యానుస్టానములోని,కద్ద ఇవన్నీ ఒక్కటిగా 


24 


చేరి తొలుత అధ్యాత్మ కీర్తనలే రచించి, మనసు పండగా పండగా, 
వేంకళేళ్వరునితో చనవు బలియగా బలియగా, వృాదయము 
పరిపక్వము కాగా కాగా, అఆత్మార్చణబుద్ధి నిండగా నిండగా, భాగ 
వతవిష్హు పుఠరాణాదులయందలిగోపిళశాభ క్తి ర్తి తన్నా వేళింపగా ఉత్తర, 
వయనుననే శృంగారసంకీర్త రనలరచన సాగించియుండును. ఇ౦త' 
మర్మజ్ఞృ తగలళ్ళంగారరచన ఉ _త్రరవయనున సాధ్యమా అనరాదు. 
ఇది వృాదయపరిపాక సిద్ధికి, స్వామితో కలిగినచనవునకు కార్కాణ 
ములు, వయోధర్మ మిక్కడ పనిచేయదు, మనోధర్మమున కే అగ 
పూజ, ఈతనిళ్ళృంగారనంకీ ర్రనలయందు. వేంకళేశ్వరుడే నాయకు 
డ్రైనను ఆతడు (శ్రీకృష్ణ పర్మబవ్మాగనే భావింపబడినాడు. అందుకే 
మాటిమాటికి కృష్ణచరిత్రము, గోపికలను వేర్కొనుట, తన్మయీ 
భావముతో లెక్కకుమించిననాయి కారూపములతో, నవతులరూప 
ముతో, దూతికలరూపముతో ఈళ్ళంగారరచన సాగినది. తాను 
నాయికగా స్వామి నాయకుడుగా, ఆస్వామి తనవై కోపగించి 
నట్టుగా, చానికి తాను వేడుకొనుచున్నట్లుగా జరిగిన ఈ సంకీర్తన 
రచన తిలకింపగలరు. 


శంకరాభరణం 


తరుణి నీయలుక కెంతటి దింతి సీవేళ 
గరుణించ(గదర వేంకటైై లనాథా ॥ పల్లవి ॥ 


ఒకమారు సంసార 'మొల్ల(బొమ్మని తలచు 
ఒకమారు విధినేం/త లూహించి పొగడు 
ఒకమారు తనుజూచి వూరకే తలవూంచు- 
నొకమారు హర్ష మున నొంది మేమఅచు . ॥ తరుణి ॥ 


25. 
నిన్ను(జూచి వొకమారు నిలువెల్ల 6 బులకించు 
తన్ను( జూచి వొకమారు తలపోసి నగును 
కన్ను దెరచి నినుంజూచి కడుసిగ్గువడి విలిచి 
యిన్నియును( దలపోసి యింతలో మజచు. ॥ తరుణీ ॥ 


వదలైై నమొలనూలు గదియించు నొకమారు 
చెదరినకురులెల్ల ( జెరుగు నొకమారు 
అదనెరి(గి తిరువేంకటాదీళ పొందితివి 
చదురు(డవు నిను(బాయ(జాల దొకమారు ॥ తరుణి 
(సంపుటము 1£-పాట 0) 
శ్లోః శృంగారరససర్వన్వం శిఖిపింఛవిభూషణమ్‌ | 
అంగీకృతనరాకార మాశ్రయే భువనాశ్రయమ్‌ ॥ 
[శ్రీళృష్ణకర్ణామృతము 1-82] 
ల్లో! మయి ప్రసాదం మధురై ః కటాక్షైః వంశీనినాదానుచ ర 1 విధేపా। 
త్వయి ప్రసన్నే కిమిహాపరై ర్నః త్వయ్యప్రసన్నే కిమిహాపరై ర్నః ॥ 
[శ్రీకృష్ణకి ర్ణామృతము 1-20] 
ఈ లీలాళుక్రుని శ్లోకములు కూడ ఆతని ఉత్తరవయసులో నివే. 
కావున నాయి కాత్వము పరిణతిచెందుటకు వయను, అనుభవము, 
చనవు మూడును నిండినప్పుడే సాధ్యమనుట నిర్వివాదము. ఈ అన్న 
మయ్య భ్రినిగూర్చి 12 వ సంపుటను ద్వితీయమ.[దణ పరిష్కరణ 
మున కొంత చర్చించియుంటిని. దానినికూడ సహృదయులు తిల 
కింప వేడికోలు. 


ఆాళ్ళపాకకవులసంగీతసాహిత్యములను గడ్డకుదెచ్చి సవ్ఫాద 
యులకు అందివ్వవలెనను తీవభావన, దానిక్షై సొ మ్మెంతమైనను 
వెచ్చించుటకు వెనుకాడనిఉదారత గలిగిన ఇప్పటి కమిటీవై ర్‌ మన్‌ 
డాక్టర్‌, యన్‌, రమేళన్‌ 1.4.3 గారికిని, వారికి కుడిభుజముగ నిలిచి 
శేనిసపనికి సంతోమించుచ్చు చేయవలసినపనికి చేయూత నిచ్చుచు, 


26 

వలసినసౌకర్యములనెల్హ సమకూర్చుచు, ఉత్సాహమూర్తిగ అగ 
వడుచున్న కార్యనిర్వవాణాధికారులు శ్రీ 2.17. 5.10 ప్రసాద్‌ 
145 గారికిని నాకృతజ్ఞ తాభివాదములు. వనితనమునందును, 
మెలకువయందును ముందునడచుస్వభావముగల తి, తి. దే, (వెస్‌ 
మేనేజర్‌ శ్రీయం. విజయకుమార శెడ్డిగారికిని, వారి కన్ని విధముల 
బానటగ నిలిచి మావనికి పద్యునువెట్టుచున్న పౌరసంబంధశాఖాధి కారి 
(.%.0) శీ. నూర్యనా రాయణమూ ర్తి]4. &,గారికిని, అడుగడు 
గున నాపనికి తోడునీడగ సాయపడుచున్న 'సప్తగిరి' సంపాదకులు 
(శ్రీ 1 సుబ్బారావు. 3 4 గారికిని నాధన్యవాదములు. నాకీ 
పరిష్కరణకా ర్యమునందు నహాయక్షుడుగ (కొత్తగ నియమిపబడి 
కనుచూపులవెంట కార్యము నడపుచు విధేయుడై. శద్ధావంతుడై న 
చిరంజీవి 3. బాలను బవ్మాణ్యమ్‌ 14.4 కును, వీలైనంత నిష్టర్టముగ 
ముదణమును కొనసాగించునేర్పరులగు అచ్చుకూర్చరులకును నా 
మంగళాశాననములు., నామతిమితికి తగినంతగ జరిగినఈపరిష్క 
రణమునందు దోషములను గమనించినసవృాదయులు పెద్ధ 
మనసుతో తెల్పినచో, వై 33 పరిష్మరణములందు జాగత్తపడ 
గలనని మనవి. _ ప్రతి సంపుటము పీఠిక మొదట అన్నమయ్యను, 
కడపట పూజ్యులు (శ్రీమాన్‌ చాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారిని 
'శ్లోకరూపముగ కీర్తించుట ఓక్‌ వ సంపుటమునుండి సాగుచున్నపని. 


ల్లో సంస్కృత ప్రాకృళాంధ్రాంగ్ల కర్ణాట ద్రవిడోక్తిషు 
తపస్యంత౦ రసాధీనం వందేహం కృష్ణ దేశికమ్‌ ॥ 


' బుధవిధేయుడు, 
గౌరి పెది రామసుబ్బళర్మ, 
తిరుపతి వ య 
స్పేషల్‌ ఆఫీసరు, అన్న మాచార్యవాజ్క్మయము, 
88.20 తి. తి, దేవస్థానములు, 


27 


ధువపొతము. 
హా ధి క్కష్ట్ణ మనిష్ట మస్తకరుణః కోజయం విధేః ప్రక్రమః 
సౌజన్య సౌశీల్యములకు, సంగీతసాహిత్యములలోని సారజ్ఞ- 
తకు, వంచన చవిచూడని భక్తిపేమ. దయావాత్సల్యమర్యాదలకు, సమ 
యములందు దిగజారని ధీరతకు, ప్రమాణపూతమైన మాటకూవాతకూ, 
లోతులంటినవిమర్శలకు, పై పటారములేని కవిత్వమునకు ఒరగ ల్లై, 
అన్నిటా ఓర్పునేర్చులు పండించి, తాళ్ళపాకకవులభాగవత సంప్రదాయ 
మునందు బద్దాదరులై పనిచేసి, అన్నివిధములా అన్నమయ్యకు ప్రతి 
రూపులై, ఆపని చేయువారందరికి అడుగకయిచ్చు కల్పతరువుగ 
మెలగుచు, నాబోటిఅల్పజ్ఞులందుగూడ అహేతుపకపాతము గలిగి, 
_తుదిగడియలలో మన వేంక పేశ్వరునియాస్థానకవిగ సత్కారమంది, 
ఎన్నోసందర్భములందు నిండుమనసుతో మమ్ముల నాశీర్వదింపవల 
సినమహానుభాపులు పూజ్యులు శ్రీమాన్‌ థశ్రీరాళ్ల పల్లి అనంతకృష్ణళర్మ 
గారు 11-8-18 7-45 పి. యం.కు ప్రశాంతముగ కన్నుమూయుట 
మన దురదృష్టముగ భావింపవలసివచ్చినది. 
“యన్మై జన స్ప్పృృహయతే నరపుంగవాయ కాలో నిసీషతి తమేవ 
నిజం నికొాయ్యమ్‌ ” అని ఒకప్పుడు వోరే ఉదాహరించినపద్య మిది. 
ల్లోః రాళ్ల పల్లికలాంభోధి రాకాచంద్రప్రభోజ్జ్వలం | 
అనంత కృష్ణళర్మాఖ్యం పుణ్యశ్రవణకీ రనమ్‌ ॥౧॥ 
ఆస్థానక విపట్టన్య ప్రవానచృధ్మనా హరిః 1 
ప్రసార్య కఠరుణాబాహు మాత్మసావనయ త్స్వయమ్‌ ॥ ౨ ॥ 
కొళయుక్రసమే మాసి ఫాల్గునే పితృభే సితే 
తఈయోదళశ్యాం రవేర్వారే కృష్ణ స్స్వామిపదం యయౌ ॥౩॥ 


'శరువతి. విధేయుడు, 
15-8-79, గౌరిపెద్గి రామసుబ్బశర్మ 


థ్రీరస్తు 
(భ్రీతాళ్లపాక 
అన్నమాచార్యుల శృంగారసం౦కీర్తన లు 


లాలా. 





స్వస్తి శ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౩౪౬ అగుం 
నేంటి క్రోధిసంవత్సరమందు తాళ్లపాక అన్నమాచార్యులు అవతరించినపదారుం 
యేండ్లకు తిరు వేంగళనాథుండు ప్రత్యక్షమైతేను అదిమొదలుగాను శాలివాహన 
శకవనరుషంబులు ౧౪౨౪ అగు నేంటిదుందుఖి సంవత్సర ఫాల్గుణ దిహుళ ౧౨ 
* నిర్తుదానకు తిరు వేంగళనాథుని మీందను అంకితముగాను తాళ్లపాక అన్నమాం 
చార్యులు విన్నపముచేసినళృంగారసరకీ ర్హనలు, 


రేకు 1001 వరాళి 
ఇంకా నేమొనో ఇంతట నూరకుండవే 
కొంక(టో(గా నాగోరికొన దా(కె(గా ॥ పల్లవి ॥ 


వొడివట్టి నేం దియ్యంగా వోపనంటా( బెనంగ(గా 
వెడ(గునీపోయళముడి వీదెంగా యిశ్లై 
తొడికి కా(గిలించ(గా తోదోపు లాడ6గాను 
పడ(తి నీకుచములు బయలాయంగా 1 ఇంకా ॥ 


- శ ఈకబ్దము *నిరోధ' "నిరుద్ధి శబ్దములకు వ్యావహారికరూపముగా గానవచ్చు 
చున్నది, అడ్డగింపు, అవధి ఆని యర్థము, ఆనాడు( కడపటిదినమని తాత్పర్యము, 
కీ శే॥ (వ్రభాకరశాస్తిగారూహించిన “సరియగు” అను నరము తొత్పర్యార్థము గావచ్చును, 
“అవధి' అను నర్ధములో “ ఈ నిరుద్ధమునకు( గుళలంబు మాకు” అను తరిగొండ 
వెంగమాంబగార్మిపయోగము. దీనికి సహాయపడుచున్నది. సాహిత్య అఆకొడమివారి 
విస్తుపారిజాతము' 55 పుట, నే న్నీపయోగమివ్వగా శ్రీమాన్‌ రాళ్లపల్లి ఆనంతకృష్ణం- 
శర్మగారు, “"నిలుత్తం అను అరవపదముకూడ "నిలువ అను నర్జముతో దీనికి 
సహాయనడుననిరి, 

౪01 20-54 


థ్రీ శాఖ్లపాక అన్ననూచార్యుల 


మోవినే నా కందియ్యంగా మోరతోపై నీ వుండంగ 
భావించ సీమోవి నాపల్లు సోంకెంగా 
యీవల నే( బె కొనంగా నిట్లునట్లు బొరల(గా 
మా బటట 
చేవదేరేనీకొప్పు చెంపలకు జారెంగా 4 ఇంకా ॥ 


పచ్చడము నే( గప్ప(గా పంతాలు నీ వాడంగాను 
మచ్చికరతుల సదమద మైతిగా 
ఇచ్చకాన (శ్రీవేంక పేళుండ నేం గూడంగాను 


వచ్చి వచ్చి నాకు లోనై వసమైతిగా ॥ ఇంకొ ॥ 
భెరవి 
రా 
సీ వొకటి దల(చ(గా నేరుపు వేరొకటాయ 
యీవిధము సరిగాదు యేమి నేనేవే ॥ పల్లవి ॥ 


చన్నులంటా( బెంచితివి జక్కవలాయ నివె 
కన్నెరో పయ్యదనేల కప్పేవే నీవు 
ఇన్ని నెరులంటా దువ్వే వివియు( దుమ్మిదలాయ 
యెన్నినట్టు రాదాయ నేమి నే నేవే ॥ నీవొ ॥ 
చొక్కపునీకన్నులంటా, జూడ(టోతే నమ్ములాయ 
తక్కరి రెప్పలనేల దా(చుకొనేవే 
తొక్కేవు పాదములంటా( దొలుతే తకామరలాయ 
మయెక్కడౌతా నెణ(గవు యేమి నేనేవే 1 నీవొ ॥ 


నడుమంటా. బట్టితివి నాండే బిట్టబియలాయ 
వడి' నందునేల పో(కముడి వేనేవే 
యెడయక శ్రీవేంక పేటండ నేంగూడితిని 
యెడపు విన్నియు. దేరె నేమి నేనేవే నీవా! 2 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
కోరినప్రే నికు ( జెల్లె గోవిందు(డా మా_ 
కూరిమలు మాకు దక్క గోవిందుండా 


కొలనికణు నీవు గోవిందుండా | మము 
గులుగరేంచయకువోయి. గోవిందుండా 
కొలవ గొలము( గూడె గోవిందు.డా ।; ఇంత 
కలికి నద్వకువోయి గోవింద ండా 


కోకలేల 1సితివి గోవిందు(డా। నీకు 
గోకోఇదివో మొక్కు గోవిందుండా 
గోకుమిందరిలోన గోవిందు (డా 1 సిగ్గు 
కూకుం వత్తులు నాయ గోవిందు(ండా 


కొప్పు దృకించకువోయి గోవిందు(డా | మూ 
కుపెసవరము వీడీ గోవిందు(డా 
'గొప్మ్థ్రీవేంకటగిరిగోవిందు(డా | మేలు 
కుష్తుంచి కూడితివి గోవిందుండా 


| సామంతం 
ఏమన్నానననీ వే యింతి నీ వాతనితోడ 
వావల్లై న మేలుమీంద వాదులు నేరకువే 


ఇెంగలొపులు చూడనేర్చినదానవు 
నిం బొమ్మజంకెనలు నేరకువే 
కు(నిచిలుకపలుకులు నేర్చినదానవు 
కం నిష్టూరాలాడ కమ్మర నేరకువే. 


కోరి ॥ 


॥కోరి॥ 


॥*కోరి॥ 8 


.॥ పల్లవి ॥ 
౬ 


౪ ఏమ ॥ 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ననలుగా నెలవుల నవ్వనేర్చినదానవు 
నినుపుల కసరులు నేరకువే 
అనిశ మాతనికళ లంటనేర్చీనదానవు 
'పెనంగి విభుని రట్టుపెట్టకు వే ॥ ఏమ॥ 


యెలమి రతుల (భమయించనేర్చినదానవు 
నిలుగునివ్వెరగులు నేరకు వే 
కులికి (శ్రీవేంక పేళుం గూడనేర్చినదానవు 


పలుమారు నెన్న(టికి. బాయ(గనేరకువే 1నీమ ॥ 4 
లలిక 
ఇద్దరి మీకూటములు యిన్నిటాను( దగును 
నిద్దపు(శ్రీవేంక పేళ నేండుగా నాభాగ్యము ॥ఫల్లవి ॥ 


పాలదొంగచవె గొలపడుచ(డవె తివంటా 
యా గు న. 
పాలజలనిధిలోన( ఐడ+తి వుట్టె;, 
నీలవేణి పుండరీకన్నేతుండవు నీవంటా 
తాలిమి రెండుచేతులా( దామెరలు వజ్టైను ఇద్ద ॥ 


బంగారుపచ్చడము పడతి నీప్రియమంటా 
బంగారువంటిమేన( బరగె నిదె 
1 నింగి మోచేచదువులు సీవల్లనే పునైనంటా 
చెంగట! జదివినట్టిచిలుక ( దే(బప్టైను ఇద్ద ॥ 


మెండగు/శ్రీ వేంకట్నాదిసీ(ద సీవెక్కితివంటా 
కొండవంటినీ.మరము కొమ్మ యెక్కెను 
క పండునిమ్మసంటివన్నెపాలి౦ డ్రంటుదువంటా 
పండినమాదీఫలము పడ,తి చే(బిర్తైను. ॥ఇక్జీ 5 


1, 9. చియక--మాదీఫలములు, వనవిహారంట్షిమూర్తికి సంజంధించినవి కోడు. 


శృంగార నంకీ ర్రనలు 


శంకరాభరణం 
అలుకలు చెల్లవు వారి పురుషోత్తమ 
నలి విందిర నీతో నవ్వినది 


ఆదిలష్మీ మోహనకమలంబున 
వేదమాత నిను వేసినది 
ఆదెస నీపై నభయహ _స్పమును 
సాదరమున6 గడు. జాంచినది 


సిరి దనకన్నుల చింతామణులను 
పొరి నీపై దిగంటోసినది 
వరదహ స్తమున వలచెయి వట్టుక 
అరుదుగ విను మా(టాడించినది 


జలధికన్య తనసర్వాంగంబుల. 
బీలిచి నిన్ను నిటు పెన(గినది 
అలముక (శ్రీవేంకటాధిప నిను రతి 
నెలమి నీవురం (రం) బెక్కినది 


రేకు 1002 సామంతం 
నీరువట్టు గొన్న వేళ నేయి మందవునొ 
కూరిమి మమ్మిద్దరిని. గూరుచరే చెలులు 


నెల(తచెక్కులే నాకు నిలువుటద్దములు 
అలరులతావివూర్చు లాలవట్టాలు 
నెలవులనగవులే చేతికిచ్చేకస్పురాలు 
చలిమందు లి(క నన్నీ(జాలునే నాకు 


11 పల్లవి ॥ 


॥ ఆలు॥ 


॥ ఆలు ॥ 


॥అలు॥ 6 


॥నీరు ॥1 


థ్రీ శాశ్లపాక అన్నమాచార్యుం 


వనితమాటలే నాకు వలరాచమంత్రాలు 

నినుపుంజెమటలే పస్నీటిసోనలు 

ఘనమైనసరసాలే గందపుంగస్తూరిపూంత 

యెనలేనివుసచారా లివియేలే నాకు నీరు ॥ 
సతితోడిపాను పే చంద్రకాంతపువేది 


యితవుగ( గూడించితి రిందరూ మమ్ము 
రతుల (శ్రీవేంకటాద్రిరాయండ నే నిదివో 


మితిమీర నూ-చకురే మేలాయ బనులు ॥నీరు॥ 
బౌళి 
అజ్టే 'మేలుకంటినే అదివో నేను 
గట్టిగా నే నిటువంటికల గంటినే ॥ పల్డవి ॥ 


తరుణికుచముల పై ( దగ నా మొగము మోపి 
గరిమ నే నిద్దరించ( గల గంటినే 
"పెరరేంచి యాపె నన్ను. బేరుకొని పిలిచి 
కరంగించి కూడెనంటా( గల గంటినే ॥ అప్లే ॥ 


చిప్పిలేటిమోవి ఇచ్చి చెలియవనదనమున. 
గప్పురము నే నందుకో. గల గంటినే 
ముప్పిరి దస్పకచూచి ముదితపయ్యద నాకు 
_ కప్పెనంటా నిప్పుడి ళ్లు కల గంటినే ॥ అశ్లే ॥ 


మొక్కుచు నింతికి నేను ముంచిన పెక్కురతుల( 
గక్కసించితినంటా( గల గంటినే 
యిక్కువతో (శ్రీవేంక పేళండంగనక యాశె 
గక్కున నన్ను గూడె నిక్కల గంటినె ॥ అన్హే గర 


శృంగార సంకీర్తనలు 7 


మాళవి 
చేయిముట్టి సరసాలు చెల్లవు నేండు 
ఆయనాయ ని(కనేల ఆటువంటిపనులు ॥ పల్లవి ॥ 


చేరి నన్ను నంటకురా చెజ(గుమాసినదొన 
ఆరసి మా6ట చెప్పరా అల్లంతనుండి 
కోరి నీవేమన్న మాకును నవ్వు రాదురా 
 జౌరా నీవేమి నేయమన్నా. జేనేను ॥ చేయి ॥ 


మట్టుమీరి రాకురా మంచము-వై నున్నదాన 
యిశ్తై సీపంపినవిడె మిదె చాలును 
దిట్ట సీజాణతనాలు తెలియవురా మాకు 
వెట్టికి నావీనుల వినే6గాని ॥ చేయి ॥ 


బలిమి నేయకురా పవళించివున్నదాన 
అలరి నీవు నాకు లోనౌ పే చాలు 
చెల(గి కూడితి విళళ్లై (శ్రీవేంక పేశుండ నన్ను 
ళు 


అలుక లిన్నియు. దీరె నజ్లై కానీరా 1 చేయి! $ 
సాళంగం 
ఏమని చెప్పేనే యిట్టి నావలపు 
ఆమీ4దటిపను లత(డే యెలు6గు ॥ పల్లవి ॥ 


యెదుటనే వున్నా(డు యిదె నారమణుండు 
కదిమీ( దమకము కనురెప్ప లిడిన 
పెదవుల నున్నది సే రాతనిదే. 
కొద దీరవు నాకోరికలు ॥ ఏమ ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగుతా నున్నాండు నాతో నాతండు 
నిగిడీ. గా౦కలు నే నూరకుండిన 
వెగటున దితిపై 'వేసితి నేం జేయి 
తగులకతొల్లే తడిపీ జెమట 


కౌగిట నుందాన( గడు నాతనితో 
రేంగి వలపులు రేవగలు 
వీ/గ కలమె (శ్రీవేంకటపతి నను 
చే/గదేరె నాచిగురుటధరము 


సాళంగనాట 


చేసినవారి చే(తలు చేతన. బెట్లు గావా 
యీసున నన్ను( జూడ(6గ నెజనాయ కన్నుల. 
| 


కోపించి వాదుకురా(గా( గొప్పు కడువెడజారె 
యేపున నాతో జగడ మిదివొమ్మదె 
యీఫపొటికి నీపాటి యి(క నెంత యవునో 
పోపో యింతటనైనా బుద్దెజంగవే 


వీరాన నన్ను, దిట్టగా బెదవి కెంపులు శేంగె 
దూరి పెద్దల నాడేది తోడ దోసమే 
దారిదప్ప(దిరిగితే దయ్యమైనా( దోడౌనా 
యీరు దియ్య బేను వచ్చు నివి యే6టికే 


వోపనంటా[ బెనంగ(గ వో పోంకముడి వీడె 
దా(పురాలు బయలాయః దగదే యిక 
ఆపనికి సిగ్గువడి యే కొ(గిలించితివి 
చేపట్టి వదలకు (శ్రీవేంక టేకుండసు 


॥ ఏమ ॥ 


1ఏమ॥ 10 


॥ పలవి ॥ 
ఉం 


॥ చేసి ॥ 


॥ చేసి ॥ 


॥చేసి॥ |! 


శృంగార సంకీ ర్త నలు $ 


కాంటోది 
పట్టకు పట్టకురా నాపయ్యదకొంగు 
ట్‌ టి 


'వెటివలపులు నాపె వెదచచలవలెనా ॥ పల్లవి ॥ 
టె యా. ణి గా 


యింత నీవు నేసినందు కిళ్లై నిన్నుంగూడితేను 
యెంత బతిమాలెనని యెంచరా నన్ను 
కొంతగొంత నిన్ను నింకా. గూరిమి గొసరంటోతే 
యింతులెల్లా నన్ను6 జూచి యెకసక్కెమాడరా ॥1 పట్టి ॥ 


యీవేళ నే నీకు యిచ్చకము లాడితేను 
నావంటివారుచూచి నవ్వరా నన్ను 
వావి చూచి నీతో నేను వాసికి. బెనంగ6టో తే 
ఆవలీవలిసతు లాడరానన్ను ॥ పట్టి ॥ 


మొక్కి నీవు వేండుకోంగా మొగమైనాం జూడకుంపే 
దిక్కులకామినులెల్లా( దిటరా నన్ను 
౧ టబ 
చక్కని శ్రీవేంక పేళ సమ్మతిగ( గూడితివి 
చిక్కినసతులు గోరనేయరా నన్ను ' ॥ పట్ట ॥ 12 


రేకు 1000 తెలుంగు(గాంటోది 


ఏళ్ల వెనకవే చాళ్లు యెజంగవ పే 
ఆశ్లేమి గంపే కొజటలాయనేమి ॥ పల్లవి ॥ 
ఉం ఈం ఉం 


సుదతినాతో నలిగి చూడదువో చెలియ 
యెదుట నీవు చూడవే యిదే అది 
వెదక. జందురుడేమి వెన్నెలేమి నాకును 
మదిలోనితాపము మానితే/ జాలును 1 ఏళ్ల ॥ 


10 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మగువ తా( గోపించి మాటాడ దదే నాతో 
తగ నీవు వలుకవే తానే తాను 
చీగురేమి చేంగేమి చేరినమానికిని 
నిగిడి నాకు( జల్ల నిన్నీడెతే6 జాలును ॥ ఏళ్ల ॥ 


చెలి నాకా(గిట నుండి సిగ్గువడీ నింకాను 
కలసి నీవై నాం గొంతకా(క రేంచచే 
వెలియేమి లోనేమి వేడుక కొక్క కేకాదా 


అలరినశ్రీ వేంకటాధిపుండ నేను ॥ ఏళ్ల॥ 10 
మాళవిగొళ 
పలుక కూరకుండు పే పొడి నాకు; అప్పు-_ 
డలిగితివంటా నేమి ఆడకుమీ అయ్యా ॥ పల్లవి ॥ 


మలసి నీ వాడినమా(టలెల్లా( జక్కనే 
కలికినాకురులే వంకలు గాని 
వలచినబుటువంటివారము నే మేమన్నా 
చలువొనో వే/డౌనో చవి చాలదయ్యా ॥ పలు ॥ 


నిక్కి నీచేంతలు నీమేనికి నన్నీ వన్నెలే 
దిక్కుల మానగవులే తెల్లనగాని 
వెక్కసాన నీపొందు వెజవక నేయ!గాను 
యెక్కువానో తక్కువొనో యెడ చాలదయ్యా ॥ పలు ॥ 


కొసరి కౌంగిట నన్ను( గూడ నీకు జులుకనే 
పసిమి నాజవ్వన మే బర(రు)వు గాని 
మెస(గ థ్రీవేంక పేళ యింకా( గూడి పిలువ(గ 
పొస(గునో పొస(గదో పూంపు చాలదయ్యా ॥పలు॥ 14 


శృంగార సంకీర్తనలు 1 


దేసాళం 
మానుమన్నా మానండు మాటి మాటికి 
పోనిమ్మని వూరకున్నా( బొడవెక్కీ(గదవే ॥ పల్లవి ॥ 


ఆడరాదు తనకెదురంజే ననీంగాక 
వాడు దేరినమో మేల వచ్చె. దనకు 
వోడక యిందుకు(దోడు వూరకుండనీండు నన్ను 
యీడుగానిమాట దీసి యెచ్చరించీంగదవే ॥మాను ॥ 


తలవంచుకుండరాదు తనచేతిబాధ నేండు 
చిలుకుగోళ్ల నెత్తీ సిగ్గువడండు 
న ౮ ర 
నిలువ(బెట్టుచు తననిజమే నెరపవచ్చీ 
యెలమి నిందరు నవ్వే దెణఖ(గండుగదవే ॥మాను ॥ 


గుట్టు నేసుకుండనీండు కుమ్మరించీ వలపులు 
యెట్టివాండు యిందా(కా నేడ నుండెనే. 
వొట్టుక (శ్రీవేంకటా[దినుండి వచ్చి నన్ను6 గూడె 


పట్టినచలముతోడ బింత మిచ్చీ(గదవే ॥ మాను॥ 15 
వరాళి 
వద్దువద్దు యెన్నండూను వాదులు మీకు 
ముదుముదువఠె నేడు మొక్కవయ్య ఆశెకు ॥ పలవి ॥ 
౧ 0౧ శ లొ 


యిక్కువలు సోంక నేండు యేమాడితివో కోని 
చెక్కులెల్ల( జెమరించె చెలియకును 
యెక్కువతక్కువ నే(త తేమి 'నేసితివో కాని 
ముక్కున నూర్చులు రే(౧ మొక్కవయ్య ఆశెకు ॥వద్దు॥ 


్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 

నాలి నాకె యేమన(గ నాంట(జూచితివో కానీ 

కాలిమెల్ల దిగంబడె తరుఖికిని 

ఆలరిరతుల నెంత అలయించితివో కాని 

మూలనుండి సిగ్గువర్లీ మొక్కవయ్య ఆకెకు ॥ వద్దు॥ 
చెప్పినట్టు నీవేమి నేయజై తివో కాని 

అప్పుడే కోపమురే/గె నంగనకును 

యెస్పుడో శ్రీవేంక పేళ యిటు గూడితివో కాని 

ముప్సిరి నప్వులు నవ్వీ మొక్కవయ్య ఆకెకు '॥వద్దు॥ 16 


సామంతం 
ఏల వూరకున్నదాన విటు నిన్ను( గూడుదాణా 
పాలుప డిన్ని.వతాలు పట్టుకున్నా. డతండు ॥పల్పవి ॥ 
ట్‌ ఉం 


తామెరలు ముడువ(డే తరుణి కెంగేలనే 
తామెరలు (ల) చేత నంటి దగ్గరుదాంకా 
నేమముతో మేనివై( బన్నీరు నించుకో నొల్ల ండే 
దోమటి నీచెమటల6 దొవ్ప(దోంగుదాంకా ॥ ఏల ॥ 


అద్దము చూడనొల్లండే అంగన నీమించు(జెక్కు - 
టద్దములు చూచుదా(కా నాడ నుండి 
వొద్దిక నారగించ(డే వూ రేటినీమోవితేనె 
అద్దుకొని చవిచూచినందా(కను ॥ ఏల॥ 


కప్పురము నొల్లడే కలికి నీనెలవుల - 
కప్పురపునవ్వు తన్ను( గప్పుదా(కాను 
ఇప్పుడే (శ్రీవేంక పేశు( డీడకే విచ్చేసి కూడె 
అప్పటి వేగిరించీ నీ వలమినందా(కౌను ॥ఏల॥ 17 


శృంగార సంకీర్తనలు 


దేసాళం 
వలపు గంపల? బెట్ట వడి నెందాకా నుండీ 
కలిగినపాపే లు గాసింబెట్టనేలే 


మస సౌక్కచో నుండ(గ6 మా(టలాడ(టోతేను 
వినం జవులౌనా వేసటొ(గాక 
యెనయ నెందుకో పోంగా నింటికి రమ్మని నేం 
ఇెనంగితే నీతవౌనా పెనుజోలి గాక 


యెదు రెవ్వతెకో చూచేయీవేళ నేం బొలసితే 
అది యింపొనా గుండెబెద రవు(గాక 
కదిశొక్కతే బిలువ(గా నే( బలికితేను 
ముదమౌనా అది పెద్దమొగచాటొ6గాక 


నా(టినయా కెపై నవ్వు నామీదికి దీసుకోంగా 
వా(టమొనా అది వేరే వగలౌ(గాక 
యేంటికి శ్రీవేంక పేశు. డిదివో నన్నుంగలనె 
పూంటవూ(ట యిటులై తే బొందులొ(గాక 


రేకు 1004 శ్రీరాగం 
వాసికి బతుకుటింతే వనితలయినవారు 
పాసినకూటికం జే పనైనా 'మేలురా 


రాకుండేవా(డవా రాతిరెల్ల మాయింటికి 
ఆకడ నీ కెవ్వతో పె యాడెంగాక 
నీకు నీగుణము లేదు నే నేం డిన్నాళ్ళదా(కా 
కాకున( బడుటకంపే కడనుంపే మేలురా 


॥1పలవి ॥ 
ఉం 


॥1వల॥ 


॥1వల॥ 


1(వల॥ 186 


॥ పల్పవి॥ 
యి 


॥ వాసి॥ 


థ్రీకా శృపాక అన్నమాచార్యుల 


కోపగించేవా(డవో కొసరి నే నేమన్నా - 
సీపాప మెన్వతో *సీకు నేరిపెగాక 
యేపున మారుమాటాడ 'వెన్న(డు నే డలిగేవు 
తీపులలోన6 జే(ద్రై తే తెగువలే మేలుం 


తలవంచేవాండవా దగ్గరి కాంగిలించితే 
కులికి యెవ్వతో బాసగోన్నదిగాక 
బలిమి శ్రీవేంక పేళ పై కొని నిన్ను గూడితి 
కలకాలమును నిన్ను( గాచుకున్న మేలురా 


ఆందోళి 
సిగ్గవాసి కూటిక్రే చీరగట్టినవారము 
యెగ్గులేక తనవలె నెదుట నుండేదా 


నెట్టన మాయింటిలోన నిద్దిరించ(గా( జూచి 
యిశ్లై యలిగితినంటా నేల పోరీనే 
అట్టె యొక్క వేళ మాకు నలపు సాలపు లేదా 
పట్టలేక తనవలె పనిలేదా మాకును 


తగిలి జూజమాడుతా తలవంచుకుండ(గాను 
నగవంటానేల పోరీ నాతో నేండు _) 
ముగుదలమైనమాకు ముసిమి ముచ్చట లేదా 
మొగమె త్తి తనవలె మొక్కులు మొక్కేదా 


అలనెనంటా( దనకు అఆలఒట్ల మిడ6గాను 
చలిగొనినంటా నేల సాం బోరీనే 
యెలమి (శ్రీవేంక పేక! డిటు గూడ. జెల్లుంగాక 
వలెనంటా మాకుమాకే వద్దికి రాందగవా 
1. ఎవ్వతోను + ఈకు ? 


॥ వాసి॥ 


॥వాసి॥ 19 


॥ పల్లవి ॥ 
ఉం 


॥ సిగు ॥ 
ఠి 


| సిగ్గు ॥ 


॥ పీగ్గు॥ ల 


శృంగార సంకీర్తనలు కేర్‌ 


మధ్యమావతి 
ఎటువంటి వేడుకలో ఇద్దరికి మీద మీంద 
ఘటన వెన్నెలపులు(గము లాడేరదివో ॥ పల్లవి ॥ 


చిత్తజుని. గన్నళతల్లి సిగ్గువడు కానే పతి 
అణటి ౧౧ ౧౦౧౦ | న 
పొత్తున( గూచుండె( బెద్దబువ్వానను 
యిత్తల నాయకు,డును యెడమిచ్చి తొడ(దొడ _ 
నొత్తుక- కూచుండి మేను లొరసీనదివో ॥ ఎటు ॥ 


శిరసు వంచుకొని చిమ్ముంజూపుతో నింతి 
పురుష డిచ్చేకడి పుచ్చుకొనీ 
సరసములాడుకొంటా చవిచెప్పుతా నతడు 
సరి6 గుజ్జాయవు మోవి సారె నిచ్చీనదివో ॥ ఎటు 


కప్పినకుచగిరులు కౌనరా(గా మూనసుకొంటా - 
నప్పటి దవ్వులకూర లందీ. జెలి 
అప్పుడె శ్రీవేంక టేశుం డాయాలకే చేచాంచె 


దెప్పరపుంగందువల( దేలించె నదివో ఎటు ॥ 21" 
ఆహిరి 
కాంతునివలపు నేనే కన్నదా€కాను 
చెంతల నన్ను బలిమి నేయకురే చెలులు ॥ పల్లవి ॥ 


దగ్గరివచ్చినదా(కా దవ్వుల నుండుపే చవి 
సిగ్గులు దేరినదా(కా చింతలే చవి 
బగ్గన నవ్వినదా౦కౌ పంతపుమోనమే చవి 
వొగ్గి నన్ను6 బిలువకుండరాదా చెలులు ॥ కాంతు ॥ 


భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తెంకికి వచ్చుదా(కొ సాదింపుంజూపులే చవి 
మంకు దీరుదా(కా నెడమాటలే చవి. 
సంకె దీరునందా€కా సరసముఠే చవి 
అంకెకు రమ్మని నన్ను నంటకురే చెలులు 


మనసు గలయుదా౦కా మచ్చరములే చవి 
తనివి. బొందినదా(కా తాపమే చవి 


॥ కొంతు ॥ 


యెననె థశ్రీవేంకపేళం డింతలోనె న్ను. నేండు 


"పెనంగి నన్నింకా రట్టుపెట్టకురే చెలులు 
బల టఓ 


ముఖారి 
అందాకా నీ వేమన్నా నన్నీ నౌాంగాదన. గాని 
యెందును( టోనప్పుడుగా యెన నేది మనసు 


అక్కడిపరాకు మానినప్పుగుగా నీవు 
గక్కన నాకాంగిటిలోం. గరాగేది. 
నిక్కిచూడక నావద్ద నిలిచినప్పుడుగా 
చిక్కి నాకు జెప్పినట్లు నేనేది నీవు 

వింత చెలులసుద్దులు వినిన(ననియప్పుడుగా 
మంతనాన నీవు నాతో మాటలాడేది 
సంళతల నీసన్నలు నీచాయలు నుడిగితే(గా 
అంతట నాతో సరసమాడేది నీవు 


మగువల్యభమలెల్ల మజచినప్పుడుగా 
నగ్గికే నీవు నాతో నవ్వేది 
అగడై' (శ్రీవేంకపేళ అంత నేసి నిన్నాంగంగ 
, తగ నన్ను. గూడితీవి తప్పకిదె నీవూ 


॥ కాంతు॥ 22 


॥ పల్పవి ॥ 
గ 


॥। అందా(॥ 


॥ అందా(॥ 


॥ ఆందా6॥ 28 


శృంగార నంకీర్రనలు 17 


నాగవరాళి 
ఆంత మమ్ము జోలి(బెట్ట కవులే నీవు నీఎ 
యంతరంగ మే యెజు(గు నంటకురా నీవు ॥ పల్లవి ॥ 


చెక్కులేల చెమరించె. జెలితో నవ్వకుండి తే 
నక్కట బాసలు నేనే వప్పటి నీవు 
ముక్కునూర్చులేల రే(గె ముగుదవై వుండితేను 
చక్కటి చెప్పకు నాతో సారెసారె నీవు ॥ అంత ॥ 


అంగమేల పులకించె నొకెయింటి కే(గకుంపే 
యింగితాలు మొర(గేవు యేరా సీవు 
సంగతి. గొప్పేల వీడె సతిచేయి దాంకకుంటే 
జంగిలి వేసాలు నాతో చవిగాడు నీవు ॥ ౪౦త ॥ 


-లత్తు కేలంటె నొసల లలన ఏ మొక్కకంపే 
వు.త్తరా లియ్యవచ్చేవు వొద్దురా నీవు 
కొత్తలై (శ్రీ వేంక పేళ కదితివి నన్ను నేయ 
మ త్రిల్‌ యితరములు మానరా సీవు ॥ ఆంత ॥ 24 


రేకు 1005 దేశాక్షి 


ఊరకున్నవారి మమ్ము నుండనీ శేలరే(చీనే 
_మారుమాటాడక యిన్నీ మణచుండు( గాకో ॥ పల్లవి ॥ 


ఇంతపరాకయ్యేవా( డేల పిలువనంపీనే 
శ నేండే పనులెల్లా జేసు[గాక 
కొంత ఎగ్గువడేవాండు కొంగువ ప్లేల తీసీనే 


వంతుల దా వాలనాటివలె పం నాక ₹॥ ఊర 
“౪01 20-౯5 ట్‌ 


18 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


జాగులు నేనేవాండు సన్నలేల 'నేసీశే 
వేగుదాంకా జాగరాలు వేగించు(గాక 
బాగుగ నిిద్రించేవాండు పైనేల వొరగీనే, 
వేగమే పానుపుమీ(ద విహరించులగాక ॥ ఊర 4 


రాజసము చూసేవాడు రతికేల దగ్గరీనే 
పోజతోడ మమ్ము నంపి వుంగు6గాక 
సాజపుశ్రీ వేంకట్నాది సరసు(డ్రై నన్ను గూడె 


జూజమేలాడీనే యిస్తే సుకియించు(€గాక ॥ ఊర॥ 25 
తోండి 
సంగడి నప్డే వంపే చవివుట్టీశా 
కొంగు పట్టి తియ్య(గాను కోపించరాదా ॥ పల్లవి ॥ 


పయ్యెద నే4 బెట్టకొంటే బలిమినేనే వదేర 
అయ్యో ఆంటదాననై తే అల€త లేదా 
'పొయ్యేనంటా లేచికేను పొదిగేవు నీ వదేర 
కయ్య మడిచినవేళ కడనుండరాదా ॥నంగ ॥ 


ఆకడిమోము నే నై క! నలమిపజ్లే వదేర 
వాకునీషూరాలనె న వదనరాదా 
ళు ర్‌ ల! 
చేకొని నే నున్సురం పే చెక్కునొక్కే వదేర 
కాంకంబొందినట్టి వేళ కసరుకోరాదా ॥సంగ ॥ 


కన్నుల నేం జూడకుంకే కాంగిలించే వదేర 
సొన్నలనీచేంతలకు చొక్క(గరాదా 
యెన్నంగ శ్రీవేంక కేశ యింత నేసి కూడితివి 
ఇన్నేసి వీ వినయాల కియ్యకొనరాదా ॥సంగ ॥ 26 


శృంగార సంకీర్తనలు 


శుద్ధవసంతం 
అప్పటి నీపషంతముల కంటి6గాక 
యెప్పుడూ నీ వేలమానే వెట్టయినాల జేయరా 


తడవనివా(డ వేల తగిలేవు మావెరట 
విడువిడు నాచెణ6(గు వెఅతు నీకు 
బడినే వోయమ్మ మేను ఫపరవళశమయ్యిని 
యెడపునీచేంత చెల్లె నెష్లైనా( జేయరా 


అనవెట్టుకొన్నవాండ వాడనేల మాట మాతో 
మాను మాను సరసాలు మరినేల 
నానె( జిరుచెమటల నవ్వువచ్చీ నాకు నిజ్హై 
యే నేమీ ననంజాల నెట్టయినా6 జేయరా 


అలిగినవా(డ వేల అంకెల( గా€గిలించేవు 
నిలునిలు కొంతవడి నే( జెప్పేను 
బలిమి శ్రీవేంకటేశ పెకొని బోగించితివి 
యిల నే సీకే వలచి తెట్టయినా( జేయరా 


శంకరాభరణం 
అబ్బె నాకు నే6 డంతటిలోనె 
సుబ్బనచూరల సూచన లిదివో 


పూచీ నొనే పున్నమ వెన్నెల 
చేచేతనే సీనెలవులను 
కాచె నిమ్మ లివె కడు నీ పురమున 
వెచింతలనే పండెను మోవి 


కథ 


॥పలవి॥ 
యం 


॥ అప్ప ॥ 


॥॥ అప్ప జ 


జఅస్ప॥ 27 


(1 అబ్బె 4 


థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


మూఃగీ నొనే మొకరితుమ్మిదలు 
తూంగేటినీనెరితురుమునను " 
రాఃగ్గి. జిలుకలు రతి నీపలుకుల 
ఆఃగీ( వికములు అదె కుత్తికను 


పొంకీ నానే బాహులతలు గడు 
కా(కల నీనాకా(గిటను 
యే(కట థ్రీవేంక పేటండ, దియ్యంగ 
సోంకీ మదనువిసొమ్ములు రతుల 


తెలు(గుంగాంటోది 
ఆందరును వినరమ్మ ఆమా(ట 
అందాలు చెస్ప(గవచ్చీ నమ్మరోయమ్మా 


యాీతల నన్ను రమ్మని యే(టికి. బిలిపించెనో 
ఆళని నడుగరమ్మా ఆమా6ట 
రాతిరెల్లా జాగరాలే రవ్వకెక్కె6( బగలెల్లా 
చేంతలేమి నేయనలె6 జెప్పరోయమ్మా 


పవిలేనిపని కేల పంతమిచ్చెనో కాని 
అన(డా తా నావేళ ఆమాట 
తనినె నామననెల్లా( దల కెక్కె వలపెల్లా 
అనుమానా లేమిగల్లా నాడుమనరమ్మా 


యేకతాన( జెప్పేనంటా నిందరి మిమ్ము( బొమ్మనె 
ఆకడ నప్పుడే వింటి నామా(ట 
'పెకావి ్రీవేంకటాద్రిపతి యింత నేసి కూడె 


॥ అబ్బె ॥ 


1 ఆబ్బె ॥ లగి 


॥ అంద ॥ 


॥ అంద* 


మీకుమీకే యి(కనైనా మెచ్చుకో రేయమ్మా . ॥ అంద॥ 20 


శృంగార సంకీర్తనలు వ 


సామంతం 
సతివిధము నేర్పు వెదచల్లినటులాయ 
యితవు లిటమీ(దిమే లెట్టు రాగలదో ॥ పల్లవి ॥ 


"కనుచూపు పతిమీ(ద కాయంబు చెలిమీ(ద 
మనసు కోర్కులమీ(ద పుగువ కిపుడు 
తనకా ప్పెచట వీదె తలపువ్వు లెటురాలె 
విని వినదు మనమా(ట వెస నెంతవలపో ॥ సతి॥ 


నిట్టూర్చు తనువుపై నెరి. జెక్కు చేతివె 
ట్‌ రా రా 
గుట్టు చన్నులపయినె కొమ్మ కిపుడు 
పట్టినవిడియ మేడ బలుపరా కిది యేడ 
తట్టినా నెజ(గ దిదె తమక మెట్టిదియో ॥ సతి ॥ 


సిగ్గు దనవయసులో చియినవ్వు నెలవిలో 
నిగ్గు రతికళలలో నెల(త కిపుడు 
అగ్గలపుథశ్రీ వేంకటాధిపతి( గూడి మరి 


యెగ్గు లెంచదు యీపె యెటువంటి గుణమో .- ॥సతి॥ 00 
రేకు 1000 దేవగాంధారి 
నే నొకమా(టాడితేను నీ వొకటాడేవేమే 
కానీలేరా సీవంటికతలు నేరుతునూ ॥ పల్లవి ॥1 


వెన్నదిన్ననోటనే వేండిపాలు దాగినట్టు 
వెన్నెగా మాటాడి యేల వెంగెమాడేవే _ంళక్తాల్య,. 
| గో ఖ్‌ న్ను 
వెన్నా6 దింటివి వే డివే/డిపాలు( జవిగోంటాంాాం తట్ట 
విన్నిటా నీమోవి పొక్కె నికనేల మాటలు 4న 
న. 






థ్రీ కాళ్లపాళ అన్నుమాదార్యుల 
పువ్వు లందిచ్చినచేత. బూచి రాలందిచ్శృనట్టు 
జవ్వని కుచాల నొత్తి జగడాలేలే 
వువ్వులూ నందుకొంటివి పూంచి, రాలూ నె త్రితివి 
ఉవ్వల నీవొశ్లే చెప్పీ సంకనేల చే/తలు ॥ నేనా 


సూడి దెవట్టినవారి సొమ్ముల నించినయట్టు 
వోడక క్రై దం డిచ్చితే నొత్రేవే గోర 
సూడిదెగా నమ్ను( గూడి సొమ్మూ నా కిచ్చితివి 


యీడనే శ్రీ వేంక కేశ యి(కనేల పనులు నేనా ॥ 81 
థైరవి 
పాయమే వైతరవాయః బట్టకురా యెగ్గు నీవు 
యేయెడ నీకళమున నే నెన్నిక శకెక్కితిరా * పల్లవి ॥ 


మునుముందు చూచితేను మోవరాదు కుచములు 
వెనక చూచితే వేకము నాతురు మిది 
_యెనపీ నీ చేంతలును యిటైపో యేమి నేతు 
తనిపినింతలోనే తమక మేటికిరా ॥పాయ॥ 


పట్టితేను పనలేదు పంతపునానడు మిది 
వెట్టని విడువరాదు వేండి నిట్టూరుపుగాలి 
ఇళ్లైపో నీసుద్దు లేమంధు నే నిన్ను 
మట్టురేదు నావలపు మాయలః బెట్టకురా ॥పాయ ॥ 


చొక్కక విన్నెడసితే సొన్ములవుమ్మలజట్టు 
పక్కన నిన్ను€ గూడితే పరవళములు బెట్టు 
యెక్కువ శ్రీ వేంక'పేళ యి(కనో నాచంద మిది 
చక్కంగ్గాం గూడితి విజ్టై జాణతనా లేలరా 4పాయః 82 


శృంగార సంకీర్తనలు 


పొడి 


చూత మింక తనజాడ సౌొలయిక నీవు రావే 
కాతరపురమణుని కడకు బోనిచ్చేనా 


తలం పెందు నిల్చినా తానూ నక్కడ్న నిల్చు 
మెలమి నెంత. విళ్చినా యేలవచ్చీనే 
పలుకేడ ని((నిం?) పైనా "ఫావమందింపొను 
తెలిసి నీవు మాటాడికే నేల చేకొసీనే 


కనుచూ పెందువారిన కంకువ లఅంయ వారు 
పనివడి వానినేల బల్మి నేనేవే 
తని వెందు గలిగినా తమక మందే కలుగు 
వెనుకొ నంతే శతని వేసట సేయకువే 


కౌ(5క లెంతవిరివై నా€ గా€గి లంత విరివౌను 
పీ6కల నాతని నేమి వేండుకోకువే 
వేంకపు్యశ్రీ వేంకటాదివిభుడు నన్నిటుగూడె 
యే(కట వానె నింక నేమీ ననకువే 


రామ్మక్రియ 
విన్నమా(ట కన్నమాట విన్నవించితిమి నీకు 
వున్నా(డవు మాయింట వూహలు నీకెట్టివో 


అల్లాడ వారు నిన్ను నడిగిరి యేమిటికో 
వెల్లవిరిగా( గొందరు వెదకిరి 


॥పలవి॥ 
ఉం 


॥ చూత ॥ 


చూత జ 


॥చూత ఇ08 


మొల్లమి( 'గొందరు నీకు ఇమొక్కిరి యందరియిండ్లా 


వల్లెగా నేమి నేసి. వచ్చితివో 


"విన్న ॥ 


వ థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నయములనే కొందరు నవ్విరి సీసుద్దులకు 
(ప్రియపడి పేర నిన్ను. బిలిచిరి 
దయత్తో నిను. గొందరు దలంచిరి యాడనాడ 
జయమై చుట్టరికము సరి నెంత గలదో " విన్న ॥1 


కొందరు నీరాకలకు( గోరి నిక్కిచూచిరి 
తందువ నీకూటములే కడుమెచ్చిరి 
యిందరి( గూడి (శ్రీంవేకపేశ నన్నూ6 గూడితివి 


సందడిజాణండవు నీసరవి చూచితిమి ॥ విన్న ॥ 84 
శ.కరాభరణం 
వరుస దప్పినమీ(ద వాదులేలి(5 
సరవి నడిపితేను సమ్మతించే(గాక పల్లవి ॥ 


కోపగించ ని(కనేలే కొంకుదేరినవెనక 
వోపి తనయిల్లాలనైై వుండుటగాక 
రాపునేయ ని(కనేలే రాజసమే చూప(గాను 
చేపట్టి వూడిగౌలు నే( డేయు టింతేకొక * ॥ వరు ॥ 


జంకించ ని(కనేలే చలివాసిన వెనక 
మంకుతో( బున్హైగట్టుక మనుటగాక 
అంకించి పిలువనేలే అటుమోమైన వెనక 
కంకియై తనరాకకు( గాచుకుండదు(గాక ॥వరు॥ 


పచ్చినేయ ని(కనేలే పంతమిచ్చినవెనక 
మెచ్చి తనకొ(గిట నే మెరతు(గాక 
ఆచ్చపు(శ్రీవేంక పేశు( డంగవించి కూడె నన్ను 
యెచ్చుంగుందు లి(కనేలే యెజ(గనైతి.గాక ॥వరు॥ 85 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాటి 

1 జ అద త క 
పరమాత్ము( డైనహరి పట్టపురాణివి సీవ్ప 

ధర మమ్ము విచారించ(దగు నీకు నమ్మా 
కమలజు( గన్నళల్లి కాముని గన్నతల్లి 

అమరుల గన్నతల్లి ఆదిమలక్ష్మీ 

(1 గా 
విమలపు * నీపతికి విన్నపము నేసిమమ్ము 
నెమకి యేలితి దయ నీకే తగునమ్మా 


కామధేను తోంబుట్టుగ కల్చకము తోంబుట్టుగ 
దోమటి చల్లనిచం[దుతో(బుట్టుగ 
నీమగనిపంపునను నిజసిరు లిచ్చితివి 
నేమపువితరణము నీకే తగునమ్మా 


పాలజలధికన్యవు పద్మాసనవి నీవు 
పాల(బండే శ్రీ వేంకటపకిదేవివి 
యేలిన యితనిబంట్ల కిహపరా లిచ్చి మాజ 
పాల( గలిగితివి సంబంధము 'మేలమ్మా 


శేక్తు 1007 దేవగాంధారి 
పాకముదప్పిన! బనికిరా వి(కను 
దీకొని రమణు(డ తెలుప(గవలెనా 


వుడికినచి త్తం బూ(కొననోపదు 
పడ6ంతులతో. జెప్పర మా(ట 
బడలినచేతులు పట్ట(గనోపవు . 
అడపమునకు వీడె నుంపయ్యరాదా 


జ 


పర ॥ 


॥పర॥ 


॥పర॥ 86 


॥ పలవి ॥ 
గొ 


॥పాక॥ 


లలత ట్య లలత పపానాాాావానయాాం 
1, ఇది అధ్యాత్మకేర్తనలలో నుండదగు, _ **విమలుడౌ నీవకికి' అనియుండ 
వచ్చు, మహక్తుల శమహద్యాచ5 విశేషణము ఉపమానోత్హరములందే చూపస్సెదిని, 


(ఫ్రీ శాళ్ళపాక అన్నమోచార్యుల 


వాడుమోము నవ్వ(గనోపదు నీ_ 
వాడర సరసము లటువోయి 
వీడినతురు మది విరులకు నోపదు 
టోడమ్ముల మరుపొవల నునుచరా 


కా(గినదేహము కప్పుడు కోపదు 
రా(గు(బచ్చడము రతి నిడరా 
కౌంగిట (శ్రీ వేంకటపతి కూదీతి-_ 
వే(గక యిచటనె యెనసి వుండరా 


భూపాళం 
అలపు దీర్చుకోరాదా అన్నీ నయ్యింగాని 
నిలువెల్లా. జెమరించి నీళ్లగారీని 


వీడె మందుకొనరాదా వెనక విచ్చేతుగాని 
వీడై నీకెమ్మోవి సిప్పిగశ్సైను 
రా ట 


14 పాక ప! 


॥పాక॥ 07 


॥ పలవి ॥ 
లా 


చూడరాద్దా మమ్ము(గొంత చొక్క కన్నుమూళకుగాని 


ఆడా నీడా నుమ్మదా+కి యలపుదేరీని 


పాద మొ త్తించుకోరాదా పక్కన నవ్వుదుగాని 


వీదులెల్లా( దిరుగాడి విసిగినది 


జూదమెనా నాడరాదా సొంటు సోదింతుగాని 
రు ఆం ఉం 


ఆదిగొని కోరికలు అఐకెకు( దీసీని 


వవళించి వుండరాదా పానుపుపై ని(కనైనా 
జవళి( బులకలు మై.జడిసీని 


యివల (శ్రీ వేంక పే? యిజ్లై నన్ను( గూడితివి 


సవతుల( దేకుమీ చలమెక్కీని 


1 అల 1 


॥ అరి ॥ 


॥అల॥ 88 


శృంగార సంకీర్తనలు 


రామ్మక్రియ 
ఈడ నెవ్వరి సొలనే వింతసలిగె గలితే 
_వాడికె నాతనిచేత వలపించుకోవే 


సారె నీవు నాతో జగడీంవినందు కెల్లా 
చేరి ప్రియా లతనిచే( జెప్పించుకోవే 
దూరి నే( గోపాన నిన్ను దొబ్బినందు కిపుడే 
యీరానిపంతాలు నందే ఇస్పించుకోవే 


నేయరాన్నినేంత నిన్ను( జేపినందు కెల్లాను 
మోయనాడి నాతనిచే మొక్కించుకోవే 
వోయమ్మ నిన్ను నే వొట్లువెటినందుక టె 
బబ టబ 
వేయిమారు లతనిచే వెస మొక్కించుకోవే " 


సవతిమచ్చరాన నే సడింబెట్టినందు కెల్లా 
రవళి నీయింటికే రప్పించుకోవే 


యివల శ్రీ వేంక టేళుం డీడ నిజ్లై నన్ను( గూడి 


కవన వాయకున్నాండు కరంగించుకో వే. 


సామం౦ంతం౦ 


జ ఈడ ॥ 


॥ ఈడ ॥ 


॥ ఈడ ॥ 80 


మరులుకొలుప( జోటులేదు మాకు బొంక నెడములేదు. 


సరస నాయకుండవు నీకు చందమాయ!గా 


కరగి కరంగి చేలియపేరు కలవరించి నుడుగువంక 


మరిగినట్టిపొందులొత మాకు( దెలినె(గా 


వెర వెజటు(గకండువంక' వింత లాలకించువంక 


తరతరంబు( బాయరానితగులు దెలినెంగా 


(పలవి ॥ 
ల 


॥ మళఠు ॥ 


2కి 


(ఫ్రీ శాళ్ళపాక అన్నమాచార్యుల 


నిలిచి నిలిచి చొక్కువంక నీలోనినవ్వువంక 
చెలికి మేలువా(డీవౌత చెలువు మిగిలెగా 
పలికి పలికి భ్రమయువంక బహుపరాకులై నవంక 
కలిగినంత మోహమెల్ల( గానవచ్చె(గా (మరు ॥ 


ఇట్టునట్టు. జూచువంక యేకతాన నుండువంక 
అశై చెలియ( గూడురతుల ఆస దెలినె(గా 
పెట్టుకొన్న నేసవంక పెండ్లి (శ్రీ వేంక కేక 


గట్టిగాంగ సతికి నీకు గలుగు టాయఃగా ॥౪మరు॥ 40 
పాడి 
మానుమనవే ఇట్టివి మాయింటికి రమ్మనవే 
తానే యెరు(గు నీమాట తలంచుకొమ్మనవే ॥ వల్లవి 4 


సరవిదప్పిన వేళ సతితో నవ్వేవాండు 
వరునెర(గనియట్టివా  దెపో కూళ 
యెరసరికపుపొరుగింతితో నవ్వేవాండు 
దొరయైన గానీ వాండే దొద్దెనకూళ ॥ మాను ॥ 
యు 


వలవనివనితలవాకిలి దొక్కేవా(డు 
'వలరాచగురుడైన వా(డెపో కూళ 
తలవంచినసతిని తప్పకచూచేవాండు 
తొలుత నన్నందుకం టె దొడ్డెనకూళ ॥ మాను ॥ 
స న. 


చిత్త మెరంగనియట్టి చెలి. జేరి కూకులును 
వత్తులునై విరిగివవాండెపో కూళ 
చిత్తగించి నన్ను గూడె శ్రీవేంక పేశు(దే జాణ 
తొత్తువంటి దాకెపో దొడ్జెనకూళ . | మాను॥ 4! 


శృంగార సంకీర్తనలు లం. 


బళ 
ఇటు నీకు సతమైతే నేమి సేయవలసునో 
తటుకునను నివి యెప్పడు( దలపోయవలనె | పల్లవి ॥ 


చెలింగి నీ వొకనా(డు నేసినపొందుకు(గాను 
కులికి నీవు రాకుండ(గా( గోపగించవలనె 
సొలసి నీ వలవోక( జూచినచూపుల భమసి 
బలిమి సిని౯ బట్టుకొని పచ్చి నేయవలనె ॥ ఇటు ॥ 


వేడుకలకు నీవు నాకు విడె మియ్యగా మరిగి 
జొడ నీవు పరాక్రై తే జంకించవలనె 
నాండు నీ వొకమాంటు' నవ్వు నవ్వగ6 జ్‌ొక్కి 
కూడుమనుచు నిను సారె గొంగుముట్టవల నె ॥ ఇటు ॥ 


గరిమెతో నను మెచ్చి కాంగిలించినందుకుంగా 
సురళముల నిను నొ్తి సూడువట్ట వలనె 
సిరుల (శ్రీవేంక పేళ నేస వెట్టినందుకుంగా 


యిరవుకొని నీవురము యెక్కివుండవలనె ॥ఇటు॥ 42 
శేప 1008 ముఖారి 
ఇందుకు నేమందునే యిపుడు నేను 
ముందుముందె జాణండని మొక్కేేనే నేను ॥ పల్లవి 1 


కూరిమి వేరొకతెం దాంగూడగా నే జంకింవితే 
ఆరామపె నానవెటీ నాయగా నేను (6డుం) 
య బి 
కోరక నే నుండినాను కొమ్మచేత విడె మంసె 
'మేరమీరి ఇది చూచి మేలంటినే నేను ॥ ఇందు ॥ 


శ0 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అలిగి నే సుండ౧గాను ఆకెచే విలువ నంసె 
చెలవుని చేంతథ మెచ్చితేనే నేను, 
పలుక కుండ(గ నన్నాపడ,తి పేరం బిలిచె 
నలుగడ నిందుకుగా నవ్వేంటో నేను 


తను నే నొట్టువెట్టితే తనసతి మొక్కించి (చె) 
బట టబ న 
తనిసితి నిందుకు(గా తగునే నేను 
అనుగు శ్రీవేంక కేశు( డొదరించి నన్ను/ గూడి 
తనకొంత( జేతికిచ్చె దక్క(గొంటి నేను. 


వరాళి 
నేుపెల్లా నొక్క'పే నెలతలభాగ్య మింతే - 
సారెసారె ముట్టకురా సటలకు వచ్చేనా 


కన్ను లార్చి నేరుతురు కడు నవ్వ నేరుతురు 
కన్నెలట పురుషుల గరంచలేరా 
వన్నెల మోహము గల్తే వాడులైనా నింపులే 
ళ్‌ ఆవ యా 
మన్నించరా రమణు(డ మాటలకు వచ్చేనా 


చక్క(దనాలూ.( గలవు చతురతలు( గలవు 
చొక్కపు(గామినులట చొక్కించలేరా 
గక్కనః జనవు గలే గర్వమైనా చందమౌను 
.చెక్కనొక్కకురా సీవు చేతంలకు వచ్చేనా 


పైకొని కూడ(గవచ్చు పంతములాడ(గవచ్చు 
లోకములో సతులట లో(గ నున్నదా 
మేకొని (శ్రీవేంక'పేళ మించి నన్ను. గూడితివి 
పోకురా యెందును( దలపో(తలకు వచ్చేనా 


॥ ఇందు.॥ 


॥*ఇందు॥ 48 


॥1పల్తవి ॥ 
ఉం 


॥ నేరు ॥ 


॥ నేరు ॥ 


॥ నేరు॥ 44 


శృంగార నంకీర్తనలు . 81 


పాడి 
అందుకు విందుకు( బతీ ఆయ6గదరా 
నందకధరుడ నేండు నవ్వువచ్చీ నాకు ॥వ 


లని 
1 
ల 


పిన్నదాననైై బొమ్మపెండ్లి నేం జేయంగాను 
నన్ను( జూచి నీవు నాండే నవ్వితివిగదరా 
చెన్నుగ నాకిళ్సై సన్న నేసి సీవు గూడంగాను 
నన్ను నిన్ను( జూచి నేండు నవ్వువచ్చీ నాకు ॥ అందు ॥ 


పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టు కాడంగా 
నడుమనే నన్ను. జూచి నవ్వితివిగదరా 
చిడుముడి నీవు నన్ను జెట్టవట్టుకోంగా నేండు 
నడుకొ త్తి నిన్ను( జూచి నవ్వవచ్చీ నాకు ॥ అందు ॥ 


పొలసి గుజ్జనంగూక్ల బువ్వాలాడే నన్ను€ జూచి 
నలువంక నాండు నీవు నవ్వితివిగదరా 
యెలమి శ్రీవేంకటేశ యిటు నామోవిబున్వము 
నలి నీ వంటి కూడ(గా నవ్వువచ్చీ నాకు . ॥అందు॥ 45 


వరాళి 


కనీ(/గానములకు( గక్కసించేనా. నిన్ను 
ఘను(డవు నీవై తే గబ్బితన మేలరా ॥ పల్లవి ॥ 


నగితి/గాక నీతోను నాయానకు నచ్చేనా 
అగడుగ శతాయుసష్యమంపే6 గొంగువ్లేవా 
'మొగము చూచితి(గాక ముట్టితే ముయి గొనేనా 
మగవాండవై తేనే మాట లింతే శేలరా. ॥ కనీ( 4 


82 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


_సరసమాడితి(గాక సాదించ వచ్చేనా 
ఫౌరి నిస్పంపేనే నోరు పొక్కెననేవా 
మరంగు దీసితింగాక మంద మిరేలు చల్లేనా 
సరసు(డవై తే శే సాదింపులేలరా ॥ కనీం॥ 


కౌ(గిలించితి(గాక కయ్యాలకు వచ్చేనా 
మాంగెను మోవిపండం కే మరి గుక్కిళ్లు మింగేవా 
చీ(గక కూడితి నన్ను వేగమె శ్రీవేంకటేళ 


తోంగి నేసవెట్టితేనే తోదోపులేలరా ॥కనీ(॥ 46 
శంకరాభరణం 
నవ్వే దెజ(గ(డు నడుమంత్రములవారు 
చివ్వన( చనలోన సిగ్గువడవలదా ॥ పల్లవి ॥ 


రాకొ(టోకల రమణు,డు దూరీనే। తా 
జోక సన్న సేయ€గాను చూడనంటా 
పోకుంటే6 బిలిచి బొమ్మల జంకించీనే । యింత 
కాకు గలదా కాంతలలోన ॥ నవ్వే (1 


బలిమీ( జలిమీ( బతి యేల యలిగీనే। తా= 
నలసీ నిద్రించ లేపనై తినంటా 
పలికి పలికి పలువెంగేలాడీనే। నే 
వెలికి వచ్చితినంటా వేగిరమా తనకు ॥నవ్వే ॥ 


తగిలి తగిలి కానేల మొక్కీనే నే 
జిగి. గూడి చెప్పినట్టు నేసితినంటా 
చిగులుతొ మెచ్చీ శ్రీ వేంక పేశ్వరు(డె నే 
దగ నురమెక్కితిని తా జొణంగదవే ॥నవ్వే॥ 47 


శృంగార నలికి ర్రనణ 88 


హిందోశవసంతం 
పతి మీ4ది తమకాన భ్రమసికివింతే నీవు 
అతివరో వెజపేలే అవే నీవు గావా ౪ పల్లవి ॥ 


చందురు డితండు గాండే సతి నీనెమ్మోముగాని 
పొంది నీనీడ జలధి. టొడచూ'పెను 
మందానిలు(గు గాండె మగువ సీవూర్పు గాని 
గందపు(గొండం. దా(కి.కమ్మరా నేతెంచెను ॥ పతి ॥ 


కోవిలకూ(తలు గావె కొమ్మ నీయెలు(గు గాని 
యీవల+ (బ్రతిధ్వనులై యెగనె వనానను 
పూవుల మొగ్గలు. గావె పూంపనీచన్నులు గాని 
తావుల వసంతమాడ( దలలె త్తం బొదల ॥ పతి ॥ 


చిక్కుల మరుండు గాండె శ్రీ వేంళ సేకుండు గాని 
తక్కి. నీమనను చూచి దగ్గరె భావమున 
యిక్కువ లంటి కూడితి రిద్దరూ( బానుప్పమీ(ద 
మొక్కు.గాదు మోపు గాని ముంచి నీపై వేనెను ॥పతి॥ 48 


రేకు 1000 హిందోళం 
వనితకు( బతి కిదె వసంతము 
' దినదినము నమరె తిరుమలమీ(ద ॥ పల్లవి ॥ 


పుప్పొడివనంతము పొస.గె రమణనికి 

కష్పురవసంతము కాంతకును 

కొ స్పెరల నెదురుగ6 గుంకుమ పన్నీరు నించి 

క్‌స్పుల4 జల్లులాడేరు. కో నేటికొడ 4వని॥. 
౪% 20-5౯6 


శీ( థ్రీ కాశ్లపాక అన్న మూ చార్యుల 


జవ్వాదివసంరము చతురు(డు గైకొనె, 

పువ్వులవసంతము పొలంతి కిదె. 

రవ్వగా బండ్లపై రాములు వోసుక 

గరు న ; | 

నవ్వుతా వేటులాడేరు నడిమిచింతాడ ॥ వని ॥ 
గందపువసంతము€ గడు (శ్రీ వేంకటపతి 

అందె కస్తూరివసంత మలమేల్మంగ 

చిందుచు. దట్టుపుణు(గు చిమ్ముచుః గూడాడేరు 


- సందడి సమరతుల సంపెంగకొడ ॥4వని॥ 40 
ముఖారి 
చెల్లునా నీ కీపనులు చెన్న కేశా 1 
కొల్లకౌండ వౌర గండిగోటచెన్న కేశా ॥ పల్లవి ॥ 
ల ఫ్‌ ఉం 


అంగవించి మగనాలి కాసవడే విందరిలో ( 
జెంగలింపుంజూపులతో( జెన్న కేళ 
రంగుమీర నిరువంక రమణు లిద్దరుండంగా 
అంగన లింకోనా బొరా చెన్నకేళా ॥ చెల్లు ॥ 


కమ్మటి మానవు నమ్ము గరగించే వూరక్రైనా 

చిమ్ము(దేనెమాటలతో( జెన్న కేళ 

దొమ్మి నేసి మగువల తొల్లె యాజడి( బెట్టితి. 

వమ్మరో నీకు వెరతుమౌర చెన్నకేశా *దెల్లు॥ 
వావి గద్దంటా నాతో వచ్చి వచ్చి నవ్వేవు 

థ్రీ వేంకటాద్రిమీందం జెన్న కేళ 

కావిమోవి గంటి సేసి కమ్మి నన్ను( గూడితివి 

ఆవేళ నేమననైతి (నే మన నైతి?) చెన్నకేశా. *చెల్లుక 50 

[1 “చెన్న శేళవ” భబ్దిమనకు వ్యావహాళళచూవమగ నున్నది, 


శృంగార సంకీర్తనలు రిక్‌ 


వరాళి 
ఏమనేవోయని నాకు యెంచరాదు తమకము 
నామనసు దా నెజు6గు నాలినేయ(డుగదా ॥ పల్లవి ౫ 


చెప్పితివా ఆతనితో( దెలియ నామాటలెల్లా 
దప్పిగొన్న ట్లిచ్చగించి తాను వినెనా 
అప్పటి నేమని విభు! డానతిచ్చె మారుమాట 
తప్ప(డు గదా నాష( దా నిచ్చినబాస * ఏమ ॥ 


పిలిచితివా నీవు ప్రియము గూరిచి వాని 
వలపు గలిగి తా వచ్చేననెనా 
తల(పు నీక6 దెలుసు తగవెనా నానుద్ది 
'నెలవినవ్వులతో నీచేతికాను కంటెనా ॥ ఏమ ॥ 


యిచ్చితివా ఆనవాలు యింతి నారమణునికి 
యిచ్చల శ్రీవేంక కేకు. డియ్యకొనెనా 
వచ్చె నిదె యింతలోనే వహికెక్క నను గూడె 


'తచ్చన లింతా( శేనె తారుకొణ లాయనా జఏమ॥ 61 
సాళంగనాట 
వట్రిదూరులేల వేసీ వద్దే యింత । తన 
గుట్టు నే నె౪ంగనిదా కూడుకొంటి నేను ॥ పల్లిని ॥ 


మటీ తాను నవ్వ(గాను మానుమంటినా నేను 
తజితోడ సిగ్గువడీ తానే కాక 
వుజక కాంగిలించ(గా నొల్లనంటినా నేను 
యెటి(గి పరాకు వేసీ యే/టికో కాక ఇనట్టి॥ 


థ్రీ కాళ్లపాక అవ్నమా చార్యుల 
తీడ6గి వేసలెట్టంగా( గాదంటినా నేను 
తడవు జోలి దవ్వీ తానే కాక 
జడీసీ మాటాడ/గాను చాలునంటినా నేను 
యెడనెడ సౌలసీవి ఇది యేమో కాక 


పొలసి లోనికి రాగా. బొమ్మంటినా నేను 
తలవాకిటనే వుండీ తానేకాక 
అలమి (శ్రీవేంక పేశుం డంతలో విచ్చేసి కూడె 
చలము సాదించీ యెంతసలిగో కొక 


సామంతం 
కానీ కానీ పదవే కానవలె.గా తన్ను 
_ నేనే కాం గావలె నెగులేలే తనకు 


ఎలిపించ6 గలండట [ప్రియము చెస్ప(గలేండా 
విలువు(డై తే మాతో( బంకమా యిది 
-'వలపింద(గల(డట వరుసకు రాలే4డా 
చెలులమైతేనే చెల్లబడా తనకు . 

చెక్కునొక్క గలండట' చెప్పినట్టు వేయలేండా 
అక్కటా యిదీంగొంత అగడా నేండు 


మొక్కించుకోంగలండట మొకమోట నుండలే(డా 


పక్కన నే డింతలోనే పగటా తనకు 


కొ(గిలించం గలఃడట కందువ మోవియ్యలేండా 
వీంగేటిరతులలోన వేసటా ఇది 
యేంగివచ్చి శ్రీవేంకటేశు డిళ్లై నన్ను గూడె 
దాంగి దాలగి విగ్గువడ( దగవా తనకు 


ఇవటీ॥ 
21 


4వట్టి ॥ ర్‌లి 


॥పలఏ * 
ఉం 


॥ కానీ ॥ 


॥ కనీ ॥ 


*4కానీ॥ 60 


శృంగార సంకీర్తనలు 


ల్రైంవి 
అంతేకాదా మరి ఆయ/(గా పని 
చెంళ. జక్కనివా రూర( వేరిపుండ( బానెనా 


బొర౮ా నీపగటు ఆయము లంటవచ్చేవు 
మారుమాటాడకుం పేనే మన స్పస్తినా 
సె'గెనేల పశ్హేవు చక్కనుండేవో వృండవో 
నే[ఏ బగ వారు నన్ను నీకు(గానే కనిరా 


అద్దో సీదిలర:? ఆద్రలించి పిలిచేవు 
వదిన న! వస మైతినా 
పొద్దువోనా _.: దేమి బూతులనే గొణ(గేవు 
బుద్దిలో(37)నిమరుండు నీపొరుగే కౌ4 జేవెనా 


మేలువో నీ3గపు మించి నన్ను( గూడేవు 
మేలచు+శబంపేనే మెచ్చనె తినా 
పాలించి శ్రీ వేంంపేశ పకపకనవ్వేవు 
పాలవంటివయ:: నీపాలికి పై దక్కెనా 


నళ 1010 ఉద్ధవసంతం 
ఇంతలో( గోపము గద్దా ఇయ్యకొని పుండవద్దా 


వింతగాదు సీస్‌ గాకు వెరగెరి నింతే 
సతి; వ వగా న్లుచె సణ(గూ 
మతి... .మై పుం. మళ్ళీతి నింతే 
కతగా( దిట్లనవే కాసనింద గట్టకువే 


న! 


4 పల్లవి ॥ 


జఆంతే॥ 


॥ అంతే ॥ 


॥అంతే॥ 54 


అధ భం శ ఈ 
పతినై వృన్నాండం గొక పై గప్పుకొంటీ నింతే. 4 ఇ౦త॥ 


శ థ్రీకా శ్లపాళ అన్నమాచార్యుల 


వద్దువద్దే కసరూ వంచకువే వుసురూ 
వద్దం బాయ సాలో( దలవంచితి నింతే 
గద్దించి చూడకువే కల్లలింతాడకువే 
పొద్దువోగా నీయింటిలో నిద్దిరించే వింతే ॥ ఇంత 1 


వేగిరించి తియ్యకువే వేసాలు నెయ్యకువే 
నాగుట్టు నీకు. దెలుసు నవ్వితి నింతే 
భోగించితి,గదవే పొంచి ఇంకొ( బదవే 


యీగతి' నే (శ్రీ వేంకటేకుండ నింతే ఇంత 4 505 
వేళావ? 
నిజమరివి నీవని నే నుండుదును 
గజరులు చెలియదే కదిసీ నిన్నును ॥ పల్లవి ॥ 


పగటులనడపుల( బకపకనగుచును 
మగువ నీయెదుటను మలసీని 
తగులు గలుగంటోలు; తరుణుల నొల్లనని 
పొగరుల నాతో బొంకుదువు ॥నిజ॥ 


పుక్కిటివిడెముతో. బొరి, గన్నులార్చుచు 
చక్కనిమగువ నిన్ను జరసీని 
వొక్కటి నీతోం గాంబోలు; వొగి నీవాండనేయరంటా 
చక్క(గ నేడలేనిబాసలు నేతువు ॥ నిజ ॥ 


నిలువు(జెమట గార నీతో సరసమాడీని 
కలికి సీకు నసలు గాంటోలును 
యెలమి శ్రీ వేంకపేళ యిశై నన్ను( గూడితివి 
యిల గొంతవడి [భమయించనేల నీవు ॥విజ॥ 56 


శృంగార నంకీర్తనలు 


సామంతం 


'పేరుః గీ ర్రిగావలె బిరుదులు వేరె యీల 
అఆకీతి నా పం(వపంబత మిదె అటు చూడరాడా 


కన్నెను నామోహము నికాళ్ల( బెన(గించకుం పే 
నన్ను జూచి నీ వప్పుడు నవ్వరాదా 
యెన్ని చెప్పినా రావు యిదినా నిట్టూర్చుగాలి " 
దిన్నలై. రాసులువోసితే మెచ్చరాదా 


తక్కక నాజవ్వనము తరవు వెట్టించకంళే 
పెక్కువతో నొండుపేరు వెట్టరాదా 
చక్కనుండ వె((వెంిత్రైనా సటిలకు6 దిరిగేవు 
ముక్కులబంటి గావలె ముదు(దలియ్యరాదా 


మంతనపునామాటలు మర్మాలు నాటించకుం పే 
అంతవింతా నీవు వెంగేలాడరాదా 
చెంతల శ్రీ వేంకకేశ చేకొని కూడితివి నఎ 
న్నంతటా( బొగడవలె నటు చూడరాదా 


శంకరాభరణం 


ఇంతకంటె నోపము యేగౌతా నెజ(గము 
పంతము లింకానేల పదవయ్యా 


సన్న నేసితివి నీవు సంగడికి వస్తి నేను 
యెన్న4గ మీందటిపని యేమనేవయ్యా 

' కన్నుల జూచితివి నీవు క్రైదండ యిచ్చితి నేను 
చిన్నదాన నేమి నేతు జెప్ప౦గదవయ్యా 


॥4పల్లవి॥ 


॥ పేరు(॥ 


॥ పేరు(* 


॥పేరుం॥ 67 


॥ ఇంత ॥ 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చిజఖునవ్వు నవ్వితివి సిగ్గువడితిని నేను 
యెజు(గ మేమిటికొా నిది 'యేమయ్య 
జఅప్పల( బెట్టితివి జ.కించితిని నేను 


మఖజంగులు మొజ(గులు మటి యేలమథ్యా కంత, 


'కాలుదొక్కికివి నీవు కర€గితి మేను నేను 
వోలి నొక్కమనసుతో నుండవయ్యా 
యేలితివి (శ్రీ వేంక'పేటండ విందిర నేను 
మేలు మేలు యిన్నిటాను మెచ్చితి నిన్నయ్యా ॥ ఇంత ॥ "౧ 


దేసాళం 
మానవయ్యా మాతోడి మందెమేళాలు 
సానంబఫ్లేవు పంతాలు సతులపై నేలయ్యా ॥ పల్లవి ॥ 


వా((వ్రాయవయ్య చెక్కుల పై వలపులవా((వ్రాణశతలు 
యేయెడనీసతిపై మె;(యెంబిదై నాం బోయి 
ఆయము దా(కీ మాకు నంతేసి కోపము నీ= 
చేయి పూరకుండకుం పే చిమ్మవయ్య బయలు ॥ మౌన ॥ 


ఆడవయ్యా సీనోర నల పెండ్లి మాటలు 
యీ నాడ సళులప్రై నె/(నెంఛిదై నా( బోయి 
వ్‌ మా సల విచ్చి చెప్పాణాలము 


అందప.న్యు చేయిబా(న పంలఎపుర్ముములు. సీఎ 
విందు రాకుంటే జాలు గెం(నెంపదై నా డోయి 
కందువ శ్రీ వేంక పేళ రా(గిట న న్నేలితి సీ- 
నందుకోలుజాణవై తే నజ్జే శానీవయ్యా (మాన, సీ 


శృంగారనంకీ ర్తనలు శ! 


“పీరు లలిత 
ఆశీ లు నవ్వించవచ్చీ నగక్షున్నాను 


యివ్వల( గతలు మాన! డి(కనన్నాను 1 పల్లవి ॥ 
కన్నె' 
న్నెవ్వారు దడవిరే తానేల మాటాడీనే 

సన్నలునేయ6గ వచ్చీ( జాలునన్నాను 

యెన్నోవినయాలు సేసీ యియ్యకొన్నవా రెవ్వరే 

వున్నతి. బై(జేయివేసీ నోపనన్నాను 4 నవ్వు ॥ 


యిక్సై తానేడ నే నేడ యిచ్చకాలు నేసినేసి 
వట్టివావులు దెలిపీ వద్దన్నాను 
చుట్టిచుట్టి మొక్కు మొక్కీ( జూచినవా రెవ్వరే 
నెట్టుకొని బాస సేసీ నిలుపుమన్నాను ॥ నవ్వు 


కాదన్నవా రెవ్వరే కడుమోహములు చెప్పి 
వేదదేర మోవి చూపీ సిగ్గువడ్డాను 
యీదెస (శ్రీ వేంకపేళుం డికై బలిమి. గూడె 
గాదె(టోసీ(, ఐంతములు క్రైకొంటి నన్నాను ॥నవ్వు॥ 60 


రేకు 1011 సాళంగం 
అంది ఇతవునేసితే నాయ(గా పని। నా- 
కందరిలో వెరగయ్యి నాయ(గా పని ॥ పల్ల వి ॥ 


చింగేటిచెక్కుచెమట చేత( దడువ(గ(బోతే 
అందుకే తా జగడించీ నాయగా పని 
కందువల( దనమేన గందము వూయఃగ(టోకే 
అందందే తస్పకచూచె నాయ(గా పవి 4 అంది ॥ 


42 శ్రీ కాళ్ళపాక అన్నమాచారు ల 


తురుమువాడు(బువ్వులు తొల(గ6 దియ్య(గంటోతే 
అరమర్రై జంకించీ నాయగా పని 
గరిమ వంచినమోము కని అలసితివం టే 
అరుదుగా మారుమోమై ఆయళ/(గా పని 

అప్పుడు చెదరినట్టిహారాలు చక్కదొబ్బితే._ 
నప్పటి తాం గాంగిలించీ నాయగా పని 
కప్పురము మోవి కియ్యగా శ్రీవేంకటపతి 
అప్పళించె రతుల న న్నాయఃగా పని 


సొమంతం 
ఓయమ్మ ఇంతయేల వొద్దనరే 
నాయముగా దిందరిలో నగు(బాటు దనకు 


చెక్కునొక్కితిని నెలవి నవ్వితిని 
మక్కువతో నె6(నెంగిత్రైనా మాటాడంయ 
మొక్కూ మొక్కితిని మోనాన నుండితిని 
యెక్కుడు దిట్టితినంటా నెగ్గువట్టీ నితండు 


ఇచ్చకము. జేసితి ఇచ్చితి విదెమును 
కచ్చు పెట్టి యె((మెం)క్రై నా గర(గండు 
టబ మ్‌ 
ముచ్చటలాడితిని మోవి(జూచితి. దన్ను( 
బచ్చిగా( జేసితినంటా పగచాటీ నితండు 


కన్నులా. జొక్కితిని కా(గిటా నించితిని 
మన్నించె రతి నెం(నెంబత్రైనా మానడు 
సన్న ల మెచ్చితిని చాయల హెచ్చితిని 
ఇన్నిటా శ్రీవేంక పేవ, డెంతజాణే ఇతడు 


॥ అంది 


"1 ఆంది ॥ 


॥ఓయ |! 


॥; ఓయ। 


్కఓయ॥ 


శృంగార నంకీర్తనలు 


భైరవి 
8ిరో యిట్లనై తే యేమి నేనేనే 
మంతనాన పతి వీడే మరి యేమనేనే 


డే. నే నననా ఆత. డిందుకు వచ్చితే 

వొప్పనతో మొగమోడి వుండుదునని 
ప్పుదేర నాడనుండే తగినట్జైల్లా నాడక 
ప్పోన యీడకు. దెన్తే నే నేమనెనే' 


సన్న నేయ నాచెఅం గిక్షే పట్టితే-_ 

తల నే( బరవళ మందుదునని 
పె తరవ్వై ఆడనుండే వంతములు వుచ్చుకోక 
యీతల నన్నాడుమంపే యి€5క నేమనేనే 


వి నే నవ్వనా (శ్రీవేంక పేశ్వరుండు 
కలసితేం గరంగుదు కమ్మర నని, 
తొలుతనే ఆడవైతి దూరకువే యి(కనేమి 
సిలిచితి మిద్దరమూ నిన్ను నేమనేమే 


బ్‌ళి 
దైన యింతులు లేరో పురుషులు లేరో భూమి 
ఇందే కంటిమి వింత లివి గొన్ని వలెనా 


)రా నొకకొంం ఏసుపూ నొకకొంత 
ఆడనుండే పతి. మాటలాడించ(గా 

తోడ నలయించుకం టె తొల్లి టిఅలుకే మేలు 
వాడికె నీసతి కింంవలెనా అగడు 


శీర్‌ 


' 4 పలవి ॥ 
ళా 


1 ఇంతి | 


॥ ఇంతి ః 


॥ ఇంతి ॥ 60 


*పొందైె ॥ 
జ 


థ్రీ కాళ్లపాక అక్నమాచార్యుం 


వెలనిన వ్వాకకొంత చి(చెబక్కుచేయి నొకకొంఠ 
“పొలసీ ముందర నిల్చి జోలిదవ్వ(గా 
నిలుచుండి యే(చుకంపె నీవు రానన్నా మేలు 
వలచినబెలి కింతనరెనా తగవు ॥పొందై.. 


విండు(గళ లొకకొంత విట్టూచ్చు నొకకొంఠ 
అండ సీవు కౌ(గిలించి అటు గూడగా 
కొండల శ్రీ వేంకపేళ కోమలిపై నీమేలు 


వండుదేరె. జెలి కితఅతవలెనా వెరగు ॥1 పొందై ॥ 04 
శంకరాధరణం 
ఇప్పటమంటినేల యెడమాట కానీకానీ 
ముప్పిరి నే నవ్వి తేగా మొగకళ లెక్కుత ॥ పల్షవి || 


పొలసి పొలని లోంగి పొంచి పొంచి తలవంచి 
'నెలసి నెలసి తాను చిమ్మీ గ్లోర 
అలసి సొలసి యిప్పు డాడనేల తాను నేను 
పిలవ డుగగ నన నిండుక ॥ ఇప్ప ॥ 


జుని(గి జుని€గి లేచి మునిగి ముని(గి మేసి 
'పెన(గి పెన(గి పొసి (ప్రేమ చల్లీని 
పొని(గి పొవి(గి తన్ను బోదించనేల నేను 
'పెనంగినప్పుడుగదా బిరుదు వొగడుత ॥ ఇప్ప ॥ 


మానిసూని కరంగీని మగుడ కాలు( దొక్కా 
వ క సేశు( డంతలో నిడే 
నకో చన్నులవై( గొంక కళై చేయివేసీ 


నిసన వ. గా నానాంట' మెచ్చుట ॥ ఇప్ప ॥ 6% 


రల 


? 
క 


శృంగార సంకీ _ర్హనలు  థ5్‌ 


కాంటోది 
ఎగ్గువట్టీ నిదియేమే యీతండు 
సిగ్గువడ్డనాలోనిఛింత లెంచవలదా ॥ పల్లవి ॥ 


మనసు చంచలమైతే మాటాడం గొలుపున 
ననుపైనవిభుడేల నన్ను దూరీనే 
తసువు కౌంకరే(గితే దగ్గరి రాంగొలుపునా 
తనపనే చూచె(గాని తగ వెంచవలదా ౪ ఎగ్లు 1 


పాయపువే/(కముచేత( బలుక(గ6 గొలుపునా 
చాయల సన్నల నేల సాదించీనే 
రేయి విరహానంబొంది రిచ్చం జూడ గొలుపునా 
నాయెడ రాజస మెంచి నన్ను నెంచవలదా ॥ ఎగ్గు ॥ 


కడుజెనుట నిండితే కా(గిలించ( గొలుపునా 
బడివాసి యిప్పుడేల పై కొసీనే 
అడరి శ్రీవేంక కేశు. డాదరించి నన్నుంగూడె 


విడువ నిరతు లెంచి వేళ యెంచవలదా ॥ఎగ్గు॥ 66 
రేకు 1012 రామక్రియ 
వలపించి తిప్పేవు వాగవాడలను మమ్ము 
యిల గొంత గుటు వదా యేలోయి విటలా ॥ పలివి 8 
టబ ౧ ఠి ళం 


వొల్లనే మగలవద్దనున్నగొల్లెతలను 
పిల్లంగోవిసన్నలనే పిలిచేవు 
చల్లలమ్మ(టొయ్యేచోట జాణతనా లాడేవు 
బల్లిదుండ వౌాదువయ్య పండర౦ంగివిట్టలా ॥వల॥ 


శీకీ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వైపుల గొలనాడేటివారి చీరలు దీసి 
రాంపుచేసి సీవొద్దికి రప్పించేవు 
యేపున వీదినుండితే యెలయించేవు చూపుల . 
బాపు బాపు 'మెచ్చితి6గా పండరంగివిట్టలా , ॥వల॥ 
కన్నచోట నెవ్వరై నాం గాంతలై తేం 'గూడేవు' 


చిన్ననాటనుండి యిటె చెనకేవు 
యెన్న(గ థ్రీ వేంకటాద్రి నిటు విట్టలాన మమ్ము 


పన్నుకవండి 'కూడితి పండరంగివిద్ధిలా ॥వల॥ 67 
సామంతం 
ఒక్కరీతి నుండదోయి వోవిట్టలా 
వుక్కువంటి నీచిత్తము వోవిట్టలా ॥1 పల్లవి ॥ 


పొన్టువోయి వచ్చేవు పూంచి బాసలు నేనేవు 
“వొద్దన్నా మానవేల వో విట్టలా 
కొద్దిమాలి తిరిగేవు కొంగువజ్టేవు మమ్ము. 
వుద్దండా లేలోయి వో విట్టలా ॥ ఒక్క ॥ 


'వేడనవ్వు నవ్వేవు వీదులెల్లా నేంగేవు .. 
వొడంబాటు లింకానా. వో 'విట్టలా 
కడుంబరాకయ్యేవు కది నేవు కమ్మరాను 
వొడలు మోపకు వోయి వో విట్టలా ॥ ఒక్క ॥ 


కప్పురాలు చల్లేవు కాంగిటిలో (భమసనేవు . 
వొప్పితి నీసుద్దులకే వో విట్టలా 
,యిషప్పుడె ( న్ధీ వేంకటాద్రి సంవ కూడితి విదె 
వుష్పటించంజాల నిఃక నో విట్టిలా .. 4ఓక్కజ 68 


న. 
న! 


శృంగార నంకీ ర్తనలు 


శంకరాభరణం 
పట్టికురా అంథ సీవు పవిలేవు 
దిటనె నీగుజణమెలా( దెలిసిశమీ(దను 
బరా న. 


చెక్కునొక్కా( బనిలేదు నేసవెట్టం బనిలేదు 
గక్కన నే నలిగినకాంకమీ(దను 
నిక్కిచూడా( బనిలేదు నిలచుండా బనిలేదు 
తక్కించి నీవు రాక తడసినమీ(దను 


నవ్వు నవ్వా. బనిలేదు నాటంజూడా బవిలేదు' 
దవ్వులుగ బొంకివయంతటిమీ (దను 
రవ్వ నేయా( బనిలేదు రాజఖసాలూ6 దివిలేదు 
పవన్వళించి పానుపుపై( బలుకనిమీ(దను 


కొ(గిలించా( బనిలేదు కరంగించా. బనిలేదు- 
మాగినరతుల నన్ను మన్నించుమీంద 
దాభగక శ్రీ వేంకటేశ తగ నన్ను గూడితివి 
వీంగ నింక బనిలేదు వేడుకలమీ(దను 


గుండ్మక్రియ 
నీవూ సీయంతనె నేనూ నాయంతనే 
కావలసినట్లయ్యి. గడమ లింకేలా 


దవ్వుల( జూచితివి తనివి(బొందితి నేను 
నవ్వు నవ్వితివి నీవు నమ్మితి నేను 
పువ్వుల వేసితివి పులకించితి నేను 
రవ్వగా నింకానేల రతికి, దీనేవు 


47 


.& పల్లవి ॥ 


జపసటి ॥ 
లు 


ల 
లిం 
వా 


॥ పట ॥ (0 
ట్‌ 


॥పలవి॥ 
యి 


*నీవూ ॥ 


48 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల మొక్కితివి కరణగి కైకొంటి నేను 
సన్నలు నేసితివి సమ్మతించితి 
' కిన్నెర మీ(టితివి కిమ్ముల( జొక్కితి నేను 
పన్ని యింకానేల నీవు వైకొని పిలిచేవు ॥ నీవూ & 


మోవి సీవు చూపితివి మోహము చేకొంటి నేను 
వావి గీవు చెప్పితివి వలచితిని 
తావుల శ్రీ వేంక పేళ తగ నన్ను( గూడితివి 


తోవల నింకానేల దొమ్ములు 'నేసేవు * నీవూ ॥ 70 
శంకరాభరణం 

'విన్నపాలు నేయకురే వేగుదాంకాను 
అన్నిటా నీచ్చకములే యాడుదముగాని ” ॥ పల్లవి ॥ 


మంతనాలాడకురే మనసు దెలియుదా(కా . 
కాంతుండు దా నేమనీనో కందముగాని 
పంతాలు నెరపకురే పడ(తి( గలయుదాంకా 
చెంతనుండి ప్రియములే చెప్పదముగాని ॥ విన్న ॥ 


త త్తరించి పిల్వకురే తానే వచ్చినదా6కౌ 
ఆటీ 
౨ త్తల( గానికె సారె నిత్తముగాని 
అనా / అణటీ 
ముద్త్తమి నాతని నంత మోవనాడి దూరకురే 
బృల్తితోడ మీందం మీ6ందం బై కొందముగాని ॥విన్న ॥ 


నన్నలు. నేయకురే సంగడి నవ్వినదా(కొ 
యెన్నిక ముందరికత లెంతముగాని 
చెన్నమీర నింతిం గూడె థ్రీ వేంకసేం- డిసై 
వన్నెకెక్క( బొగడశకే వద్దన్న దాంరాసు “1 విన్న ॥ 


శృంగార సంకీర్తనలు 49 


బొళి 
అనుమానా 'లి(కనేల అంపరాదా నీ 
మనసు దెలిసితిమి మమ్ము నంపరాదా ॥ పల్లవి ॥ 


చెలిమా/ట విన్నపము నేసితిమి నీచిత్త- 
మలర(గ నానతిచ్చి అంపరాదా 
బలిమి నేయ(గరాదు పట్టరాదు నిన్ను నేము 
మలకలమా(టలేల మమ్ము నంపరాదా ॥ అను ॥ 


ఆకె నీవ) నెదురైతి రండనున్నారము నేము 
ఆకొల(ది నీవెటి,గి యంపరాదా 
యేకళాన యిద్దరునే యెటు(గుకొందురు గాని 
మాకతలు యిష్పుడేల మమ్ము నంపరాదా ॥ అను ॥ 


మంచముపై నున్నారు మారుమోము లవి యేల 
అంచెల (శ్రీవేంక కేశ అంపరాదా 
మించుల దోమతెరలో మేను మేను సో(శె మీకు 
మంచిదాయ నిజ్లె వుండి మమ్ము నంపరాదా ॥అను॥ 2 


శే. 1010. శంకరాభరణం 


అతని కి వెల్లా నలవాటు 
యితవులు చేసే యించుక నిలవే ॥ పల్లవి ॥ 


౮ 


మెనసినమా(టలె యెజుకల 
మనసురానివే మఅపులు 
తనిస్తితి మి(క నింతట( బదవే । తన 


ననుపు((వియెములకు నవ్వితి(గదవే ॥ అత ॥ 
౪౮20-57 


'్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


కూరిమి గలచో కూటములు 
' వేరై తేనే వెడనెడలు 
కారుకొణ లినె తడవకువే। కా 
మేరమీరంగా మెచ్చితి నిపుడే 


సమరతులై తే జవు లవును 
అమరనివై తే నలసవును 
క్రమమున శ్రీవేంకఠటపతి గూడెను 
తమితో నేనిక దక్కితి నవునే 


నాదరామ[క్రియ 
ఎచ్చరించవయ్యా సీవు యింతి తన్ను6 దా మజచె 
మచ్చికనాయకు(డ నీమం దెమేళములను 


ఫలుక(గ మజచెను పడతి నిన్ను(జూచి 
పలుకరాకున్నమతి ట్రమయించ(గా 
'నెలవి నవ్వ మజచె చెలువు(డ నీపేరు 
తలంచి తల(చి చొక్క తమకంబునను 


అడుగువెట్ట మజచె నంగన నీ కెదురేంగి 
కడు నీకు సన్నచేనె కొతరానను 
అడరి విన మజచె నప్పుడే నీమా(టలు 
పడంతి పానుపు చేరె పరవళమునను 


యిష్పుడే 'మెచ్చమజచె యింతిని నీవు గూడ(గ 
కప్పిననీరతులలో గర్వానను 
చెప్పరాదు యి(క నేమి (శ్రీవేంక టేళ్వరుఃడ 
తప్పులెల్లా మజచె నీతములము వంకను 


॥ ఆత ॥ 


1అత॥ 70 


॥ పల్లవి ॥ 
ఉల 


1 ఎచ్చక 


(1 ఎచ్చ 41 


॥ ఎచ్చ 1 74 


శృంగార నంకీర్తనలు క్‌! 
| సామంతం 
తేనెసేరు నోర నంటే. దీపు వుట్టీనా | 
తాను నేనూ. గలిగితే దమకాన కేమే 4 పల్లవి 


తనువై( 'జేయివేసి తాప మడంచిన(గాక 
వనతలం దా నంపగావచ్చీ నదేమే 
కనుగొని, మోవి 'నంటి కప్పుర మిచ్చినంగాక 
అను(గుమాటలవల్ల నై నదేమే . ॥తేనె 


కాంగిట రతుల6 గూడి కరంగించిన6 గాక 
కూ(గుల నవ్వులవల్ల 6 గూడినదేమే 
మూ(గుచు. బానుపుమీ(ద ముచ్చటలాడిన(గాక 
వీంగి దవ్వులసన్నల వెలసినదేమే 4తేనె॥ 


మదము లొలుక నె మనను లొక్కటి గాక 
యెదురు మొక్కులవల్ల నిందునేమే 
యిదినో శ్రీవేంక పేజ్‌! డిన్లై మన్నించెంగాక 


పదరి వూరక మేను పచ్చి నేసిననేమే . "ఇతేనె, 75 
రామ(క్రియ 
నగినగి పాడుశేల నాయమా నీకు 
మగువ వూరకుంకే సమ్మతించుటగాక ౫ పల్లవి ॥ 


చేయివట్టి తియ్యంగాను చేసన్న వలెనా 
పాయల నేం జెప్పంగాను సాకిరి నే 
పాయపురమణి యెంత పక్కన వీచలమెంచ వ. ; 
ఆయనాయ నే రమ్మంటే ఆకె యంటగాదా'” - "“గవ్లగి ॥ 


న. సం 


స్మ్తోటైమిల =] 





న 


6? 


్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వొంటి( జిక్కివుండ(గాను. వొడ(బాటు వలెనా 


వెంటవెంట నే రా(గా విన్నపాలేల 
దంటతనము నీ కెంత తరుణివీరహ మెంత 
అంటి నే నీకు మొక్కేది ఆకెపంపు గాదా 


కా(గిలించి వుండ(గాను కై మీరవలెనా 
రా(గినరతివేళలో రవ్వలేల 
పా(గిన(శ్రీవేంక మేళ పడ(తి( గూడితి విన్హై 
ఆగి నిన్ను( బోకుమంపే ! ఆకెంటగాగా 


మాళవిగౌళ 
నిజ మాడ(టోతేను నీకనీకే (భమ నేవు 
" భజన మెరసితి(గా పంతమాడి నేను 


పలుకులో నొకటి భావములో నొకటి 
కలికి నీగుణ మెల్లా( గంటింగా నేను 
తెలిసి చింతించేవు దినము లెంచుకొనేవు 
యెలమి నీవూహలెల్ల నెటింగితి నేను 


నగవులో' నొకటి నడవడిలో నొకటి 
వెగ్యటెన సీకతలు వింటి(గా నేను 
పొగరుల నలనేపు పొదుదిక్కే చూచేవు 
అగడైతి విందరిలో నంటింగా నేను 


కా(గిటిలో నొకటి కాంకలలో నొకటి 
'కీంగంట( జూచి యెజి/గితి(గా నేను 
దాంగక శ్రీవేంక పేళ తగం గూడితివి నీవు 
ఆగి సీసిగ్గు వాపితి నవు(గా నేను 
11. అశ. అంట 


॥నగి॥ 


॥నగి॥ 76 


॥ పల్లవి ॥ 
ళం 


॥ నిజ ॥ 


నిజ ॥ 


॥ నిజ ॥ 77 


శృంగార నంకీర్రనలు 8 


శుద్దవసంతం 
వాకీటికి వచ్చినాండు వనిత నీ రమణుడు 
కె కొని యలుకలేల కడు(దడ వేల ॥ పల్లవి ॥ 


కప్పురవిడియ మిదె గందవొడిబరణిదె 
దప్పి మోవి యండనేల తలపోంతేల 
కుప్పలై నవిరు లవె కోరతట్టుపును గిదె 
కొప్పు ముడువవిదేల కొను నీవు నేండు ॥వాకి ॥ 


ఐంగారుసురటి యదె పచ్చికస్తూరి యిదె 
ఫొంగేటిచెమట యేల బుసకొశ్షేల 
రంగుమీర నద్ద మదే రచనలసొమ్ము లవే 
సింగారించ విదియేల చెలియరో నేండు ॥వాకి ॥ 


చేరువనే పానుపిదే (శ్రీవేంక మేళుండు వీండె 
మారుమోము లి(కనేల మంకులేల 
వూరకే యాతండు నిన్ను నొడంబాటు చేసి కూడె 


వీర మేల కమ్మరాను పిలువవే నేండు ॥వాకి॥ 76 
రేకు 1014. రామ్మక్రియ 
నే మెట్టుండితిమి నీ కేలయ్యా 
దీమసాన నుండరాదా దీనత నీకేలయ్యా ॥ పల్లవి ॥ 


నెలవింబార నగుతా( జెలిదిక్కు చూచితేను 
నిలిచి వుస్సురనేవు నీ కేలయ్యా 
నలువుగా. బెదవిపై నాలో నే మాటాడితేను 
వెలవెల(బారె మోము వింత నీ కేలయ్యా 1నేమె॥ 


లీ( ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
తడ(బడ6 బేరుకొని తరుణుల( విలిచిక్రే 
నిడివి సిగ్గువడేవు నీ కేలయ్యా 
- చిడుముడీ' నీచెక్కులచెమట నే దుడిచితే 
వొడ(బరచవచ్చేవు వులుకు నీకేలయ్యా 4నేమె ॥ 


మెండుకొనం గాంగిలించి మేనెల్ల నిమిరితే 
నిండా బులకించేవు నీ కేలయ్యా 
కొండల శ్రీవేంక కేళ కూడితివి యింతలోన 
పండుమోవితేనె దక్కె పంకము మా కేలయ్యా ॥నేమె॥ 0 


సామంతం 
చెలియరో నన్ను నేనే చెప్పి పొగడుకోంగాక 
కలికినా నేరుపెల్ల( 'గనుకొనరాదా (1 పల్లవి 11 


చూపుల నన్నాకమాటు చూచితేనే చాలు(గాక 
యేపడతులకు మొకమియ్యనిచ్చేనా 
- దావై విభుండు నేను వగ్గరితే/ జాలుంగాక 
క్రోపులవాంతలపొందు 5 కోలుపనిచ్చేనా ॥ చెలి ॥ 


వూరకే నామాటి వాడు వూ(కొంపే( జాలు(గాక 
వీరివారివిన్నపాలు విననిచ్చేనా 
నారుకొన నాతోను నవ్వితేనే చాలుంగాక _ 
ఆరయ నెందూ సరస మాడనిచ్చేనా ॥చెలి॥ 


సరి నాకా(గిటం జేయిచా(చితేనే చాలు(గాక 
తరుణులతలపో(త తన కిచ్చేనా 
ఇరవై (శ్రీవేంక శేళు డీవేళ నన్నుంగూడె 
వరుస నెవ్వరికి నే వలవనిచ్చేనా య 1చెలి॥ 80 


శృంగార సంకీర్తనలు ళ్‌ 


బౌళి 


తల సుమ్మీ రమణుడ కలగి నిందుకే మతి | 
తొల్లిటినీగుణ మెట్టు తోంచెనోకాని (7 పల్లవి ॥ 


ఆడంజుమ్మీ నిన్ను నేను అంతచులుకనిమాట 
వాడికె నీకెట్టు నిందవచ్చెనోకాని 
తోడ వేగు వేద్దనుమ్మీ దొరవు నీమీంధ నేను 
యేడ నిన్నెవ్వతె, సందేహించెనోకాని *కల్ల 11 


నవ్వంజుమ్మీ నే నిన్ను నాతులయీసభలోన 
అవ్వల నీమీ(ద నెట్టు ఆంటెనోకాని 
యెన్వరితో6 జెప్పంపామ్మీ యిట్టునట్టు అని నిన్ను 
దవ్వుల నీకా(క యెట్టు తగిలెనోకాని 4 కల్ల ॥ 


చూడ(జుమ్మీ నిన్నునేను చురుకన గుండెనాంట 
ఆడనే నీవెట్టు గుజియైతివో కాని 
వేడుక ఛ్రీవేంకశేశ ౩ వెలయ నన్ను( గూడితి = 


వాడుకో లిదేసుమ్మీ ఆనతిత్తు(గాని 1 కల్ల ॥ 81 
రామ[క్రియ 
పట్టితే ! పదిరూపుల్లై పాయండు నావొద్దః దాగు 
యెట్లువున్న మేలు ఇక నెప్పుడైనా రానీవే ॥ పల్లవి ౪ 
ట యా ఉం 


కన్నులనే వొకరూప్ప కౌళ్ట్ల6 బెనంగీ రూపు 
వెన్నెలా(దురుమువంటి వన్నెలరూపు 
నెన్నడిమి దొకరూపు నిచ్చలు నామేని మీంద 
ఇన్నిటా( బాయండు తాను యెప్పుడైనా రానీవే ॥ పట్టి ॥ 
1. దీనిలో దళావతారసమన్వయము గలదు 





థ్రీ ఠాళ్లపాక అన్నమాచార్యుల 


" చేతిలోని దొకరూపు చేరి నాపేరిటిరూప్పు 
కాతరపు జవ్వనాన( గలండు. రూప్పు 
పెతరవైనా బుజబలమున నొకరూప్పు 
యీతల నాయందు. బాయ, డెప్పుడైనా రానీవే ॥ పటి ॥ 


కడుబుద్దుల నొకరూపు కలికితనాలరూపు 
బడిబడి( బాసినాను పాయండు నన్ను 
అడరి (శ్రీవేంకటాాదిమీ(ద నన్ను గూడి 


యెడయ. డెన్నివిధాల నెప్పుడై నా రానీవే ॥పటి॥ 82 
శు ల 
- ముఖారి 
రేసులు వాసులును రెండు గలవా 
వేసరించ(గాని నను వేగించనీరాదా ॥ పల్లవి ॥ 


నవ్వితే నవ్వనివా౦డు నన్నేల తప్పక చూచె 
యివ్వల నా(డువారైై తే హీనమా యేమి 
జవ్వనాన చంకగుదె శరణాల్తి. దనకేల 
వువ్విళ్లూరించక నన్ను నుండనీరాదా ॥ రేసు ॥ 


ముట్టితే ముట్టనివాండు ముందేల సరసమాడె 
నెట్టుకొన (ని వలచుపే నేరమా మేమి 
తొట్టి యెడం గ_త్తెరయు( దోడ నోర బెల్ల మేల 
పట్టినవతముతోనే (బతుకనీరాదా ॥ రేసు ॥ 


మొక్కితే మొక్కనివా(ండు మున్నాడి నన్నేల కూడె 
దక్కినవారి జొక్కించ( దడవా యేమి 
4 
చేష్టలకీ చెట్టవట్టి చేగ్‌న్న లి(కనేల 
మిక్కిలి శ్రీవేంక పేప మెచ్చనీరాదా ॥ రేసు ॥ 88 


శృంగార నంకీ _ర్తనలు 


శంకరాభరణం 


గుట్టుతోనే వుందుగాని కోరి నేనేమి సేసినా 
పట్టపురమణి నాతో( బదరేవు సుమ్మీ 


కోవిలలు చిగురాకు కొరుకునంటా భూమి _ 
నావలీవలివా రెల్లా నాడుకొందురు 
కోవిలకూ(తలు నీక్తు త్తికలోనివి గదే 
కావి నీమోవిచిగురు గంటిచేసీంజుమ్మీ 


జక్కవలు భూమిలోన చం్యదోదయమైతే 
తక్కక విరహాన బెదరు నందురు 
జక్కవనీచన్ను లిప్లే సరి నీపయ్యద నవె 
పెక్కుచంద్రవంకలై తే బెదరీంజుమ్మీ 

తుమ్మిదలు తామెరపై( దోలినాను( టోవందురు 
దొమ్ముల శ్రీవేంకటాద్రి తుమ్మిద నేను 
కొమ్మ నీతుమ్మిదవంటికురులు నీనెమ్మోము( 
దమ్మిమీ(ద జదరి యంతటః గూడెజుమ్మీ 


రేకు 1015. సామంతం 
మాజితేను జవ్వనము మట్టున నిలుచునా 
1 రాజిరాంజి వలపు లాజిడి( బెట్టుంగాక 


చెలి నీవు మోవితేనె సిగ్గువడి దాంచితేను 
వెలయ! దిలుపందేనై వెళ్ళంబారీని 
'నెలవులనవ్వులవి చిత్తములో నడంచితే 
కొలుకులం దెలిచూపె కుమ్మరించీ నదిగో 


॥ పలవి ॥ 
ఠా 


॥గుటు ॥ 
ట 


॥ గుట్టు 
ట్‌ 


॥1గుటు॥ 684 
తైః 


॥ మాజి ॥ 


1. సాధు-ళకటరేఫల సాంకర్య మీవాజ్బయమున నపురూపమే. సాధువుగ 


వాడిన 'ఆరడి' యా? 


్రీ కాళ్లపాక అన్నమాచార్యుఅ 


పడ(తి నీ తమకము బయటనే, మొరంగితే. 

నిడుదనిట్టూర్చులై నిగ్గుదేరీని 

ట్‌ ॥ ము లి 

ఐడి కుచముల వుబ్బు పయ్యదలో( గప్పితేను' 

వెడలు. బులకలై. వెల్లివిరిసీని | ఇమాజీ॥ 
కామిని నీ కోరికలు ' కా(గిటిలో. దలంచితే 

నామనసులో దోంచి నారుకొనీని 

వేమరు (శ్రీ వేంకటాదదివిభుండ నేంగూడితిని 


యీమేలెలా నీపె వినుమడించీని ॥మాజి॥ 85 
ఉం రా 
భెరవి 
_ మా 
తనువులో దైవము దయదల(చు పెప్పుడో 
తనివోనితమకాన తడ(బాటు లివిగో ॥ పల్లవి ॥ 


చెక్కునొక్కి చెలిమీంద చేయివేసి సారె సారె 
మక్కళించి మక్కళించి మాటాడు పెప్పడో 
మొక్కుచు( గన్నుల నజ్టై ముచ్చట దీరంగ లోలో 
చిక్కనినవ్వులు నవ్వి చెలంగుట యెన్నందో ఇతను ॥ 


మోము చూచి సన్నచేసి మోహములు చల్లి చల్లి 
నామువారః జొక్కేటినను పెప్పుడో 
దీమసపు(గోరికలు దిష్టముగా( గొనసాగ 
ఆమనిసరసములు అడుట యెన్న(డొకొ ॥తను॥ 


కా(గిటిరతులలో కరఃగించి మానినికి 
మాగినమోవియిచ్చేమన్న నెస్పుడో 
దా(గక ఇంతటిలోనే తరుణి యేతెంచి కూడె 
పొంగి ఛ్రీవేంక పేళ పంతము లి.కెన్నండో ॥తను ॥ 86 


శృంగార సంకీర్తనల 


శ్రీరాగం 


ఆడుకోంగలితే/ జాలు నందిరితో పెద్దరిక _ 
మేడనై నాం దనచిత్త మిట్టిట్టన డేట్లనా 


మెచ్చినంకే దాలు వా(డు మీరేమి ననకురే 

_ అచ్చమైనఇల్లాల నంతే నేను 
యిచ్చినంతే. చాలు. జన వేమన(గలనే వాని 
పచ్చిగా వలచితిని పంత మింక6 జెల్లునా 


నవ్వినంతే చాలు( దాను నాయ మేమీ. జెప్పకురే 
రవ్వపడ్డ మేనవావిరమణిని నేను 
దవ్వుల( గన్నంతే చాలు తగుందగ దనకురే 
మున్వంక మొగమోడితే మొక్కలము చెల్లునా 


కొంగు వటినంతే చాలు కొప్పు వీడె ననకురే 
క'ంగనిసిగ్గ్యరి 'పెండ్రికూ(తుర నేను. 
అంగవించీ శ్రీ వేంశటాద్రిపతి నన్ను6 గూడె 
రంగుమీరిలిని నుచ్చరము లి6క6 జెల్లునా 


శుద్ధవసంతం 
కాలము తారును( గలిగి నీకు నిదె 
బాలకియందే పెపె నీకు 


సతికొప్పువిరులు జలజల రాలిన 
లతల వసంతకాలము నీకు 
కతగా6 దనమైకాంకలు చూపిన 
అతివేసవికాల మప్పుడే నీకు 


॥పలవి॥ 
క 


॥ ఆడు ॥ 


॥ అడు ॥ 


1అడు॥ 87 


॥ళౌాం 


|. థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కా(గిటిచెమటల కడు నిను( దడిపిన. 

. కౌ6(గల తొలుకరికాల మది 
వీ(గనిచూపుల వెన్నెల చల్లిన 
రా(గినమతికి కరత్కాలంబు 


లంచపు(బులకల లలన సీరతుల 
కంచపుహేమంతకాల మది 
యెంచ(గ ఛ్రీవేంక పేళ వలప్పసతి 
వంచ శిశిరకాలవె భవన మాయ 


సౌరాష్ట్రం 
నే నొకటి సేయ(గాను నీవొకటి నేయకువే 
మానిని సీచే(తలకు మారుమలనెను 


కన్నులకాటి కెతోడ కసరకువే నా- 
వెన్నెల మోమునవ్వుల విసరేను 

. కిన్నెరమీ(టుల గిలిగించకువే నా- 
సన్నపుధై ర్యము వెదచల్లేను 

చెరుసగముమాటలు పై ( జిమ్మకువే | నీకు 
యిరవైన మోవితేనె లిచ్చేను 
సరసాల విరసాల సాదించకువే నా- 
మెరవడివినయాల మెప్పించేను 


| కౌల॥ 


॥కొల॥ 88 


॥ పల్లవి ॥ 
ల 


॥నేనొ ॥ 


1 నేనా ॥ 


పానుపువై నన్ను గూడి భ్రమయించకువే । కొన = 


గానే గోర/దారుకాణించేను 
ఆని (శ్రీవేంక పేశుండ నలయించకువే 
పూనిపటి నిన్ను నిమై బుజగించేను 


॥ నేనొ॥ 80 


శృంగార సంకీర్తనలు క! 


శంకరాభరణం 
ఎన్నటి కెన్నటివాదు లేలపెంచే వింకాను 
యెన్న నీకు. బంతమిచ్చె నింత చాలదటరా ॥ పల్లవి ॥ 


విక్కిచూచి పేరంబిల్చి సీమన సౌక్కటిగా(గ 
మక్కువ చల్లితి నింకా మఠి యేమనేవురా 
చెక్కునొక్కి బుజ్జగించి చేతిమీ(ద( జేయివేసి 
మొక్కు మొక్కినా నీవు మోమేల వంచేవురా ॥ ఎన్న ॥ 


సన్నచేసి కానుకిచ్చి సారె నీతో నవ్వు నవ్వి 
కన్నులారిచితి నీకు కడమ లేమాయరా 
నిన్ను నె మెచ్చి మెచ్చి నెయ్యముతో మాటలాడి 
యెన్ని నేసినా మననేల కర6ంగవురా ॥ ఎన్న ॥ 


కాలుదొక్కి వేగిరించి కా(గిటిలో బిగియించి 
లాలించినా నాతోను లావుచూసపే వేలరా 
మేలిమి (శ్రీవేంక పేళ మించి నీవే నన్ను6 గూడి 


యీలీల నేలినవా(డ వికె మన్నించరా ॥ ఎన్న ॥ 8 
ట్‌ 
రేక 1010. దేసాళం 
మీందమీ(ద వలపెక్కైె మేలుమేలోయి 
చీదర రేంచేవు నన్ను చెల్లలేవోయి ॥ పల్లవి ॥ 


నిద్దురో నివ్వెరగో నేనేమో చెప్పంగాను 
వొద్దమండే వూ(కొనవు వోయి" మేలోంట 
పెద్దరిక మో వీరమో బెట్టివీడె మడిగితే 
కద్దనవు లేదనవు గర్వ మేలోయి ॥మీ6ద ॥ 


40 ఫ్రీ కాళ్లపాశ అన్నమాచార్యుల 


కౌ(89 వింకలో కడు నేను నవ్వినను 
మా(కువలె నున్నా(డవు మతక మౌనోఇ(యి?) 
వేంళమో వెరపో వేగ నేం జేయివేసితే. . 
కే/కరించి ములిగేవు గేలి యేలోయి 1మీ(ద ॥ 


ఆసలో వాసులో అండ నేను నిలుచుంపే 
మేనుల. గాంగిలించేవు మె్రీలేవో నగ 
బాసతో శ్రీవేంకటేశ పంళాన నన్ను( గూడితి 


'వేసములెలా6 దీరె వితలాయనోయి ॥4మీ6ద॥ 9! 
శ్రీరాగం 
కౌ(క నేయ( దగవా కలయ॥గ6 దగుగాక 
మూ(కలాయ.( బులకలు 'మొకమియ్యంర౮ాదా ॥ పల్లవి ॥ 


రమణుని ఆడనీడ రవ్వ నేయ దగవా 
తమి నే బుద్దిచెప్ప6దగు(గాక 
' నెమకి యాత(డు వేరో నీవు వింతదానవో 
చెమరించె మీమేనులు చిత్త్సగించరాదా ॥ కౌ(5 ॥ 


చేసుకొన్నమగనిని. జిమ్మిరేంచ( దగవా 
(శాసుర్రై సరసమాడ.( దగు(గాక 
మోసము నీకు( గలదో మోహ మాతవికి లేదో 
నేసకొప్పు లవె 'వీడె. జేకొనంగరాదా ॥ కౌంక ॥ 


యేలిన (శ్రీవేంకటేశు కెగురాడ( దగవా 
తాలిమి నిట్ల గూడ(దగు(గాక 
సీలాగు నే నెజ(గనో నీవే ఆత(డవు గావో 
కాలు(గాలు( దొక్కితిరి కరుణించరాదా ;కాంక॥ 02 


శృంగార సంకీర్తనలు 81 


కేదార గొళ 
కూరిమి గలితే/జాలు కోపించినా మేలువో 
ఆరయ నోరమణు(డ అంతాను మేలువో ౫ పల్లవి ॥ 


మనసునీ నీవు నన్ను మణవకున్నా(జాలు 
యెనసి నీ వేడనున్నా నియ్యకోలే పో 
ననుపువలపు సీవు నాపై జల్లితే/ జాల 
వెనక నీ వేమన్నా వేడుకలేపో ॥ కూరి ॥ 


పాయము న్లీమేనిమీ(ద పచ్చిగా నుండితే( జాలు 
రాయడి 'విరహమైన రాజ్యపదవి 
యేయెడ 'నీచూ పొకమా టిటు పె0బారితే/ జాజి 
నాయముల్ను దప్పి నీవు నడచినా మేలువో ॥ కూరి ॥ 


పానుపుపై కూడి నాకు పంతమిచ్చితే. జాలు 
కాననికన్నుల నీబింకాలు మేలేపో 
ఆనిన (శ్రీవేంక కేక అంతలో నన్నేలితివి 


కోనల నీకొనగోరిగుణుతులు మేలువో ఇకూరి॥ 98 
'దేసాళం 
ఒక్కమాఃటి కింతేసి కోపరా నేను 
వుక్కువంటిది నీ చిత్త మోసంగా నేను ॥ పల్లవి ॥ 


యె్లైనా నే నుండే యేమైనాం జే నేంగాని 
వొట్టి నిన్ను బాసగొన నోపరా నేను 
పట్టినపంతము లిచ్చే పలుమారు విన్ను మెచ్చే 
అబ్ల నీకెదురు మాటాడ(గ నే నోపను జ ఒక్క ॥ 


604 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెందుకైనా నియ్యకొనే యి (యిం?) పైన నీసతిం దెచ్చే 
వొందిలి వేగించ నంత వోపరా నేను 
పందె' మెంకికైనా వేసే పాదములకైనా మొక్కే 
బొందిలోనిమాట నీతో బొంకలే(గా నేను ॥ ఓక్క ॥ 


వెరవైనా నడిగేను వేడుకకైనా నవ్వే 
వొరటు నీతో నింక వోపగా నేను 
యిరవై (శ్రీవేంక పేశ యింతలో నన్ను( గూడితి- 


అరమజచి చొక్కితినా అద్దిరా నేను ॥ ఒక్క ॥ 04 
భైరవి 
ఇటమీ(దికడమెల్లా నింక నీవు దీర్చవయ్యా 
పటుకున. జెలి నీకు బాలు వెట్టీ నిదిగో ॥ పల్లవి & 


నెలంత మంచమ్నుపై కిన్నెర వాయించి వాయించి 
తలకొని నీవు రాగా. దలవంచెను 
సొలసి చెలులతోడ సుద్దులు దా( జెప్పిచెప్పి 
దెల(గి నీమోము చూచి సిగ్గువడీ నిదిగో ॥ ఇట ॥ 


పడతి నీమీ(దిపాట పాడిపాడి అర్ధము నీ 
వడిగితే నవ్వలి మోమై నవ్వీని 
అడియాలములరూపు అద్దములో( జూచి చూచి 
కడు నీవు కొంగువట్ట(గా (భమసీని ॥ ఇట ॥ 


సతి యేకతాన నుండి జవ్వాది పూసిపూసి 
రతి నీవు గూడ6గా సరసమాడీని 
ఇకవైన శ్రీవేంక పేళ నీ వాపె గూడంగా 
పతి చూచి యిష్పు డిప్లై పక్కున నవ్వీని ఇట 06 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 


రిమణిభాగ్యము నేండు రచ్చల కెక్కె 
తమకపృనలపు నీతల కేల యెక్కదో 


చెలితల(పులోచింత చెక్కిటిచేతికి వచ్చె 
యెలమి సీచిత్త మింకా నేల రాదో 
నిలువున కౌ(కలెలా నిటూరుపుల( బుటె 
2. ట్‌ ట్‌ 
తలిరుదో(డిసై సీకు దయ యేలపుట్టదో 


దట్టపు6గోరిక లెల్లా తనుపులకల దీరె 
యిట్టె విన్నపాల( గతలేల తేరవో 
చిట్టకపువిరహము చెమటల. గానవచ్చె 
గట్టిగా సీమోహ మేల కానరాదో 


నిక్కు(గుచము లింతివి నీకాంగిటనే మించె 
యెక్కువనీసిగ్లు లి.కనేల మించవో 
ప్రక్కన శ్రీవేంక పేశ పడంతిం గూడిలి ఏక్సై 
తిక్కించి మన్నించ నీకు. దరి యెట్టామనో 


రేకు 1017. రామ్మకియ 
ఒల్లనని మానరాదు వెలసి _పెకొనరాదు 


వెల్లవిరి ఆయ నావేగిరపుందనము 


యెవ్వరికో విన్నసము యిదివో నేము 
నవ్వుతా( జిత్రాన నవి నాటెనో లేదో 
అవ్వల౯ దమచే(త అవి చూచుకోరు గాని 

నివ్వటిల్లీ నేండు నా నిష్ణూరపుందనము 


౪0! 20-! 


1పలవి॥ 
గం 


॥రమ॥ 


(1 రష 11 


॥1రమ॥ $0 


॥పలవి॥ 
గా 


; బబ ॥ 
ని 


86 . ఫ్రీ తాళ్లపాక అన్న మాచార్యుల 


యెక్కడనో చూచితిమి ఇదిగో నేము. 
వక్కణించి అది గానవచ్చెనో లేదో 
తక్కరితమగుణాణ తాము చూచుకోరుగాని 
మొక్కలమై వున్నది నాముంగోపితనము 


యేమిటికో వుపచారా లిదిగో నేము 
కామించి (శ్రీవేంక పేళ కలదో లేదో 
సీమనసులోని వెల్లా నీవెఖు[గుదు | నాకు 
నేమమాయ నిన్ను6గూడి నివ్వెంగుందనము 


బౌళి 


చాలు(జాలు రో(తలూ సటలాయ. బనులూ 
తాలిమిలేనిదానను తడవకువయ్యా 


మాటలాడితివా లేదో మగువతో నేం. జూడగ 
మాట లి(క నాకు నీతో మజీ యాల 
తేటగా నవ్వితొ లేదొ తేరకొని ఆకేతోనే 
యీటుకు నీతో నవ్వ ని(కనేలయ్యా 


తస్పక చూచితొ లేదొ తరుణిమొగ మప్పుడు 
యిప్పుడు నే ౮ నిది చూడ ఇత వవునా 
వొప్పి దగ్గరితొ లేదొ వున్నచో ఆశకెను నీవు 
యిప్పుడు నిన్ను దగ్గర నింపవునటయ్యా 

కా(గిలించితిపా లేదొ కాంత నల్లనాండు నీవు 
కా(గిలించితి నేండు కమ్మటినిన్ను 
వీంగక శ్రీవేంక పేళశ వేమారు సాదించనోప 
మా(గినరతుల( బెనుమాయ లింకేలా 


॥ ఓల ॥ 
౧ 


! ఒల్ల 197 


॥ చాలు(॥ 


॥చాలు(॥ 


॥ చాలు(॥ 96 


శృంగార సంకీర్తనలు &17 


బౌళి 
వలచినపతి వాడే వచ్చినదాన నేనిదె 
తల(పులు( దలపులు తారుకాణ లెన్నండే ॥ పల్లవి ॥ 


పృచ్చంబుచ్చ( బున్నమలు పొలతి సినవ్వులు 
యిచ్చట నీపతి. జూచే దింక నెన్నండే 
నిచ్చ నిచ్చ. గౌత్తలాయ నెలత నీజవ్వనము 
మెచ్చి మెచ్చి ఆతనితో మేలమాడు 'ఎన్నండే 4 వల ॥ 


వండవండ నట్లాయ వాడిక నీవలపు 
“ కినపతికాంగిట నించు పెన్నండే 
వుండ నుండ నొగరాయ వువిద నీజంకెనలు 
అండ నాతనికి వినయాలు సేయు అన్నండే ॥ వల ॥ 


తిన6దినం దీపులాయ తెరవ నీమోవిజున్ను 
పొనింగి శ్రీవేంక పేశుపొందు తెన్నండే 
ననిచి యాత(డే నేయు నయముల నిన్ను. గూడె 


మనికి మీలోలోన మందిలించు కన డే ౪వఖ॥ $$ 
శంరరాభరణం 
ఏలో తెరిమయదు యేలినవాందపు ఏవే 
మేయమేలు జాణవొాదు మేర నడపినను ॥ పల్లవి ॥ 


ఆలించ(6దడవా అప్పుడే నావిన్నపము 
వాలాయించి సీపు వలెనం పేను 
పాలించ దడవా సెకొని నన్నిప్పుడా 
ళు. న! టబ్‌ 
తాలిమితో నీమతి( గలచి(తేను 1 ఏళో ॥ 


[8 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యియ్యకొనం దడవా యిప్పుడే నాకూరిములు 
యియ్యెడ నింతట నీకు నితవై తేను 
నెయ్యమాడ, దడవా నీవు నేను నవ్వుతాను 
చయ్యన నీకే నేడు సమ్మతైె తేను 


కాంగిలించ( దడవా కందువరతులలోన 
వీ/గక యిట్లా నీకు వేడుకై తేను 
దా(గక (శ్రీవేంకపేళ తగం గూడితివి నన్ను 
ఆంగి నవ్వ( దడవా అబ్బురమైతేను 


ముఖారి 
వలపు తొలుకరించె వనితపై నిదె నేయ 
చెలువు(డ వింతట విచ్చేయవయ్యా 


పడ(తివిరహవేళ పానుపుపై( దెగి రాలే- 
వడిముత్యపుసరులే వడగండ్లు 
చిడుముడి మేనిమీ(దచిప్పిలేటిచెమటలు 
జడివాన గురిసీ విచారించవయ్యా. 


నిరతి. దురుము మొయిలు నిలు వెల్లా ముంచుకొన 
గరిమ నిట్టూర్పు పెనుగా లివంకను 
నిరత పుంబులకల సీడుబుగ్గలవి మించె 
సిరుల( గన్నీటిసోన చినుకులవంకను 


యిద్దరికా(గిటిలం 3 యింద్రథనువులు మించె 
వొద్దనే మాచెలిం నూడి వుండేవంకను 
నిద్దపుశ్రీవేంక పే) నిండె. జిత్తప్తమడుగు 
కొద్దిగా మోహరసాలు కురిసినవంకను 


|! ఏతో ! 


॥ ఏలో ॥ 100 


॥ పలవి॥ 
గ 


వల ॥ 


॥వల॥ 


॥[వల॥ 10! 


శృంగార సంకీర్తనలు 88 


సాళంగం 


కంటిమిగా నీగుణాలు కడసారెను | నేండు 
నంటు నీవు నేయరా(గా నవ్వువచ్చీ బనులు ॥| పల్లవి! 


యెదమటనే వచ్చియున్న దెజంగవైతి వప్పుడు 
కది శా కెవద్దనుందే గర్వానను 
ఇదిగో యిప్పుడు నాకు నిచ్చకాలు 'సేసేవు 
పదవయ్య యి(కనేల బయలాయ! బనులు ॥ కంటి ॥ 


మునుప నే పేరం బిల్చి మొక్కినా( గై కోవయితి 

పనివ డాకె మా(టాడేపరాకునను 

వెనక నిప్పుడు నాకు విడె మియ్యవచ్చేవు 

పెనంగ నే నోపనయ్య ప్రియమాయ' బనులు ॥ రంటి॥ 
కాంగిలించి మోవి గంటిగా. జేనే దెజి(గవైతి 


. పాంగి తొల్లాకెం గూడిన్న్మభమవల్లను 
వీ;గక (శ్రీవేంక పేళ వేగమే నన్ను( గూడితి 


రాఃగిన తమకముతో రవ్వాయః బనులు _ ॥కంటి॥ 102 
రేకు 1018 శంకరాభరణం 
ఘను(డు దానేకాక కలరా నాకు దిక్కు 
అనరమ్మ చెలులార ఆతనితో మీరు ॥ పల్లవి ॥ 


చిత్తము నలనెను చెక్కు చెమరించెను 
కొ త్తగా(గ( దనరాక కోరి కోరి 
వత్తియాయ దేహము వానలాయః గన్నీళ్లు 
అణాల (ర్‌ 
తత్తరపు(బతి కేల దయ పుట్టదో ॥ ఘను (| 


10 “థ్రీ కాశ్రపాక అన్నమా చార్యుల 


తాలి మెందో దాంగెను తలపో(త రే6గెను 
ఆలకించి తన అడియాసల. జిక్కి 
తీలుపడె నూరుపులు దిష్టూయ వెరగులు 
యీలాగు నన్ను మన్నించే దింక నెన్న(డో ॥ ఘను ॥ 


పాయను: బైకొనెను భావము దాకొనెను 
ఆయముతో నన్ను(ంగూడి ఆంటంగాను 
. యీామెడ శ్రీ, వేంక పేకు, డింత సేసి నన్ను(గూడె 


పోయిన టోనీ కెన్వరు టోదించరో ॥ఘను ॥ 100 
భెరవి 
యా 
ఇంతలో రమణు(డ నీ వేమి గట్టుకొంటివి 
కాంతంజూచె నాం గొంత గర(గరాదా ॥ పలవి * 


'సేసకొప్పు వెడజారె చెక్కుల( జెమటలూరె 
పాసియున్న నీయింతితో[. బలుకరాదా 
రాసులుగా బులకించె రామ నిన్ను. దిలకించె 
బేసబెల్లియెలు గెత్తి పిలువరాదా ॥ ఇంత ॥ 


చెలిమేను కడు(గాంగె చి తములు తమిరే(గ 
నలిరే/గి యాకెతోడ నవ్వరాదా 
వలపులు గడుమించె వాడుమో మిష్పుడు వంచె 
వెలి నాక్షెపై( జేయివేయరాదా | ॥ ఇంత ॥ 


కందువ సీకాలు దొక్కైె కామిని నీపాల జిక్కె 
మందలించి యి(5 నీవు మన్నించరాదా 
అంది నామాటలు విని యంగన. గూడితి విజ 
ముందె శ్రీవేంక పేళ మోచి ఇయ్యరాదా ॥ఇంత॥: 104 


కం గారసంకీ ర్తనలు 


మాళవి 
ఎట్టు నేరిచితివయ్య యిన్నివాహనములెక్క 
గటిగా నిందుకే హరీ కడు మెచ్చేమయ్యా 


గరుడునిమీ(ద నెక్కి గమనించితివి నాండు 
అరుదై న పారిజాతహరణానక్రు 
గరిమతో రథమెక్కి కదలితి వల్ల నాండు 
సొరిది బ్రాహ్మణపడుచుల నుద్ధరించను 


చక్కగా గుబేరుని పుష్పక మెక్కి కదలితి 
మక్కువ సీతాదేవి మరలించను 


తక్కక వాయుజు నెక్కి దాడివెటితివి నాండు 


చొక్కపువానరులపొ. జులు చూడను 


కొట్టంగొన నీవు రాతిగుజ్జము నెక్కి తోలితి _ 
పట్టీయెడ నవర్మము నడంచంగను 


'మెట్టుక (శ్రీవేంకట్నాదిమీ(ద౦ బల్లకి యెక్కితి- 


71 


॥ ఎటు % 
ట్‌ 


॥ ఎటు ॥ 
ట్‌ 


విప్టై యిందిరం గూడి యే(గుంబెండ్లి యే(గమ ॥ ఎట్టు ॥ 105 


రామ్మక్రియ 
'దేవుండవు నీవు నీదేవులమ్మభాగ్య మింతే 
చేవదేరె( బనులెల్లా చిత్త మెట్లున్నదో 
విన్నపాల కెడలేదు వేగిరించ( బొద్దులేదు 
అన్నిటా నింతి కేమని యానతిచ్చేవో 
సన్న సేయ బనిలేదు సాదించ( దరిగాదు 
యెన్నినకోరికలెల్ల నెట్టు నే నేవో 


1 ఇది ఇధ్యాత్మకీక్షనలభాయలో నున్నది 


॥పలవి॥ 
ళంి 


॥ దేవు ॥ 


72 థ్రీ తాళ్లపాక అవ్నమాచార్యుల 


నవ్వగ నోపికఠలేదు నాయములు( జవిగావు 
చివ్వన నీబాస లెటు చెలించేవో 
లబ న. 
రవ్వ 'నేయ( జోటులేదు రాజసాన కిమ్ములేదు 
పువ్వువంటిచెలి నెట్టు బుజ్జగించేవో ॥ దేవు ॥ 


నిక్కిచూడ నంకెగాదు నెలంతకు నీకం టోదు 
మక్కువ నెట్లా నీవు మన్నించేవో 
వొక్కమై (శ్రీవేంక కేశ వువిదం గూడితి విజ్దై 
యిక్కువ( గెమ్మోవి యాని యేవగం జొక్కేవో ॥ దేవు! 106 


భైరవి 
ఎఅ(గక నిన్నునంటి నిందా(కాను | స్‌ 
'కెలుక సేసితి ని(క నీ వింటికి రావయ్యా ॥ పల్లవి ॥ 


నీమీ(దా( దప్పులేదు నిద్దురా( గంటికి రాదు 
దోమటి నప్పటి నిస్ను దూరకపోదు 
దీమసము నాకు లేను తెగనాడంగా( గాదు 
యేమి సేతు నింతట మాయింటికి రావయ్యా ॥ ఎటి(॥ 


నాకు మోహింతువు నీవు నవ్వులు నా కింపుగావు 

దీకొని నిన్నారయక దిష్టాలు రావు 

నీ మంతనమే తావు నేడు మరునమ్ము పూవు 

యేశవటములు నేర నింటికి రావయ్యా ॥ ఎజి(॥ 
తనువు లింతేవేరు తల(పు లొక్కెతీరు 

పనివడి యి(కను నాపానుప్పు చేరు 

యెనలేక శ్రీవేంక పేక నన్ను( గూడితివి 

యిగుమడించె వలపు యింటికి రావయ్యా ॥ఎజ6॥ 107 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
ఓరిచితే( జుటరిక మొల్లకుం పే[ జెటరిక _ 
యు రం యట 
మీరసపువాపోటు లీడనేల 


మాటల కెగ్గులు లేవు మనసులో. బెరరేంచె 
కూటువకోపాలలోనికొల(దు లింతే 
నేటనే తప్పదు మీకు నెయ్యపుదంపతులాల 
యీటులేనిమారుమోము లిప్పుడే యేల 


చే(తలకు. దవ్చులేదు చేయార( దమలోని_ 
పూంతలపంతాలు రేంగె బూటకా లింతే 
రోంత యింతేసివొట్లు రుచిగాదు జాణలాల 


యీ(తలాయ( జలములు లబం౦కౌనేల 


చూపులో దోసములేదు సూటిగా( గందమ లోని _ 
కోపు బొట్ముజంకెనల గుణము లింతే 
యేపున (శ్రీవేంక పేః యిందిరా నీపూ. గూడితి _- 
రాపనుతెల్తా( దీరె నడు “నేల 


రేక 1010 ధన్నాసి 


నీవు మన్నించ!(గా నే నింతయితి( గాక 
కావరించి నీతో నవ్వ(గలనా నేసు 


ఘను(డ విడ మియ్యంగా కాదనూదు గాని 
చెనకి సీసామ్ము లంటంజెల్లునా నాకు 
చనవిచ్చి మాటాడ(గా( జాలుననరాదు గాని 


తనర నీతో నేకతాలదాననా 


78 


॥ పలవి ॥ 
మ. 


॥ ఓరి ॥ 


1 ఓరి ॥ 


॥ఓరి॥ [00 


॥ పలవి ॥ 
గైన్ని 


॥ నీవు ॥ 


గ ఠీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వరుస నీవు రా(గా వద్దన(గారాదు గాని 
తర మెజి(గి రప్పించ(దనునా నాకు 
వొరసి చేయివేయ(గా నోపననరాదు గాని 
సరి నింతదీమసప్తుసతినా నేను ॥ నీవు ॥ 


సీవు కాంగిటం గూడంగా న్రేమానరాదు గాని 
యీవేశ మం దెమేా లెమ్మెలా నాకు 
శ్రీవేంక పేళ నీవు నేసినసే 'ేతుగాని 


చేవదేర మెచ్చి సంతసించకండ(గలనా ॥ నీవు ॥ 100 
బ 
సామంతం 
కన్నులు పెంచవచ్చునా కలంతే కౌక 
యెన్నిక 'నియ్యాలనైకి నెటెనా(. జేయరా ॥ పలవి ॥ 
ర్‌ య యి 


చెంది నీమతి( గూరిమి నేసిపెట్టవచ్చునా 
కందువ. దన్ను(దానే కలితే( గాక 
అంది నీకు నే మొక్కితే నాకడి (డ) పరాక్రైతి _ 
విందుకంపే నూరకుండే నేమైనా( జేయరా ॥కన్ను॥ 
వినయాలు నాలుకపై వి తించవచ్చునా 
కను(గొన( దనంతనే కలితే(గాక 
ననుపై నే మాటాడితే నాలి నీ వూరకుంటివి 
యమెనలేక నవ్వు నవ్వే నేమైనా( జేయరా (కన్ను ॥ 
పోయినరాతిటిరతి( బోగు నేయవచ్చునా . 
కాయములో( దలపో(త కలితే( గాక 
యా యెడ శ్రీవేంక పే? యిటు నన్ను. గూడితివి 
యాయరానిబాస లిచ్చే నేమైనా( చేయరా ॥కన్ను॥ 110 


ట్రీగీశగల యశ్వరము చిలుము దిన్నది. 1 నీ. ఆలనైతి, నింత్యత్రికసంధి. 


శృంగార సంకీర్తనలు ద్ద 


ఆహిరి 
సతమైనదాన్న,గాక సటలా నేను! నీ_ 
మతిలో మెల(గకుంపే మగువనా నేను ॥ పల్లవి ॥ 


మందలించి యిందరిలో మాయ సేసి మేకులకు 
సందడి( గాలుదొక్కేటిసతినా నేను 
అందుకోలుమోవి యిచ్చి ఆసరే(చి సా౭ సారె 
చందమామగుటుకలసతినా నేను ॥ సీత ॥ 


కన్నుల. దప్పకచూచీ కడగడలనే వుండి 
సన్నలనేపొద్దువుచ్చేసతినా నేను 
నన్నెల నీమీంద నిస వలపులు చల్లి చల్లి 
ల |. 
చన్నులమొనలుచూ పేసతినా నేను 1 సీత ॥ 


సిగులువిడిచి నీ_ 
సరుసలనిటచుండేసకినా నేను 
నిరతి :శీ;వే:కపేశ నీవు నన్ను గూడంగాను 


అవ్‌ 


వురమెక్కినదాన వరొక తెనా నేను ॥1సీత ॥ 111 


శిరసు వంచి నవ్వి 


లలిత 
రా(ప్పసేయక చెలులు రారే మీరు 
యీిపొదే మేలయ్యీిని యెడయ నే నోపను ॥ పల్లవి ॥ 


చసరుకోళురే మీరు విభు,డే మన్నించీంగాక 
'సనవెట్టి 'పెండ్డాడి చిన్న(బుచ్చీనా 
ఆసల నెదురుచూచి ఇప్పటికి రాకుంటే 


యినసుచేంగు వావీమీ(ద నింతకు నే నోవను ॥ రాంపు॥ 


7 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తలపోత మనశేలే తానే వచ్చీ(గాని 
పిలువనంపినవా(డు బిగిళుండీనా 
చలాలకు( బెన(గ(గా సరసము ఘనమైతే 
ఆలుగవలయు వాని కంతకు నే నోపను ॥రాంపు॥ 


విన్నవించకురే మీరు వెలితి దీర్చీ(గాని 
సన్ని నాకు బాసయిచ్చి పాడిదప్పీనా 
యిన్నిటా శ్రీవేంక కేశు( డింతలోనె నన్ను6 గూడె 
యెన్న(గ వాని సొాలయ ఇంతకు వేనోపను ॥రాంపు॥ 112 


పాడి 
ఏపులును రా(పులును మెందా(కనే 
చాపకింది వెల్లువాయ జొలదా సరసము ॥ పల్లవి 


యెడమాట లాడేది యెందా(కనే 
అడీయాసల. బెప్టే దదెందా(5నే 
కడకు( దొల(గరాడు గక్క-న( బైకొనరాదు 
జడిసీ6 జిత్తము నాతో చాలదా సరసము ॥ ఏపు ॥ 


యెలయింపుంగొసరులు యెందా(కనే 
అలిగి కోపము నాతో అదెందా(/కనే 
వలపు చల్లంగరాదు వడి మూ(టగట్టరా దు 
చలములు పతి సాతో చాలదా సరసము *॥ ఏప్పు॥ 


యేడలేని వినయాలు యెందా!(కనే 
అడుకోలు నిజబాస లవెందా(కనే 
కూడెను శ్రీవేంకటాద్రి గోవిందు( డిదె నన్ను 
జాడలెల్జా. గంటి మింక( జాలదా సరసము ॥ ఏపు!॥ 11 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
నే నెంతతమకినై నా నీకు నోరువక పోదు 
కానీవే తీగెకు కాయ కడువేగె వుండునా 


చన విచ్చితివి గాన సరసమాడిితి గాని 
ననిచి దొరలతోడ నవ్వందగునా 
నను మన్నింతువు గాన నమ్మి కడిగితి(గాని 
మెనసి యేనుగతోడ యేలాట మున్నదా 


సమ్మతింతు వటుగాన సరసం గూచుంటిగాని 
యెమ్మె నీ ముందర జేసే దితవా నాకు 
రమ్మని పిల్తువుగాన రాజసాన నుంటి(ాని 
తమ్మి సూర్యోదయమై తే. దలవంచ( జెల్లునా 


నీవే నే నందువుగాన నిన్ను నే గూడితిం గాని 
దేవుండవు నిన్ను నంటండీరునా నాకు 
శ్రీవేంక పేశుండవంటా సేవలు చేసితింగాని 
'తేవల మందె మేళమైతే, (బియాలు చెల్లునా 


రేకు 1020 తెలు(గు(గాంటోది 
నీ వెటువళె మన్నించేవో 
భావము నిలువదు పంతానకినా 


అలనీతో విరహాన నలసి మరి 
కొలుపదు చితము కొ, (కొం) తెనా 
అల యర్‌ 
తలంచి తలచి నన్ను( దప్పకచూచిన 
నిలువదు కన్నీరు నిమిషంబయినా 


77 


॥పతవి ॥ 
౧౧ 


॥ నేనెం ॥ 


క్షీ 
॥౧నెం॥ 


॥ నేనెం॥ 114 


॥ పలవి॥ 
క 


॥ సీవె॥ 


థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కయ్యపుకాంకల. గాంగి నవ్వులకు 
యియ్యకొనదు తను వేమైనా 
కొయ్యమా(టలను గొణ(గిననాలిక 
నెయ్యము వలుకదు నిజానకైనా ॥నీవె॥ 


మహి నీకా(గిలి మరిగిన చేతులు 
సహజము విడువవు సటక్రైనా 
యిహమున శ్రీవేంక కేళ కూడితివి 


మహిమలు వొగజెద మా(టలనైనా ॥నీవె॥ 115 
లలిత 
ఏమరించి యింత చేసి యేలుకొంటివి 
నేమము చెలించితివి నీవే పో జాణవు ॥ పల్లవి ॥ 


యెందు బరాక్రై వింటివొ యిప్పుడు నావిన్నపాలు 

ఆంది కమ్మరా నన్నే యడిగేవు 

పొంది యింతవడికైనా బుద్దివునై(గా నాప్రై 

నింద దీర్చుకొంటి వి(క నీవేపో జాణవు ॥ ఏమ ॥ 
యేడనుండి వచ్చితివో యిప్పుడు మాయింటికాడ 

తోడ( బారుపత్యా లెల్ల ( దూరి సేసేవు 

పవోడక యిన్నాళ్శకైనా వొక్క క్రైతివిగా నాతో 

నీడ నన్ను మెచ్చెతివి నీవేపో జాణవు ॥ ఏమ ॥ 


యెట్టు వలచితో నాకు యెకష్క.వ నీకాంగిటిలో 
జట్టిగొని యిచ్చకాలు సారె జల్లే వు 
యిజ్లై శ్రీవేంక పేళ యెడయవుగా నన్ను 
నెట్టన నావా(డవైైతి నీవేపో జాణవు ॥ఏమ॥ 116 


1. *ళఈడ ' చేయరాదు; యతి భంగము. “నీడ” కర్థము సరిపోదు, 


శృంగార సంకీర్తనలు 


(శ్రీరాగం 
తానే నేనై నవాండు దాంగవలెనా 
కానుకవలపులతో.6 గా(గిలించవలదా 


యింత తమకించేవాండు యే(టి కప్పు డలిగెనే 
చెంళల నేం జెప్పినట్టు నేయవలదా 
సంత మిప్పు డిచ్చేవాండు పెకొనేల తిట్టీనే 
యాం టి 
సంతనపుసరసాల చన వియ్యవలదా 


తగవు దప్పనివాండు తబ్బిబ్బు లాడనేలే 
నగుతా నే నన్నమాంట నమ్మవలదా 
పొగడేటివాండు తనటోగపురాజన మేలే 
అగడు మాని నాయంకెకు రావలదా 


యిటు నన్ను, గూడేవాయడు యీడనాడ నేలుండెనే 
తటుకన తా నాకు దక్క_వలదా 
ఘటన శ్రీవేంకటాద్రిఘను(డు నన్ని దె కూడె 


సటలెల్లా( దీరి యింత సతముగావలదా 


శంకరాభరణం 


రాజసాలే తణచాయ రావే నీవు! తన _ 
వోజ యిట్టిదౌ తెజ(గ వోయమ్మ తాను 


పతి నింత దూరళువే పదవే నీవు! నే 
దతి నింత వగవ6గ దగదే నాకు 
కతలాయ నాబదుకు కదవే నేడూ! తన - 
యితవయినట్లు 'నేయనీ యెట్టయినా( దాను 


78 


గ 


॥తానే ॥ 


+తానే॥! 117 


రాజ ॥ 


86 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వెంటవెంట6 దిరుగక పడవే సీవు ।; యిందు -_ 
కంటిపట్టి మిమ్ము నేమి నననే నేను 
దంటతనము నాశకెందో దాంగెనే నేండు | తన _ 
నంటు చెల్లి తే(జాలు నగనీవే తాను ॥ రాజ ॥ 


మాట లింత కోపరాదు మానవే నీవు । యిట్టె 
వోటలేక వెరగుతో నుండే సేను 
నాటకా లిన్ని విడిచి నన్ను గూడెను | వాదు _ 


లే(టికి 'శ్రీవేంక'పేవు! డింతవా(డా తాను ॥రాజ॥ 118 
వేలవ? 
ఎందా/కా నీచల మేమి గట్టుకొంటివి 
యిందువంకనే దొర విన్నిటా న్సీ వైతివి 1 పల్లవి ॥ 


పలుకరాదా కొంత పరాకు మానరాదా 
పిలిచి పెదపులెల్లా బెండుపడెను = 
'నేలవుల నవ్వరాదా చెం(చే()తల దగ్గరరాదా 
నిలువు నివ్వెరగాయ సీకుంగానే ప్రేమను ॥ ఎందా౬॥ 


చక్క(గా( జూడంగరాదా చలము మాన(గరాదా 
మొక్కి. మొక్కి చేతులెల్లా మొన(మోటుఇలాయను 
మక్కువతో వినరాదా మన్నన లియ్య(గరాదా 
యిక్కు వలు విన్నవించి యెలు(గెల్లా రానెను ॥ ఎందా61॥ 


యింటి న్‌ రారాదా యిటు నన్ను( గూడరాదా 
వెంటవెంట దిరిగాడి వేసటాయను 
అంటి ముట్టి శ్రీవేంకటానీ: యేలితివి 
నంటున నీతోడిరతీ నాభాగ్గమాయను ॥ ఎందా6॥ 110 


1, పిలిచి పిలిచి” అని యుండ(దగు. 


శృంగార సంకీర్తనలు రి] 


సామంతం 
అయ్యో నీకు వగచినదే దోసమా 
ఇయ్యడ నీకు వలచుటిదే దోసమా ॥ పల్లవి ॥ 


వాలాయించి మొక్కేవు వాదులకే నిక్కేవు 
జొలే నీతో నవ్వినదే దోసమా 
సోలగిలం జూచేవు చొక్కిచొక్కి లాచేవు 
యీలాగె నీవద్దనుండే దిదే దోసమా ॥ అయ్యో 4 


బొమ్మల జంకించేవు పూంటవూ(టకు మించేవు 
అమ్మరో నీయాలనై న దదే దోసమా 
రమ్మనుచు మరపేవు రాజసాలు నెరపేవు 
యిమ్ముల నిన్ను నమ్మినదిదే దోసమా ॥ అయో ॥ 


యేకతానకు( దీసేవు యేమన్నా నోరుమూ సేవు 
ఆకుమడిచియిచ్చిన దదే దోసమా 
పెకొని (శ్రీవేంక పేళ పచ్చిగా నన్ను( గూడేవు 


యీకడ నీవే నేనె తిదే దోసమా ॥ అయ్యో ॥ 120 
సామంతం 
తానేడో మననేడో తత్తరము లవి యేడో 
పానిపట్టి ఇటువంటి భమ యింత గలదా ॥ పల్లవి ॥ 


సుదతి విభునిమోము చూచె పవరాకున 
అదన, గ్యపపుభర ణద్దమంటా, జూచీనే 
పదకము నడుమ బై పై6 బెట్టి 'మొల్తనూలు 
కదిసి హొూరమంటా( గటుకొనె. జూడవే ॥ తానే ॥ 


శీగీనల యతీరము చిలుము దిన్నది. 
౪01! 20-౧9 


82 / తాళ్లపాక అన్నమాచార్యుల 


యేంటవెట్టి పతితోడ మాటలాడి వేగిరాన 
గాంటపుటం దెలు తనకరములం బెట్టీనే 
పాటియైనవుంగరాలు పాదపు వేళ్ళ( బెట్టి 
యీటుగా మట్టెలు వేళ్ళ నిదియేల పెట్టీనే ॥తానే॥ 


కామిని శ్రీవేంక పేక గది సేటి వేడుకను 
'వేమరు మాణిక్యములు విడెమంటా. నిచ్చీనే 
ఆమనిరతి( దనిసి అంతలో నన్నీందెలిసి 


సామజగమన ఇన్నీ( జక్కజేసుకొనెనే ॥తానే॥ 121 
భెరవి 
మనసురానిది యాల మాన(గూదా 
చనవిచ్చి నాకు వేరేసకుల( దేవలెనా ॥ పల్లవి ॥ 


పొమ్మన(గరాదా పోయేము మాయింటికి 
దిచ్ములమాటల వాదుదియ్యవలెనా 
వుమ్మడి నుండనీరాదా వుండేము మాయింటిలోనే 
కమ్మటిని వచ్చివచ్చి కాంకరేంచవలెనా ॥మన ॥ 


మోనాన నుండనీరాదా మొక్కేము నీకాళ్ళకు 
నానంబెట్టి వలపులు నగవలెనా 
నే నొల్లననరాదా నిన్నేమీ ననరాను 
ఆన వెట్టించుక నన్ను నణ(కించవలెనా ॥ మన ॥ 


చేసన్న చేయరాదా చేరి అప్పుడే కలతు 
యీసురే(చి యింతవడి నే(పవలెనా 
వాసికి శ్రీవేంక పేశ వద్దనక కూడితివి 
యీసరి నితరకాంత లి(కమీ(ద వలఠెగా ॥మన॥ 128 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
ఏల వూరకున్నా 6డవో యెజ(గము నేము నిన్ను 
చాలా నమ్మి శరణం పే సమకూడరాగా 


జాలు గర6గించు సీఅట్టడిపాదము 
కాలుచాంచి సతుల6 గర(గించు టరుదా 
కీలించి మిన్నునేల దొంగిలిన సీ చేయి 
తాలిమి సతులమతి దక్క(గొనలేదా 


మా(కులలోనై నా నుండి మాటలాడేనీనోరు 
కాంకలమా(టల( జెలి గారవించు టరుదా 
మూంకవనితలసిగ్గు ముంగిటవే నేకన్నులు 
ఆక నీసతి మోహ మందుకొనలేదా 


ముంచి కాంత నురమున మోచుకుందేనీమేను 
షంచుకుపరిసురత మిందు కోర్చుటరుదా 
యెంచంగ శ్రీవేంక పేళశ యింతి నిళై కూడితివి 
మంచముపె ను.డి మీరు మమ్ము నంపవలదా 


రామక్రియ 
గుట్టుతోడి బదు కొకకొల(దెన6 జాలురా 
గట్టిగా నీవు మన్నించేకరుణే చాలురా 


మొదల నలుగలేను ముంచి నీకు మొక్కలేను 
కదిసియున్న పెద్దరిక మే చాలురా 
పెదపులం దిట్టలేను పెంచి పంతమియ్య లేను 
అదన సీవు నవ్విన ఆపాఫే ఛాలుగా 


88 


॥పలవీి॥ 
ఉం 


॥ ఏల ॥ 


[1 ఏల ల! 


॥ఏల॥ 120 


॥ గుట్టు ॥ 


థీ తాళ్లపాక అన్న మాచార్యుల 


బిగిసియుండంగలేను ప్రియముచెస్ప(గలేను | 
మొగము చూడ(గలిగేముచ్చపే చాలురా 
తగవులు చెప్పలేను తగ నిచ్చలాడలేను 


తగువెన వావులతో త తరాలే చాలురా ॥ గుట్లు ॥ 
యా అలి న! 


అటు పరాకు గాలేను ఆనవెట్టుకోలేను 
యిటు నిన్ను6 గూడితి నాకిది చాలురా 
ఘటన శ్రీవేంక పేళ కరంగించి మానలేను 


తటుకున నీవు నాకు దక్కినదే చాలురా ॥ గుట్టు ॥ 124 


లలిత 
ఏమి నేతు రమణు(డ యెస్లైనా మేలు 


దీమసము యింతంతని తెలియలే(గాని ॥ పల్లవి ॥ 


'నిను నే దూరుటకం టె నిచ్చలాన నుంపే మేలు 
మనసిజు(డు రేంచక మానలేండుగాని 


మనవి చెప్పుటకంబ మోనాన నుండితే మేలు 
తనువులో తలపోత తమకించీ(గాని 


కలసి పాయుటకంటపె కడల నుండితే మేలు 
తలపు నాజవ్వనము తగిలించీ(గాని 
పిలిచి వాదించుకంకొ బిగువుతో నుంపే మేలు 


చెలుఆబుద్దులు నన్ను( జిమ్మి రేంచీంగాని ॥ ఏమి ॥ 
౧ 


నిక్కి చూది వే(గుకంటపె న్నిదవోయిన మేలు 
మొక్కలపుటాస కన్ను ముయ్యనీదు గాని. 
చక్కని (శ్రీవేంక పేళ సతి గూడితివి మేలు 
పక్కున సిగ్గు లిందాంకా (భమయించీగాని 


త 


॥ ఏమి ॥ 1205 


శృంగార సంకీర్తనలు _ 85 


నాద ామ్మక్రియ 
ఇదె యదె యవిబొంకే దెందా(కానే 
కదినె నన్నిపనులు( గానీ కానీ తాను ॥ పల్లవి ॥ 


యెరవై తా(దిరిగాడే లెందాంకానే। నే(టి- 
వరుస కీడకు రావలె(గా తాను 
యెరపరికపుపొందు లెందా(కనే। ఇై 
గరిమ నామోము చూడవలె€(గా తాను 19 ॥ 


యేడో పరాకుచేనే దెందా(కనే। నన్ను 
వాడిక విడె మడుగవలె(గా తాను 
యీడ నితై యెడమా6ట లెందా(కానే। నాతో 
యీడుకు( బొత్తుకు వచ్చే దిప్పుడేకా తాను ॥ఇదె॥ 


యెనలేనిసిగ్గు దన కెందా(కనే। తన 
ననిత నయితి( గైకొనవలె(గా తాను 
యెన నె(సీ;) స్థైశ్రీ వేంక పేవు, డెందాం9ినే । నాకు 


జనవిచ్చి నయాలే జరపె(గా తాను 19౧1 120 
కేకు 1022 రామ్మక్రియ 
పోపో అదేమోసి పొద్దువోదపే 
రా(పులేల వొద్దు యింతరాజసాలు చెల్లవే ॥ పల్లవి ॥ 


ఆతనిపై నాస గలే నాడకే పోదువు గాని 
నాతో మాటలాడేవేళ నవ్వరాకువే 
పాంతుక నీ కంతబడి గలవేళ నన్నీ( 
జేతువు గాని నీ బలువు చెస్పకువే నాకు ॥పోపో॥ 


88 -. థ్రీ కాళ్ల్రపాక అన్నమాచార్యుల 


పొతు* ఎ౨కు( బతె తే భోగింతు గాని యె, (మెం? దెనా 
న. వ. న. 
హత్తి మాయింటి నుండ(6గా గంటరాకువే 
చిత్తములో రేసు గ ల్తే చెలుల( గూడుకవచ్చి 
అజా. అలి 


వొత్తి సాదింతువగాని వుద్దండాలు మానవే 1పోపో॥ 


వానికి నీ కంత గలితే వాడలో€ జెప్పుదుగాని 
యీవేళ నావరు సింతే యే(ళకారకువే 
శ్రీవేంక పేకుండు నన్ను జేరికూడె నిప్పు డినై 
కోవర ముందువు గాని కుచ్చితాలు మానవే ॥ఇపోపో॥ 127 


గొళ 


ఎందాలొ జోలి దవ్వీ నే(టికనరే 
విందాన( దొలి నేను విడువరే మీరు ॥ పల్లవి ॥ 


వద్దు వద్లు తాను వట్టినిదతొడుసు 
౧ ౧ ట 
అద్దో మాయింటికి నన్నంపించరే 
యిద్లరము నిద్దర మే యెకనెక్కెములకె తే 
ది ౧ రులు 


తిద్దరేరు మాగుణాలు తిరిగి పోంగదరే ॥ ఎందా6॥ 


(ప్రియములేనిమాట పెదవికి సంగరము 
నయగారా లివియలా నమ్మనోపనే 
ఆయ మొకరొకరిలో చలములే వెగ్గాలు 


లయ తెరంగడు మీరు లాగు లటు చూడరే ॥ ఎంతా6॥ 


౭ .ఎలేనినవ్వు కనుచూప్పలకొల(ది 
తేరెం బను లన్నిటాను తేజ మనరే 


యీరీతి (శ్రీవేంక పేళు, డిప్పుడిశై నన్ను( గూడె 
మారుకొనక మీ రొక్సుూమనసున నుండరే ॥ఎందా(॥ 128 


టీలత తం 


శృంగార సంకీరనలు 


సామంతం 
మేలు మేలు విభుండా మెచ్చితి నిన్ను నిపుడు 
చాలునన్నా వినయాలు సారెసారె వలెనా 


నిన్ననే(టిపొందులా నీవే నేంగానా 
మన్ననల నింకేసి మరిగించవలెనా 
వన్నె సీపోలికే కానా వావు లొక్కసరి గాదా 
పన్ని యి(క నన్ను నొడ(బరచ(గ వలెనా 


బాసచేసుకొనమా భావములు వెలితా 
నేసవెట్టి నీ గుణాలు చెప్పవలెనా 
ఆసలెల్ల దక్కవా అప్పుడే మొక్కవా 
వేసర కింకా నన్ను వేడుకొనవలెనా 

గక్కున మోహించమా కన్నుల( దనియమా 


చెక్కు నొక్కి బుజ్జగించి "సేవ సేయవలెనా 
యిక్కువ (శ్రీవేంకటేశ యింతలోనె కూడితివి 


07 


॥ మేలు ॥ 


|| "మేలు ల! 


నిక్కి నిక్కి చూచి నవ్వు నే(డే నాతో వఠెనా ॥ మేలు॥ 120 


భైరవి 
వెనక నీవు చెప్పినట్టు వినేగాని 
ననిచి నాతో నంత నవ్వకుమీ విభుండా 


అసము ధించక నూ(టలాడే(గాని నీతో 
విసిగితి నీవిరహ వేదనలను 
రసికులై నవారు రామల నల(గించితే 
పసురువేసీ నందురు పట్టకుమీ విభుండా 


॥ పల్వవి॥ 
ణి 


॥ వెన ॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వీడనాడ( జాలక నే నీడె మిచ్చేంగాని నీకు 
రాడుపడె నామనసు తమకానను 

'వేడుకకా(డై నవాండు వెలందుల నేంచితేను 
గోడు దా!కీ నందురు తక్కుల కోప విభుండా 


గుట్టు మానలేక నీతో(. గూడే(గాని నేను 
తొటీ నిటూర్పులు నీదొమ్మిరతుల 
టబ లట 
యిశ్హై ్రీవేంకపేళ యేలినవా రాండువారి = 
పట్టుకు దయ నేతురు పాయకుమీ విభు(డా 


(శ్రీంాగం 
ఏమీ నెజంగనిసతి నింత నేతుా 
కోమలపుమనసులు కొలది నిలుచునా 


దగ్గరి నీవు నవ్వితే తరుణి కొప్పెల్లా వీడె 
ణి ౧౧ 
సిగ్గరి పెండ్రికూ6తురు( జిమ్మి రేంతురా 
దిగ్గన నీవు చూడంగ దేహ మెల్లా( జెమరించె 
అగ్గల మాయ వలపు అంత కోపునా 


చెలితో మాటలాడ6(గ చెక్కు లెల్లా( బులకించె 
సలుమారు నిందరిలో( బచ్చి సేతురా 
నిలువున నొరగితే నిట్టూర్చు లవి రేం 
మలసిలే( దమకాలు మట్టున నిలుచునా 


పంతాన( జేయివేసితే ధామ నివ్వెరగు( బొందె 
కాంతు(డవు వొకమాపే కర(గింతురా 
వింతగా (శ్రీవేంక 'పేఠ వేడుకతో గూడితివి 
సంతసాలు మతిలోనం జాలునం పే మానునా 


॥ వెన ॥ 


॥ వెన॥ 180 


॥ పలవి ॥ 
గం 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 


॥ఏమీ॥ 10! 


శృంగారనంకీ ర్తనలు 


పొడి 


సీకంచే మునుపను నిన్ను నే రమ్మనగానే 
వాకుచ్చి పిలిచేవు వలెరా యీవలపు " 


వొక్కటయ్యే ననంగానే వొద్దికి( జెలి నంసేవు 
చిక్కనినవ్వులు వచ్చీ 'నేయరా నేంత 
నిక్కిచూచేనన(గానే నీవే విచ్చేసితివి 
చెక్కులెల్లా( జెమరించె జెప్పరా మా(ట 


వీడెమిచ్చేననంగానే వేగమే చేయి చాంచేవు 
జోడుగా మఖయి( బులకింబె చూడరా చూపు 
'వేండుకొనే ననంగానే వేగమే నాకు మొక్కేవు 
వాడుడేరె నామోము వంచరా నీ కరుణ 


కాంగిలించే నన(గానే గక్కున నన్నేలితివి 
మా(గె నాచిత్తమంతయు మానరా జోలి 
దాంగక శ్రీవేంకపేళ తగ నన్ను( గూడితివి 
చేంగదేరె. బనులెలా చెలించరాదా 


రేకు 1028 రామక్రియ 
నిన్ను మంచివాండవన నేరుతుము గాని నేము 
సన్నల! దిట్లను విన(జాలమయ్యా 
ట్‌ 


ఆవులమందలలోన ఆడుకొ నేసుద్దులు 
వేవేగ విట్టలుండ వినవయ్యా 
చేవదేర నీగొంగచేంతలెల్లా వీరు వారు 
వోవవుచ్చే రివి విననోపమయ్యా 


లగి 


॥ పలవి ॥ 
ఉగ 


॥ నీకం ॥ 


॥నీకం ॥ 


॥ నీకం ॥ 182 


॥ పలవి॥ 
ళం 


॥ నిన్ను | 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొలనికరత నీకు గురుతై నరవ్వలు 
తలంచుకో విట్టలుండ తగదయ్యా 
యెలమి( బువ్వులవారియింటికొడినిందలు 
తెలిపేరు యెట్టు సమ్మతింతుమయ్యా 


నిండార రుకుమిణి నీ కంపినలేకలు 
పండరంగివిట్టలుండ పట్టవయ్యా 
అండనే శ్రీవేంకట్ళాది నందరి( గూడితివి 
యెండలెల్లా నీడలాయ నేమనేమయ్యా 


భైరవి 
*ఎదురై తి మిద్దరము యి(కనే(టిదే 
పదిమారులు దూర(బనిలే దనరే 


నెటన సళ్ళపై వ్రాంత నిజమా సరసాలు 
ళ్‌ రూ 
వట్టిమోపు లింత గట్టవద్రనరే 
ష్‌ 
దట్లముగ వట్టిజోలి దవ్వుకొనవదనరే 
లి ల ట్‌ శః ౮ 
గుట్టుచేసి సందెకాడ గుంపించకుమనరే 


మిక్కి లియటమటాల మేను వెంచదద్దనరే 
పక్కున దారామోన( జూపకుమనరే 
గక్కన చేంతల థాయి గరఃగించవద్దనరే 
దక్కనిదొంగగుణాలు ఇ గవ్పగాదనరే 


యేడలేనిబుద్దుల ఎ యెడముచేదనచే 


'వేడుకపరుపురెలా నిడుముు 
రం 


॥నిన్ను ॥ 


॥ నిన్ను ॥ 18 


శపలవి ॥ 
బ్రో 


॥ ఎదు ॥ 


॥ ఎదు ॥ 


యీడనే ్రీవేంఠపేవ ద్‌లంం సి నన్ను( గూడె 


యీడుజోడై యివి యెన్నీకాయననలతే 
లా. 


1. ఇందు దశానతాంసమన్వయము గలదు 


॥ ఎదు! 184 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
* ఎఅ౯గండు గాక తన్ను నిందరు నాడుకొనేది 
తజితో నామాంట తానే తలంచుకొమ్మనవే 


తగునోపొలుసు మేన దట్టుపుళుగు 
సొగయుబట్టతలకు చుట్టు తపారమేఠే 
అగడు నెలసుమోర కమరునా చిరునవ్వు 
సగముమానిసికేలే చక్కందనాలు 


పుట్టుతిరి'పేనకేలే భూషణములు 
యిస్పై (బహ్మచారికేలే యింతులపొందు 
నెట్టన యెంగిలీ నోంట నిచ్చల ఘటనలేలే 
తిట్టుల(బడేవానికి దీవనలేలే 


సిగ్గవిడిచినమీ (ద చీర గట్టవలెనా 
వెగ్గళమై గెరదాలపేవిచార మేలే 


నిగ్గుల (శ్రీవేంకటాాద్రినిలయుడు నన్ను6 గూడె 


యెగ్గులెల్లా6 బానె నింక యెడమా(టలేలే 


కాంటోది 
అందుకేమి దోసమా నే మంతేసి కోపముగాక 
నిందవేసుకోనేల నిన్ను( జూడరాదా 


చిక్కనినవ్వులు నవ్వి చెక్కులెల్లా( జెమరించె 
చక్కనివాండ వాదువు చాలించరాదా 


మొక్కలపుమాట లాడి మోవియెల్లా. బొక్కెనిదె| 


మిక్కిలివాణ ఎెదుపు మేర నుండరాదా 


1. ఇందు దళావతార సమన్వయము గలదు, 


81 


॥పలవి॥ 
ంం 


1 ఎఅి( (| 


1 ఎఆఅి(॥ 


॥ ఎజం॥ 185 


॥పలవి ॥ 
ఉం 


॥ అందు ॥ 


థీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తేరకొన నన్ను6 జూచి దేహ మెల్లా( బులకించె 
తారుకొాణలాయ ని(6క( దల(గరాదా 
గారవించ( జెయివేసి కర(గె నీచిత్తమెల్లా 
శేరందేరె నీమోవాము తెలసుకోరాదా ॥ అందు ॥ 


పానుపుమీ(దికి వచ్చి పక్కన సనీకొప్పు వీడె 
మాన వింకా( బంతములు మన్నించరాదా 
కో నేటి(శ్రీ వేంక పేళ కూడితివి నన్ను నికై 
మానరానిపొందులాయ మమ్ము మెచ్చరాదా ॥ అందు॥ 106 


పొడి 


బలిమి నేయకురే పదరే మీరు 
చలము సాదించనోప సారె మొక్కే( జాలునే ॥ పల్లవి ॥ 


ఆనవెట్టుకొనేవాండు ఆ కెవద్ద నేలవుండె 
దానికేపో కోపగించందగదా నాకు 
వానిసుద్దు లిట్లానే వలసినట్లా నాడు 
యేనెపము వేయనోప యీడ నుండే( జాలునే ॥ బలి ॥ 


నన్ను వలసినవా(డు నాండేల పరాకాయ 
కన్నుల నిందుకేపో నే గద్దించరాదా 
యెన్ననేల వానిగుణా లెట్టువలసినా వచ్చు 
తన్ను నేమీ నననోప తాలిములే చాలునే: ॥ బలి ॥ 


దగ్గరి పైకొనేవాండు తారుకాణ లింత యేలే 
యెగ్గువట్టి యిందుకేపో యెలయించితి 
ళా 
నిగ్గులథశ్రీ వేంకటా ద్రినిలయుడు నన్ను గూడె 
సిగులెలా( దీ౭₹6 దాను చెప్పిన ప్లై చాలునే ॥బలి॥ 107 
క ట్‌ 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
ఒక్కటై యప్పటిజోక నుందాము గాక 
నిక్కు(జూపు( దలవంపు నీ కేలరా 


$$ి 


కన్నుసన్న నొక్కమా6ట కాయములో నొక్కమాంట 


నిన్ను. జూచి చూచి యాడ నే నోపరా 
వన్నెలకు నోరతీ(టవాదులేల యీచోట 
నిన్నటి మొన్నటిలోనే నీ కేలరా 


చేరితేనే వొకచే(త చేరకుంపే నొకచేంత 
నేరిచి సీయెడ( జేయ నే నేరరా 
ఆరీతివలపులీ(త అంతలోనే పైపూత 
సీరువంకతుంగవళె నీ కేలరా 


మోవిమీ(దితేనెలు మోనములో కేనములు 
నీవద్దం బచరించ నే నేరరా 
(శ్రీవేంక పేశ్వరుండ చేకొని కూడితి నన్ను 
నేవళపుంజిలునవ్వు నీ కేలరా 


రేకు 1024 ముఖారి 
ఆఅడింబెట్టీ మమ్ము నంతేకాదా 
జాఅకున్నా మొక్కవచ్చీ సట లింతేకాదా 


అప్పసము వేగుదా(కా నాకు మడిచి ఇచ్చితి - 
నప్పటి నన్ను( దిలిచీ నంతేకాదా 
పిప్పిగా. దనపాదాలే పిసీకితి నిందాంకా( 
జెప్పఠరవచ్చితిననీ, జెస్ప( గొత్తగాదా 


॥॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 


॥ ఒక్క ॥ 108 


॥ పలవి ॥ 
రం 


॥ అణి ॥ 


04 .థ్రీ శ్నాళ్లపాక అవ్నమాచార్యుల 


జాముదా(కా( దనకు వెంజామరము వేసిరి = 
నేమి నేయుమనీ నన్ను నింతేకాదా 
దోమటినవ్వులు దనతో నే మారు నవ్వితి 
యేమో పరాక్రైతిననీ నిది వింతగదా 


చేయార బెనంగితి చెరంగు నన్ను( బట్ట(గా 
ఆయము లంటీ గోర నంతేకాదా, 
యీయెడ (శ్రీవేంక కేకు డితై నన్ను. గూడె 
లట ఇ 
వేయిటికి నానవెట్టీ వేసా లింతేకాదా 


సామంత౦ 
నిచ్చా నిచ్చా విట్టలా నీకేలయీ అట్లు 
మచ్చము న జూపితేను మాతోనే నవ్వులా 


వల్లెవాటు పెండిచీర వనిత ౫ (శ్రీసతి నీక్రు 
'దల్లల మ్మేవారితోడ జె చాణతనాలా 
చెల్లంటో కొండ గొడుగుచేసి యెత్తేనివు 
గొల్లైతల చీరలెల్లాల గోరి ముచ్చిలేదా 


అందరి నేలేగోపనందను(దవై ననీవు 
చెంది చీంకటిత పులు "నేయ(బొయ్యేదా 
గొందినే దేవతలు గొనియాడేదట నిన్ను 
మందవారిపాల( జికి_ నిందల( బడేదా 


కొనబుకాండవు నీవు కొమిశ3నయను నేను 
పనిలేక వొంటినుంపే( బె కొనేదా 
ననుపె (శ్రవేంకపేశ నన్ను నికె కూడితివి 
చలా. ౨5 టి 
మనలో. దగవు చేరె హరియిభంకౌ( గొసరా 


॥ ఆణి ॥ 


క ఆజ 109 


జ పలవి॥ 
శాన్‌ 


(1 నిచ్చా ॥ 


కినిచ్చా ॥ 


॥ నిచ్చా॥ [140 


శృంగార సంకీర్తనలు 


నాట 
అప్పటికప్పుడే కాక ఆస లింతేటే 
కప్పురమే గనమైతే కాయమున కితవా 


అలసి నిిదించ(టోతే ఆడకేల రమ్మనసీనే 
వలసినప్పుడే (దు) నేనే వచ్చేంగాక 
బలుదొర దానై తే బతుకనీ మాకేమి 
బలిమి( బిసుక(టోతే పసురౌంటో విరులు 


ఇంత నే మోనాననుంపే యేల చూటాడించీనే 
సంతము చెల్లి నమీ(ద( బలికే(గాక+* 
అంతజాణ దానై తే అవు(గాక మాకేమి 
చెంత. గడు6ంగరంచితే. జేదౌ.బో తేనెలు 


యెదురుగా రాగానే యేల కొంగువట్టీ నే 
కొదదీరం దనతో నేం గూడేంగాక 
అదన శ్రీవేంక పేశు! డై తే దానా(గాక 
వెదకి నన్ను మన్నించె విరివవు6 బనులు 


రామ్మక్రియ 
)ంతనేర్పెనే యీలేమ పువు _ 
ఎంతివాట్లినే బడలీని 


వాలుకచూప్పలు వంచి చెలి పతి, 
గోలుముందుగా గొణంగిని 
చాలుగ నడచి సాఠెల నిన 
వీలుచు( బయట విసశీస 


రిక్‌ 


॥ అప్ప ॥1 


॥ అప్ప ॥ 


అప ॥ 141 


1 పలవి ॥ 
రం 


థీ తొళ్టపాక్య అన్నమాచార్యుల 


చెదరిననెరు లటుచెరిగి యిటు నటు- 
. నుదుటునం జెలిపై నొరగీని 
కొదలుచు(. బలికి కోపమె చిలికి 
చెదరగ నవ్వులు చిందీని 


సరసపు సిగ్గులు చల్లీని తన _ 
కరము చెక్కుపై6 గప్పీని 
యిరవుగ శ్రీవేంక పేక, గలసి తా_ 
నరమరపున ముదమందీగి 


సాళంగనాట 


తగవు నీ వెజంగవా తప్పు నాయం ది€కలేదు 
వెగమైనవారితోడ వియ్యమంద వచ్చేమా 


పంతము దప్పీనా పలికితేను నీవు 
రంతు మగనాలవు రా(పుసేనేమా 
పొంతపొరుగుననుండేపొందుసతి వని కాక 
మంతనాన నందరితో మా(టలాడ వచ్చేమా 


జవ్వనము వెలితొనా సారె నాతో నవ్వితేను 
రన్వ నీ దొరతనము రా(పునేనేమా 
యివ్వల నొక్కవయసే యిద్దరికినని కాక 
దవ్వులవారితో జాణతన మాడవచ్చేమా 


కాయము కొంతరగీనా కాగిలించితే నన్ను 
రాయడి నీతమకము రతి దూరేమా 
'వేయిటి(శ్రీ వేంకటా దివిభుండనయిననన్ను 
చాయలః గూడితి విక సారె మెచ్చకుండేమా 


॥ ఎంత 4 


॥ఎంత ॥ 140 


॥పలవి ॥ 
గి 


;తగ॥ 


॥తగ॥ 


॥1తగ॥ 148 


శృంగార సంకీర్తనలు 07 


లలిత 
ఎంత మీ(దుకజ్టైనో యింతి నీకు జన్వనము 
కాంతు6డ వేమినేసితో కానుక లంపె. జెలి ॥ పలవి ॥ 
౦౧ 


నిద్దిరించవలసినా నీకౌంగిటనే కాని 
వొద్‌ నిన్ను బాసి వొంటినొలదు చెలి 
౧ శ రి 
కొద్దిగా మా(టాడినాను కోరి నీతోనేకాని 
- ముద్దిరించి పరులతో మోనమే చెలి ॥ ఎంత ॥ 


ఆరగించవలసినా అటు నీపొత్తున(గాని 
వూరకే వేరెయైతే నొల్లదు చెలి 
సారె విడెమిచ్చినాను సగమాకు నీ కియ్యక 
చేరి వేరేతమ్ములము చేయదు చెలి ॥ ఎంత ॥ 


కొమ్మ పయ్యద గప్పినాంగూడ నీతోంగాని 
వుమ్మడి( దనంతనై*తే నొల్లదు చెలి 
యిమ్ముల (శ్రీవేంక పేశ యింతలో( గూడితి(గాని 


బమ్మర వెట్టినా నీకు. బాయదు చెలి ॥ ఎంత ॥; 144 
రేకు 1025 
అందప్పవిభు(€డు దాను అంగన నేను 
కందువ కే(గినంజాలు( గదిసీ. బనులు ॥ పలవి॥ 


'సేయనీవే చే(తలెల్లా చెంగటం జూచేంగాక 
నాయాలకు వచ్చేనా నవ్వేనింతే 
1 వేయిటిపై జవ్వాదివో వేగిరించనేల నాకు 
దాయము వచ్చినప్పుడు తలంపించే( బనులు ॥ అంద ॥ 
1. వేయిటిస్టై జవ్వాది = ఇక్కడ; (ప్రకరణమును బట్టి పదిలో పదకొండు 
అన్నట్టు తోచుచున్నది. చూ: £4 సంపుటము, 800 పాట, 
౪0! 20- ౯10 


కి థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 

ఆగనీవే మాటలెల్లా అన్నియు వినేంగాక 
సూడువట్టింటో యేనా చొక్కేనింతే 
వోడంగట్టుదూలమువో వోపనన నాకునేల 


వీడె మిచ్చేయప్పుడై నా వెలయించే( బనులు ॥ అంద ॥ 


రానీవే తా నీడకు రవ్వగా. గూడే/గాక 
కానీకానిమ్మనేనా కైకొనే నింతే 
యీనెపాన శ్రీవేంక "పీశుండు గలనె నన్ను 


మేను మేను. బెన(గించి మెప్పించే. బనులు ॥ అంద॥ 145 


సొాళంగం 
వాసి వంతుకు( బెనంగేవనితలము 


'నేస వెట్టితివి ఇంక జెప్పనేల విభ్తుండా ॥ పలవి॥ 


చల్లనివెన్నెలనవ్వు చల్లి తివి నేండు నీవు 

౧౧ ౧౧ 
మొల్లమిగా నంత నేము మోవ(6గలమా 
నల్లనిచూప్తులు నీపై నాపేము మారుకు మారు 


త్రెల్లమి నీగుట్టు మాకు( దెలియదడు విభు(డా ॥ వాసి! 


మొగి(దేనెవంటిమా(ట మోసపేవు మామీంద 
మిగులా నిందుకు నిన్ను మెచ్చంగలమా 
యిగురు(గారపువీడె మిచ్చేము నేమైతే 


తగునో తగదోకాని ౩ఆలంచుకో విభుండా ॥ వాసి ॥ 


'వెడ పుంగరాలచేయి వేసేవు మామీ(ద 
అడరి నిన్ని(.క నౌంగాదన( గలమా 
విడువక నిన్ను నే (శ్రీవేంక టేళ కూడితిని 


బడీబడి ని(క నిన్ను( బాయలేను విభుండా  1॥వాసి॥ 140 


శృంగార సంకీ ర్హవలు ల$ 


శుద్ధదేశ 
ఎట్టు నమ్మవచ్చు నిన్ను నిటువంటియందగాని 
పట్టపగలే సీచేంత పచ్చాయంగా ॥ పల్లవి ॥ 


మల్లడి సీతో నలిగి మారుమోమై యున్న వేళ 
చల్లువలపులు నీకు. జవులాయఃగా 
యిల్లి దె యింతలో సలే నేకము నేనై నవేళ 
వెల్లవిరి నవియెల్లా వెగటాయంగా ॥1 ఎట్టు ॥| 


చెఅంగుమాసి నేం జెక్కుచేతితో నున్న వేళ 
యెజుకతో సరసాలే యింపాయంగా 
చిజుతన్వై నాలుగునాళ్లు చేసియున్న వేళం జూచి 
మొజ(గులపనులెల్లా మొగచాట్లాయ(గా ॥1 ఎట్టు ॥ 


కాంగిటికి నెదుగక కన్నె నేనై యున్న వేళ 
తోంగిచూపులే నీకు తొడుసాయంగా 
వీంగక (శ్రీవేంక పేళశ వెన నేం గూడిన వేళ 


మా(గినతొలి టివెలా మజపాయల6గా ॥ ఎటు ॥ 147 
య ఉరి గీ టబ 
జౌళిరామ[క్రియ 
అన నింకేమున్నది అలుగ నేమున్నది 
కను(ంగొనలనే చూచి కర(6గుట గాక ॥ పల్లవి ॥ 


నవ్వు నవ్వాంజెల్లును నాలి నేయండెల్లు నీకు 
రవ్వగా నే మోహించి రాయపైనయందుకు 
యెవ్వరితో దగవూ లింక నాడే నేను 
జవ్వనాన నొంటి నేను జడియుట గాక ॥ అన ॥ 


100 థ్రీ శాక్షపాక అన్నమాచార్యుల 


బిగియా నమరునూ బీరాలు నమరునూ 
తగవులెంచక నిన్ను దగ్గరినయందుకు 
జగడమూ( ఇల్లదూ సాదించ( జెల్లదూ 
మొగమోటమున నేనే ములుగుటగాక ॥ అన ॥ 


సరసము దక్కెనూ చనవెల్లా నెక్కెనూ 
మరిగి నీకాంగిట నేను మజచినయందుకు 
తెరయె తం బనిలేదు దిష్టము (శ్రీవేంక కేశ 


సరుగ నీరతి. జిక్కి సతమౌటగాక అన ॥ 140 
మంగళకౌశిక 
సారె దూరంజాలనూ చలముల కోపనూ 
చేరితి మాచనవోలిచెన్నునిభమలను ॥ పల్లవి ॥ 


యీడకు( బిలుపించెను యేమి నేయుమనీనే 
వోడక తనయెదుట నున్నదానను 
పొడితో నీట ముంచనీ పాల ముంచనీ తాను 
వాడు(దనవలపులవలకు లోనెతిని 1సారె॥ 


మాట నన్ను నాడించెను మన నెట్టుదెలిసీనే 
యేఃటికైనా నియ్యకొంటి నిదివో నేను 
నాంటిమా(ట చెల్లించీనా నగనీ తెగడనీ 
మేంటిపాయము తనకే మీ(దుగా నె ్రితిని ॥సారె॥ 


కా(గిట నన్ను నించెను కళదా!(కె ని(కనేలే 
దా(గక తనకు నిశ్లై దక్కితి నేను 
వీంగక (శ్రీవేంకటాద్రివిభుండు దా నన్ను(గూడె 
యే(గించనీ రే(గించనీ యిరవెతి నేను 4సారె॥ 140 


శృంగార నంకీర్తనలు 


రామ్మక్రియ 
ఎదురుగుదురుగా నిది యేమే | 
"పెదవులు గదల(గ6 బెనంగీ( దాను 


పక్కున నగ(గా( బంతము లాడితి 
యెక్కువతక్కువ లే" విందు _ 
ముక్కున( దనకే ముంగోసము మరి 
తక్కరిరమణు(డు తగునా తనకు 


సొరిది. జూచితే సూడిటు వట్టితి 
యిరవగుతగవులు యే విందు 
సరుగన తానే సాకిరి చెప్పీ 
శకెరలినజగడమె గెలుపా తనకు 


యీడకు వచ్చిన నిన్నియు మజచితి 
యీడుగానిపను లే విందు 
వేడుకతో (శ్రీవేంకటరమణు(డు 
కూడి మొక్కె నిది గుజుతా తనకు 


రేకు 1828 దేసాళం జ 
ఎప్పుడు మీకే పోదు యింతవలెనా 
కొప్పువట్టితే అప్పుడు కొంచెము గావలెనా 
పలుకుల కొదదీరె పరాకు లి/కనేలే 
చెలువుండు చెప్పినట్టు నేయరాదా 
నిలుచున్నా. డిదె వచ్చి నిదుర నీ కింత యేలే 





బలిమి( బట్టినమీ(ద (శ్రమయ॥(గవలెనా 


101 


॥ పలవి ॥ 
ఉం 


1 ఎదు ॥ 


॥ ఎదు ॥ 


, ఎదు॥ 150 


॥ పల్లవి ॥ 


॥1 ఎప్పు | 


102 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసు కోపమువానె మరి చింత లి(కనేలే 
ఘనున్మిపియములెల్ల ( గై కోరాదా 
శ ఉరి న. 
తను(దానె వీడెమిచ్చి తలవంచ నీకేలే 
చెనకి చేయిచేసుకొం పే సిగ్గువడవలెనా ॥ ఎప్పు ॥ 


కాంగిటిలో కొదదీరె కమ్మర జంకించనేలే 
పీం(వీశగక శ్రీవేంక పేశు( బిలువరాదా 
రేంగి యాతండు నవ్వీని రిచ్చల( గొంకంగనేలే 
మూగి యాతండు ముంచితే మొగమోట వలెనా ॥ఎప్పు॥ 151 


ముఖారి 
అప్పటి మానవు వింకా లౌనయ్యా 
కప్పేవు పచ్చడ మిప్టె కమ్మటి నానయ్యా ॥ పల్లవి ॥ 
వూని రేపుమాపుదా(కా వూరెల్లాం దిరిగి వచ్చి 
ఆనలు వెట్టవచ్చేవు అవునయ్యా 
మానాన మణి(గి నే మౌొనముతో నుండ(గాను 
కానీకానిమ్మనేవు కమ్మటి నౌానయ్యా ॥ అప్ప ॥ 


పొద్దువోనివాండ వి స్టేపోకలనెల్లా( బోయి 

అద్దము చూపుమనేవు బొనయ్యా 

నిద్దురతో బానుపుపై నే నిజ్టై వుండంగాను 

గద్దించి ఆయా లం'ేవు కమ్మటి నానయ్యా ' ॥ అప్ప॥ 
కాంతలఇద్దరిలోనికనుసన్న దెలిపితే 

అంతేపో నవ్వునవ్వే వౌనయ్యా 

చింతదీర నన్ను6 గూడి ్రీవేంకుపేళ నేండు 

కంళ్తుము(దలు మో పేప్ప కమ్మటి నానయ్యా ॥ అప్ప ॥ ]న్‌లీ 


శృంగార నంకీర్తనలు 1608 


పొడి 
పొమ్మం కే. గాని వూరకే పోయివచ్చేనం కేను 
సమ్మతించలేనోయి సంగడీ(డ ॥ పల్లవి ॥ 


యిత్తల నీవు నేను యిటు గూడినకూటమి 
చిత్తాన మజవకుమీ చెలికాండ 
మత్రిలి నీవు నేండే మాపటంత రాకుంట్తే 
వత్తుంజుమ్మీ మీయింటికి వగకాండా ॥ పొమ్మం 1 


ఆవేళ నీవు నేను ఆడుకోలుమాటలెల్లా 
నీవే తలంచుకొమ్మీ నేస్తకాండా 
యేవంక చూచినా యిప్పుడు కోమటిమేన -' 
వావిసుమ్మీ నీకు నాకు నన్నెకా(డా ॥ పొమ్మం ॥ 


వాకిటికి..టోయి యిటువచ్చి నన్ను( గూడితివి 
నాకం'పే మేలుగదోయి నాటకీండా 
చేకొని (శ్రీవేంక పేళ చెల్లుంజెల్లు యిది నీకు 
గ ళం 


యేకాలము€ బాయకుమీ యిచ్చకీండా ॥ పొమ్మం॥ 158 
కేదారగొళ 
పొయ్యేవో పోవో అంతేపో బాలుండా 
వొయ్యన చేరేవు నే మోపమయ్య బాలుడా జ పల్లివి ॥ 


చంక నెత్తుకో(టోంగా సంది జీరువారు జేను 
అంకెలబాలు.డ మమ్ము నంటకువయ్యా 
పొంకమున. నీయెదుట( బొలయరాదా చెలులు 
కొంకక నాపై6 బడేవు కొయ్యప్కగా జాలుండా పొయ్యే 


104 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ముద్దువెట్టుకో6టో(గా మోవి పల్లు నాటు( జేను 
వొద్దువొడ్డు బాలు(డా నే మొల్లమయ్య 
అద్దో యళోదతోడ ముచ్చటాడరాదా మాకు 
వుద్దండాన టైపడేవు వుండరాదా బాలు(డా ॥ పొయ్యే ॥ 


అప్ప లఅప్పలనంటో(గా నాయము కరంగు. జేసు 
తస్పక మాకుచములు 'దాంకీనయ్యా 
చెప్పగానే వుద్దండాన( జెజ(గువట్టితి విదె 
ఎొప్పితీ (శ్రీవేంకటాద్రి వొరపరిబాలు(డా ॥ పొయ్యే ॥ 154 


సామంతరి 


చంక గుదియయు మరి శరణా ర్రియనేల 
సంకెలేక నీపంతమె సాదించుకోరాదా ॥ పల్లవి ॥ 


యేడనుండో వచ్చి నీవు యేమీ నే ననకుండా 
వాడుమోము నీవు ముందే వంచవలెనా 
'వేడుకదొరవు నీవు వెరపు నీ కింతయేల 
యీడుగా( జేసినచేంతే యీడేర్చుకోరాదా ॥చంక ॥' 


సౌలసి నీమేనిపచ్చి చూచి వెంగెమూడకుండా 
అలయకముందే వుస్సురనవలెనా 
బలవంతుండవు నీవు పరితాప మి(కనేల 
చెలగి తొలిటిచే(తే చెల్లి ౦చుకోరాదా ॥ చంక! 


అరవిర్రై వచ్చి నీవు అదేమీ నే ననకుండా 
గరిమ గాంగిట నన్ను6 గల నేవు 
యిరవై (శ్రీవేంక పేళ యిన్నిసుద్దు లి(కనేల 
పరగ నన్నేలితివి పాయకుండరాదా 1చంక॥ 1! 


శృంగార సంకీర్తనలు 


(శ్రీరాగం 
ఫొద్దువోక కిటు పొలసితిని 
అద్దముసీడల నా(గేవా 


పెనంగ(గ నే6టికి పిలువ(గ నే(టికి 
ననుపున నూరక నవ్వితిని 
చనవరికాంత వె చాలు నీకు నింక 
కనుకలి వినుకలి గాణాచా 


పట్టంగ నే(టికి పయికొననే(టికి 
చుట్టపు వరుసల. జూచితిని 
'పెట్లువలపులే ప్రియములు నీ కింక 
జట్టిేరములు సతమవునా 


బాసలింకే:టికి బచ్చన లే(టికి 
వాసివంతులకె వచ్చితిని 
ఆసల శ్రీవేంకటాధిప కూడితి - 
'వేసతులును నా కిట(కీడ్‌గయ్యేరా 


స 1027 నాదరామ్మక్రియ 


సింగారరాయండ వాదు చెన్న కేశా*। యింక 
జెంగకుమీ మారతుల చెన్న కేశా 


చిమ్ములచుట్లతోనే చెన్నకేశా। మాకు 
చిమ్మి రేంచేవు వలపు చెన్న కేశా 
చెమ్మంజెమటచెక్కుల చెన్నకేశా । మాపై 
జఇమ్మకు గోళ్ళ నీవు చెన్నకేశా 


1. చూ-50 వపాట, 


1005 


॥ పలువి ॥ 
౧౧ 


1 పొదు ॥ 
ఉ 


1 పొదు ॥ 
ట్‌ 


॥పొదు॥ 184 
ది 


॥ పలవి ॥ 
గు 


సింగా ॥ 


100 . శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెలవిలేనగవుల చెన్న కేశా; మాకే 
సెలవనేవు వయను చెన్న కేశా 
చెలంగి పసిడిదట్లి చెన్నకేశా ! యీ- 
టబ 
చెలువము నీకే చెల్లై చెన్న కేశా 
చెప్పరానిమహిమల చెన్నకేశా । మాకు 
చెప్పిలేమోవి యిచ్చితి చెన్న కేశా 
యిప్పుడే (శ్రీవేంకటాదది నిందు మాచనవోలిలో 


సింగా ॥ 


చెప్ప(గా నన్నే లితివి చెన్న కేశా ॥4సింగా॥ 15%? 


సామంతం 
విన్నపమి దెపో వింటివో వినవో కాని 
కన్ను గిరిపే వేమికారణమో కాని 


మాటలివి మంచివేపో మనసనే కెలియంగాని 
ఆంటదాన( బుణ్యపాప వది నీశ్రేఫో 
నాంటినసెలవ్పలను నప్వులు నవ్వే విది యౌొంటో 
యే(టికౌ(రా పనకముం నెంచలేము గాని 

నను పెల్లా మంచిదేపో నడవ డెఅంగంగాని 
యెనసితి పరవూరా లిక నీవేజో 
నను నీవు సారెసారె నమ్మించే విది యొంటో 
కొనయౌొతా మొదలౌతా గుస్టైెజంగంగాని 

పాయమిది మంచిదేపో పంతము లెఅంగంగాని 
ఆయమంటి కూడితి నీయాస( గంటి(దో 
యీయెడ శశ్రీవేంకకేళ యిన్నిటా నన్నేలితివి 
రేయి = పగ లిదియని రీతెజ(గం గాని 


॥ పలవి ॥ 
బి 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ 


విన్న ॥ 1గ0 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
ఇద్దరికి బోవునా ఇదియూ;? గొంతా 
అద్దుకొన్నవలపౌత అది నీవెజఖ(గవా 


పంతము దప్పీనా పక్కన నవ్వితే మాతో 
కొంతగొంత నవ్వునవ్వి గుక్కుకొనేవు 
మంతనాన నొకవేశ మాటమాట జగడాలు 
అంతనంతనే పానె నది నీ వెజంగవా 


దొరతనము వోయీనా తొంగిచూచితే మమ్ము 
ధర పులుకనం జూచి తలవంచేవు ' 
విరస మేమిగల్లాను వేళవేళనే పానె 
అరగొరత లి(కేల అవి నీవెజంగవా 


పాఠము దప్పీనా పలికితే మాతోను 
మాకువలె రతి(జొక్కి మజచేవు 
యేక మైతి శ్రీవేంక పేశ మమ్ము. గూడి తేను 
ఆకతఠే చెప్పనేల అది నీ వెజంగవా 


రామ[క్రియ 
ఇస్పుడు వేగరమేలే యింతలో( దాను 
కొస్పు ఏీడె నిదె నాకు గూడవచ్చే( బదవే 


నాటకాన బూటకాన నవ్వివచ్చితి నిందా€5 
యే(టికి. విలువనంపె నిష్టే తాను 
కాటుకకన్నుల నాకు కమ్మీ నిద్దుర నేండు 
నేంట నే తప్పినా రేపు నే వచ్చే బదవే 


107 


॥ పలవి ॥ 
ఉరి 


॥ ఇద్‌ 4 
ద్‌ 


॥ ఇద్‌ ॥ 
ద 


॥1ఇద॥ 160 
౧ 


(| ఇప్పు ॥ 


108 ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పొంతనాల మంతనాల పొద్దువుచ్చితి నిందొ(క 
అంతలో లేకలేలంపె నప్పుడే తాను . 
' చెంతల కస్తూరిబొట్టు చెదరె నీవేళ నాకు 
నంతుకు నే మాపటంత వచ్చే( బదవే + ॥ ఇప్పు ॥ 


వొడ(బాటు తడబాటు నొప్పి వచ్చితి నిందా(5 
బడి నీడకేల వచ్చె( బదరి తాను 
యెడచొచ్చి శ్రీవేంక పేశుం డిజె నన్నుంగూడె 


వడి మీమనసులెల్లా వచ్చెంగద పదవే ॥ ఇప్పు॥ 160 
గొ జ 
బౌళి 
1 చెల్లుదిడి గద్దంటా( జే నేవు గాని 
వొల్ల మన్నా( బోరుసుమ్మీ వుదండమెనాను 1పలవి ॥ 
ఉం యై కను న. 


చిట్లుగురుగులతో చిలుపాలు గొల్లెతలు 
వుట్లపై( బెట్టినారు వోకృ(ష్ణుడా జా 
కొట్లుగొ ప్టేవు సీవు గోపాలకుల( గూడి 
తిట్లు దిశ్హేరుసుమ్మీ దేవరవై నాను ॥ చెల్లు ॥ 


అట్లువపె( జక్కిలాలు అట్లును నురుగులు 
ట్‌ ఢా ౧0౧ 
కట్టి పెటి దా6చినా రిక్కడ. గృష్షుండా 
బాట ఫి 
మెట్టుకొని కొల్లలాడి మెజసనేవు వీదులను 
పట్టుకొనే రి(క( జుమ్మీ బల్లిదుండవె నాను ॥ చెలు ॥ 
టబ (గం యా ౧ 


. తోవల తేనెలు-నేయి దొంతులుగ( బెట్టినారు 
శ్రీవేంకటాాదిమీ.ది చిన్ని కృష్ణుడా 
వావారి జోరునవచ్చి వంచి - ముంచి పోసేవు 
పోవిడువ రేలికవె పోకులంబోయినాను ॥1చెల్తు॥ 161 


1. ఇడి ఒకపొటి అ ధ్యాత్మకీర నలలోనిదే కావచ్చు. 


శృంగార సంకీర్తనలు 100 


నారాయణీ 


నవ్వునవ్వె రమణుడు ననుపుగా( బొందునేనె 
రవ్వల నింతచాలదా రాతిరి రమ్మనవే ॥1 పల్లవి ॥1 


చెక్కునొక్కె నేసవెప్టె చేయివేనె బుజముపై 
జక్కవనాచన్ను లంటె చాలదా యింత 
యెక్కు వేది - తక్కువేది యిప్పుడే కావలెనా 
చుక్కకెదు రీవేశ చూచుక రమ్మనవే ॥ నవ్వు ॥ 


వొలుదొక్కె _ కా6కరేంచెం గన్నుల దప్పకచూచె 
చౌలుగా మాటలూ నాడె చాలదా యింత 
వేళలేదు - పొద్దులేదు వేగిరించీ నింతలోనే 
యీాలకూర కుప్పువేసే నిటుండి రమ్మనవే | నవ్వు। 


కొంగువశైై - గాంగిలించె( గూడె నమరతులను 
సంగతాయ నన్నిటాను చాలదా యింత 
చెంగలించె నిన్నిటాను శ్రీవేంక పేశ్వరుండు 
ముంగిట నున్నాండు యిశ్తై మొక్కే రమ్మనవే ॥నవ్వు॥ 162 


రేకు 1028 సాళశంగం 


తడవకు మము నటు తలవయ్యా 
పిడి కెడునడునుల( బెన(గేమయ్యా ॥ పల్లవి ॥ 


పంతము మాతో. బలుర(గ6 బలుకంగ 
దొంతులు బెదరీ( దొలవయ్యా 
"కాంతల మింతే కన్నులు పెద్దని 
బంతుల( జూపిటు బకికేమయ్యా . ॥తడ ॥ి 


110 శ్రీ కాళ్లపాక అన్నమాచారు?ల _ 


అంచె జాణతన మటు నీవాడంగ 
మంచము ములిగి మానవయ్యా 
కొంచపుమోమున గురిగా కళలే 
నించుక మెర నేనెలతలమయ్యా 


కా(గిటీి కొయ్యనె కదియ6గ( గదియ(గ 
వా(గీ నందెలు వద్దయ్యా 
ఆ(గుచు (శ్రీవేంకటాధిప కూడితి 
మా6గినరతి మెయి మజచేమయ్యా 


ముఖారి 
పోపో యి దేడసుద్ది పొద్దున రాంగదవే 
యీిపాటిదానవు ముందేల పిలిచితివే 


మంతనము లేమిటికే మారుమాట లేమిటిశే 
కాంతు(డు వాకిట వచ్చి కాచుకుండంగా 
యింతులకు మగవానియిచ్చక మే వలె(గాక 
యెంతలేదు నీచలము యేమి గట్టుకొంటివే 


అలుక లింకేమిటికే అవ్వలిమో మేమిటికే 
నలిరే(గి పతి నీతో నవ్వు నవ్వ(గా 
చెలుఅకు పతి కై "నేవ సేయవలె(గాక 
యెలమి నెగ్గులువళ్లే వితేసి కద్దటవే 


చెక్కుచేతు లేమిటికే సిగ్గులింకా నేమిటికే 
వొక్కై శ్రీవేంక పేశు, డొప్ప(జెప్పంగా 
తప్పక సతికి పతితగులమే వలె(గాక 
ఇప్పుడే కూడితిరి ఇంకం జెప్పనే(టికే 


॥తడ ॥ 


4తడ॥ 1600 


॥ పఅవి ॥ 
౧0౧ 


॥ పోపో ॥ 


॥1పోపో॥ 


॥పో పో ॥ 1604 


శృంగార సంకీర్తనలు 111 


లలిత 
ఒద్దనుం పే( జప్పనౌాను వోపము నేము 
సుద్దులు చెస్పినంతనే చొక్కేము నేము ॥ పల్లవి ॥ 


కలిగితే మోహమెల్లా గాదె. బోసుకొమ్మనవే 
సాలపుమాటల మాకు6 జూప6గనేల ' 
చెలులాల మననెల్లా( జిల్దులాయ నిందుననే 
తలంచి దవ్వులపొందే తనివాయ మాకు ॥ ఒద్ద 1 


రాజస మెంతగల్లాను రాసి చేనుకొమ్మనవే 
జాజుకొన మాయెడ.( బచరించ నేల 
వోజతోడ నిందుననే వుడుకె త్తె మేనెల్లా 
తేజడాన( బెండినాండే తేళవాయ మాకు ॥॥ ఒద్ద ॥ 


ముంచి నవ్వులేమిగల్లా మూంటగట్టుకొమ్మనవే 
వంచి మాపెనేల చలీ వరుస దాను 
యెంచంగ (శ్రీవేంక కేకు డింతలోనె నన్ను( గూడె 


మించి వుర మెక్కించుకే మేలాయ నాకు ॥ ఒద్ద॥ 165 
ఆహిరి 
నిలువు. గొలువులేల నివ్వెరగు లి(కనేల 
చలము మాని విభుని. జక్కం6జూడరాదా (1 పల్లవి ॥1 


పంత మొక్క పేకాక పలుమాట లి(కనేల 
మంతనాన పతితో మాటాడరాదా 
చింత లిన్నియును( బానె చెక్కునొక్కినప్పుడే 
కొంత నెలవుల నవ్వి కూచుండరాదా ॥నిలు ॥ 


112 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వొడ(జొ శొక్క పేకాక వున్నవిచారము లేల 
బెడ(గులేక యాతని బిలువరాదా 
కడమలిన్నియు( బానె కప్పురమిచ్చినప్పుడే 
విడువరానిపతికి విడెమియ్యరాదా శనిలు!॥ 


కూటమి వొక్క 'ేకాక కొజంత లింకానేల 
చోటిచ్చి శ్రీవేంకపేశు. జొక్కించరాదా 
బూటకములెల్లా( బానె పొందిపొసంగినప్పుడే 


పాటించి యాతని నిజ్హై పచ్చిసేయరాదా ॥ నిలు ॥ 1606 
మాళవిగౌళ 
ఏమాయ నిందుకు నీ వెగ్గలేల ప్లేవు 
కామిని నీచెక్కు నొక్కీ కైకొనవయ్య ॥ పల్లవి ॥ 
యా ఉం 


పడంతి నోరెత్తితేను పగడాలే రాసులయ్యి 
యెడపు నిన్ను, దిట్టితే నేమాయనయ్యా 
కడలేనిరత్నాలు గానుకవచ్చిననీవు 
తడవి బండారాన దాంచుకోవటయ్యా ॥ ఏమా ॥ 


మగువచూపులవంక మాణిక్యాలే రాలీని 
తగ గోపించి చూచితే తప్పటవయ్యా 
సౌగిసి మణులు దాంచి సొమ్ములు నీ కిచ్చితేను 
జిగి మేన ధరియించి చెలంగవటయ్యా ॥ ఏమా ॥ 


ముంచి చెలి నవ్వితేను. ము త్తేలే రాలీని 
యించుక గేలినేసితే నేమాయన్నయ్యా 
పెంచెప్పుశ్రీ వేంక పే పెండ్లి ముత్యాల నేస 
వంచి కూడి చెలి మానవచ్చునటయ్యా ॥ఏమా॥ 10 


శృంగారనంకీర్హనలు. 


రామక్రియ 
ఏమని చెప్పుదు నిరుగుపొరుగుతో _ 
గామిడితనమున( గదిసీని 


మలయుచు నే నటు మంద కే(గ(గా 
తొలంగక యెదురుగం దుమ్మీని 
యెలమీ మగుడి మాయింటికి( టోతే 
బెళకక యిలు గడెవెట్టీని 


జడిగొని వీదుల చల్లలమ్మ(గా 
తొడింబడ దూడల! దోలీని 
వడి నందుకు నే వద్దని కసరిన 
అడరి జాణతన మాడీని 


ఏకతమున నే నిటు నీక్శాడంగ 
కెకొని నాచీర గట్టీని 
టు ట 
కౌకుగ శ్రీ వేంకటగిరికృష్ణండు 
దాకొని న న్నిటు తగ గూడీని 


కేకు 1020 కాంటోది 
నేవచ్చినపనేమి నీవు నేసినచేంతేమి 
'ఆవల( జెలేమనునో అవునయ్య చాలును 


పిలిచేవ నుంటి(గాని పెనంగే దెజ(గనైైతి 
చెలికత్తె బచ్చి నేయ జెల్లునా సీకు 


తొలుతే వేడుకకాండు దోస మెజ(గ( డనేటి. 


పలుకు నీయందే కంటి! బదవయ్య బాలును 
౪01 20- క్‌11' 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥1ఏమ1॥ 108 


॥ పల్తవి ॥ 
గం 


నేవ ॥ 


114 శ్రీ కాళ్లపాక అన్న మాచార్యుల 


నగేవంటా నుంటి(గాని నాకు దేయిచా(చే దెటంగ' 
జిగినేస్తకత్రెనంటా((ట6(1) జెల్లువా నీకు 
అని "అణాలీ ళు 
జగములోన వలపు చవెజఃగ దన్నమాట 
తగవు నీయందే కంటి దలవయ్య చాలును - ॥ నేవ॥ 


వూరకంటా నుంటి(గాని వొడివప్టే దెజ(గను 
చేరి దూతికిలం గూడ జెల్లునా నీకు 
ఆరయ (శ్రీవేంకపేళ అజ్టై నను గూడితివి 


మేరమీరితివి నీవు మేలయ్య చాలును 4నేవ॥ 100 
ముఖారి 
.ఇంకనేల దూరుమాట లింతేకాక 
కొంకుదీర నిన్ను నిజ్టై కూడ(గల(గాక 4 పల్లవి ॥ 


తప్పులెంచి నీగుణాలు తగదనేనా ! మోము 
ల్‌ నిన్ను( జూచి తనినే/గాక 
' అప్పుడు సీ వన్నమాట కాగందోయేనా ! నా- 
నొప్పిదీర వీచెక్కు నొక్క/గలంగాక 4 ఇంక ॥ 
యేమినేసినాను నిన్ను యెగ్గువళ్లనా 
_నాముదేర నెలవుల .నవ్వేంగాక 
బూమివారివలె నీకు బుద్దిచెప్పేనా 
వేమారు నీపై 'మేను వేయంగలంగాక ॥ ॥ ఇంక ॥ 


పానుపుపై సీతో నింక సంతమాదేనా 1నీం 
'_ ఫోనలమైవితేనెలం జొక్కే(గాక 
కానీలే శ్రీవేంకపే? కాదనేనా నీ. 
' మేనుసోంకినరతుల మెచ్చంగల(గాక ॥ఇంక॥ 170 


శృంగార సంకీర్తనలు 1165 


భైరవి 
చిత్తము వచ్చినట్లు నేం జేనేంగాని 
అలీ ట్‌ య 
బ తి గొటాన(బెపేవు పదరకు చాలును ॥ పల్లవి ॥ 
అంది బ ట్‌ ఉం 


సీరువంక తుంగవంటినీమాటలనే మమ్ము 
"వూరకే మోచి దించేవు వోపంటో నేను 
మోరతోపు:దనమున ముట్టివచ్చి తే/గనక 
గోర గిరితే నేరొను కొంగుముట్ట కి/కను 1చి త॥ 


మూడి(జొచ్చి వాతవెశ్లేముడికారితనముల 
వోడక పంతమాడేవు వోప(టో నేను 
యేడనైనా వచ్చి నీవు యెన్నికతో. బాసగొని 
యీడుగానిపనులకు నెమ్మెలు నేయకుమీ జచిత్త ॥ 


మాయలనే [భమయించి మానము చేకొంటి విదె 
వోయయ్య కౌలుదొక్కేవు వోపంటో నేను 
యీయెడ శ్రీవేంకపేళ యింత నేసి కూడితిని 
పాయము నీకే నెలవు పది! (దిం బదిగాను ॥చిత్త॥ 171 


సామంతం 
అండనే నిలుచుంటి నే నప్పుడుగాదా 
మెండుకొన్నఆనలేల మేలుమేలు గాదా - 4 పల్లవి ॥ 


తొయ్యలి మెవ్వతో నీతొడమీ(ద6 బవళించి 
ఆఅయ్యెడ నీకు -మోవిచ్చె నప్పుడు గాదా 
నెయ్యాన నాటుమడిచి నీ వందిఇయ్యంగాను 
పయ్యదకొం గప్పుడు నీపై (6 గప్పెంగాదా ॥ అండ ॥ 


116 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కు చెమరించ(గా నీచే సురటి. విసరీంచి . 
అక్కరతో నేదదేరె నప్పుడు గాదా 


'వొక్కసై నీ నెన్నడుము వొక్కచేత( గా(గిలించి 


మొక్కె. నప్పు డొక్కచేత ముచ్చటాడికాదా 
దిట్లయె తమకమున+ దేలించి నిన్ను జూచి. 
టలు, 
అజ్టె తెరవేయించె నప్పుడు గాదా 


నెట్టిన శ్రీవేంకటేశ నీవు నట్లానే 
పట్టి నేండు గూడితి వాభావమేకాదా 


సాళంగనాట 
అప్పటి నాకే వలతు నందువు సీవు 
చిప్పిల నావద్ద నేడే చెల్లె సీప్రతాషము 


'జూటరివై యాకెమోము చూచి చూచి పలికేవు 


యేంటిమతకములౌతా నెవ్వ6 డెజుంగు 
నా(టక మేమోకాని నవ్వునవ్వే వేమన్నా 
ఆంటదాని నింతనేనే వౌ న్మీప్రతాపము 


అదె మాయింటికి నాకె నడిగడిగి వచ్చేవు 
యెదుటి నీవెడమాయ లెవ్వ( డెలు(గు 
చదివి వచ్చితోకాని సరసాలే నెరపేవు 
సుదతులకే చూపేవు సొంపు నీప్రతాపము 


అకెతో నేకతమాడి అంతలో నన్ను( గూడితి 
వీకడ సనీతమకము లెవ్వః డెలటు(గు 
దొకొని శ్రీవేంక పేళ తలంచుకొంటివోకాని 
సీకతలు రతికెక్కె. నిండె నీప్రతాపము 


॥ అండ ॥ 


౫ అండ ॥ 12 


॥ అప్ప ॥ 


॥ అప్ప ॥ 


లప్ప ॥ కగు 


శృంగార సంకీ రలు 


పొడి 
తడవీ నూరక తగ దనండు 
బడిఐడి రమణుడు పయిపై వీడండు 


మంతన మొకతెతో మా(టలాడుతా. 
బింతికి( విలిచీ( బతి నగండు 
సంతత మాశెతో నరసమాడుతా. 
జెంత వీడె మొసంగీ సిగ్గువడలడు 


పొనుపున నొకతి పై ౧జెజి( గంటుచు. 
లోనికి. బలిచీ లోంగండిదే 
ఆనుకొని యాకెయధరము (గ్రోలుచు 
మానము దొడీకెను మాటా వినండు 


వరమున నొకసతి నునుచుక కాంగిట 
ధరను( గూడీ( దడ(బఐడండు 
యిరవుగ శ్రీవేంక పేళు డిద్దరిని 
సరిగా. గూడెను(. జాలూ ననండు 


రేకు 1000 ఇ దేశాక్షి 
ఏలరా యింతవలపు యేమిబా(తి నే నీకు 
సోలి నాపె నొరగేవు చొక్కనాథ లేలే 


పొలసితే నంతలోనే పొదిగి కాంగిలించేవు 
తయెలు(గించితే తలయె త్తి చూచేవు' 
తల(కితే విరహాన దక్కి చీ(కటి దవ్వేవు 
నలిరే(గి దగ్గరి తే నవ్వులు నవ్వేవు 


117 


॥తడ 4 


॥తడ ॥ 


1తడ॥ 174 


॥ పల్తవి ॥ 
ర 


॥ ఏఆ ॥ 


118 . థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చక్క6 బయ్యద వెట్టితే చాంచేవు చేయి సారె 
దిక్కులెల్లా సాదించి తెంకిచూ పేవు, 
చొక్కి. నే నేడనుండినా చొప్పులెత్తుక వచ్చేవు 
పెక్కురతులనే నన్ను( బెన(గ(జొచ్చేవు 4 ఏల ॥ 


చేరంబిలువకే వుంపే సిగ్గయినా విడిచేవు' 
గారవించినంతలోనే కాలుదొక్కేవు 
వోరి (శ్రీవేంకటగిరినుండి వచ్చికూడితివి 


మేరతో ! నెల(దలూరి మేటిచొక్కనాథా 4ఏల॥ 176 
" సాళంగం 
తెలినె(గా నీగుణము కేట(గా మీ(దటికైనా 
బలురాజసాలు చూపేసంతము లెజ(గరా ॥ పల్లవి ॥ 


వొంటి నేసు వేగించ(గా నూరకే యల్లాడ నీకు 
కంటికి నిద్దుర వచ్చెంగ; చెల్ల6టో 
09 ౧ 
_ నంటున నాతో నీవు నవ్వే(దిగ్రవనుచు నే-_ 
నుంటి6గాని యిట్టవుత నొకటీ నెతి(గరా ॥ తెలి ॥ 


వెలసి నే బానుపుపై విరహాన( బొరలంగా. 
కొలువు నేయించుకో( గోరికాయ(గా 
పిలిపించే విటు నాకే వనలతు వనుంటి(గాని 
వొలిసీనొల్ల ములౌత వొకటీ నెజంగరా “4 తెలి ॥ 


అద్దరిపాటుండ(గాను ఇంతలో విచ్చేసి కూడి 
సుద్దులు చెప్పవచ్చేవు సుగుడవౌదు 
ముద్దుల శ్రీవేంక పేళ మొరంగే వనుంటింగాని న్‌ 
వొద్దికై తి ఏింతకతొ ల్లొకటీ నెజంగరా. _ &తెలి॥ [8 


న 


క నెందలూరా? 





ళృంగార నంకీ ర్తనలు 110 


కాంటోది 
ఆనలేలయ్య నీవాడినకై ఆడేము 
పూనిననీమనసులో పూంపక మేదయ్యా ॥ పల్లవి ॥ 
సన్నల నాకెకు నీకు సాకిరి చెప్పుమనేవు 
అన్న ప్లే నీమాట లవిగోవయ్య 
మిన్నక తిస్టే నందుకుమించి వెంగెములంటా 


యిన్నిటా దొరవు నిన్ను నేమనందునయ్యా ॥ ఆన ॥ 


అప్పటి మొక్కిచుమనే వాకెనే నీముందట 
చెప్పిన్లైల్లా నింక జేసేమయ్యా 
రెప్ప వెట్టక చూచేవు రేసు నెరపేనంటా 


'దెప్పరాలు సీకునీవే తెలుసుకోవయ్యా ॥ ఆన ॥ 


కందువ నీ వెదురే(గి కాంగిలించితి వాకెను 
అందరికి వొక్కమన సాయనయ్యా 
అందపుశ్రీ వేంక పేశ అంతలో మమ్ము మెచ్చేవు 


విందువంటిమావంక వెలుతు లేవయ్యా ॥ ఆన ॥ 177 


. సాళంగం 
అదే రాము,డు సువేలాదిపై నిలిచె 
యెదిరితివి సీత యి(క నేమమ్మా 


దనుజులు వారేరు తలంకేరు లంకలో 
వనజా_ప్పకులు(డు వచ్చెనమ్మా 
వినవచ్చెను కపివీరులయార్చులు 


వెనుకొని పవుంజులు విడి నెనమ్మా అదే ॥ 


120 థీ తాళ్లపాక అన్న మాదాడ్యుల 


కదనములో కుంభకర్నా(ర్లా?ిది వీరులు 
మదమున బయిపడి మడిసిరమ్మా 
'చిరుమ(గ రావణుచేతులు( దలలు 
నిదులనెల్లా విన్ను నిందెనమ్మా ॥ అదే॥ 


పతి విభీషణుని దిట్టముగ ఫైనమ్మా 
అత౦డు నిన్ను బిలువనంపీనమ్మా 
కతగా శ్రీ వేంకటగిరిమి (దను 


యితవుగ( గూడరొ యిపుడేనుమ్మా ॥అదే॥ 17 
మాళవిగాళ 
పూవుటమ్ములు మరు(డు పూఃచినా( దేమర(డు 
రావే నామాట విని రవ్వపడనే(టికే ॥ పల్లవి ॥ 


వద్దే నీచలము వలపించంగలము । నీ_ 
కొద్ది దెలిసినదా(కా గొంకే మింతే 
అద్దో యిటువలె నలిగేవా నైంతలేదు 
చద్దికి వేండికి నవి సాగ వింతేకాక ॥ పూవు ॥ 


యింతేలే సీకోపము యిందుకెల్లా నోపము | నీ_ 
పంతము చూచినదా€కా పాటించే నింతే 
యెంతోవిగువుతోడ యెలయించే డెంతలేదు 
సంతతము పతివద్ద జరగదుగాక ॥ పూవు॥ 


మానవే నీబిరుదు మాకు నివి యరుదు 
నానబెట్టి కొంతవడి నవ్వితి నింతే 
నేనే శ్రీవేంకటగిరినిలయు(డ6 గూడితిని 
దానికేమి నీకు నాకు( దగు లింతేకాక ॥పూవు॥ 170 


శ్రీగిశగల యతరము చిలుము దిన్నది. 


శృంగార నంికీ ర్తనలు 121 


లలిత 
చెలులాల యీమా(ట చెప్ప€గదరే। నే_ 
నలసితే తా సొలసీ నది యేంటిదే ॥ పల వి ॥ 


చేతుల మొక్కితి నేను చెంగావిచూపులు చూచె 
యీతల నాతల నాకు నేది దగవే 
యేతుల నే బలికితే నింతలోనె నవ్వె( దాను 
సీతి విచారించి మాంట నిలుపరే ॥చెలు ॥ 


పూరక్రే నే నుసురంపే నొరగి తా( జెమరించె 
యీరీతి మాలో నికేది దగవే 
కోరి నే. గొప్పువట్టితే కొంగువట్టీ నింతలోనె 
నేరమేది యీమాంట నిలుపరే ॥ చెలు ॥ 


అంగము నే మణదితే నంతలోనే నన్ను( గూడె 
యింగితాన నిద్దరికి నేది దగవే 
సంగతి (శ్రీవేంక పేకు సమరతి( గూడితిని 
నింగిమోవ సంతసము నిలుపరే ॥ చెలు॥ 1600 


కేకు 1001 భైరవి 
కటకటా మామా(ట కాదందురా 
కుటిలకుంతలివి(లవు? యీగుణ మే(టికే నీకు ॥ పల్లవి ॥ 


చాలు(జాలు చలము నీకు । పతి నింత 
నాలిబెట్టుట నాయమా 
వాలు(జూపులు వంచె( గదవే । అతనిపై - 
నేలే అలుకలు యింతలో నీకు ॥ కట ॥ 


క్రీగీతలు గలవి చిలముదిన్నవి, 


[22 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మానగదవె మంకులింకా । పతిగుణము ' 

. కానకే కల6గ6ందగునా 
ఆనవెజై నతడు నేండు । తప్పదనె 
మోనమున పతి కింక మొక్క(గదవె మగువా 


యింకొ( దగదు యెరవు లింతా । కూడె నిదె 
కొంకక (శ్రీవేంక టేకుండు 
నంకలొత్త మాకునేల వడి నీకు జోదు 
కంకణము లిద్దరికి గలిగె(గదె మగువా 


సాళంగనాట 
'పేరంటాండ్లు వాడరే పెండ్లి వేళ 
సారెసాం నిద్దరికి సంతోష వేళ 


చి త్తజుతల్లికి వేగ సింగారించరె మీరు 
తదత్తరించే రిదె ముహూ ర్తపృవేళ 
హత్తి తల(బాలు నారాయణుని, బోయుమనరే 
పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ 


పాలవెల్లి కూ(తురుకు పసప్పులు నల(చరే 
చాలించరే జోలి వీడు చదివేవేళ 
పాలుపడి పరప్పలు పరచరే దేవునికి 
నాలుగోదినము నేండు నాగవెల్లి వేళ 


అంది బాగాలియ్యరే అల మేజమంగకును 
కందువ శ్రీవేంక పేజ( గల సేవేళ 
గంచమూ! గస్తూరి నీఠె ఘనరతి నలసిరి 
కుందక యిద్దరు ని(క( గొలువుండే వేళ 


॥5కట ॥ 


॥కటః॥ 101 


॥ పల్సవి ॥ 
ఉరి 


॥ పేరం ॥ 


॥ పేరం ॥ 


॥ పేరం 182 


శృంగార నంకీర్తనలు 


రామ్మకియ 
అంత నీవు పంతములు ఆడుకోకు నాయెదుట 
సంత వేదాలనీమోవి చప్పరించి వేతు(టో 


మనసు చూచితి(గాక మంతనాన నీచెజంగు 
తనివోక నే. బట్టితే దా(టిపోయేవా 
మును రామావతారమున మునులలో నీవుండిన -_ 
వెనకట్యినత మెల్లా విడిపింతు(టో 


వచ్చేవంటా నుంటింగాక వడి నీపై ( జేయివేసి 
కచ్చు పెట్టి చెనకితే గాదనేవా 
పచ్చిగా( గృష్టుండవై పలుయజ్ష్లాలు సేసిన _ 
మెచ్చులఆచారములు మీ(దుకిందు నేతు(టో 
యిప్పుడే కూడితి(గాక యించుకవడి యుండితే - 


నప్పటి నే దగ్గరితే నాసమానేవా 
నెప్పున శ్రీవేంక పేళశ నీవు యోగీంద్రులలోన 


॥ అంత ॥ 


॥ అంత ॥ 


కప్పినరతిజడ్డు కమ్మటి మానుతుబో ॥ అంత ॥ 188 


సామంతం 
ఎట్టుండునో సీచి త్త మిదియెల్లా గర్వమంటా 
ట ఆజ ల 
పట్టినపంత మేకాక పచ్చి నేయ నేర్తుగా 


సీమోము చూచినంతనే నిలువెల్లా మజచితి 
నేమాన! (వియము చెప్పనేర్దునా నేను 
కామించి నీమాట విని కన్నులు దేలవేసితి - 
నేమైనా వెనకముందు యెంచనే ర్తునా 


॥ పల్లవి ॥ 
ఉం 


॥ ఎట్లుం ॥ 
టి. 


124 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొద్దికి వచ్చినప్పుడే నారగితీ నీమీద 
“బద్దితోడ సీకు మొక్క6 బొద్దుగలదా 
అర్జీవో సీవు నవ్వితే నంతలోనే కళదాంశె 
అద్దపునీచెక్కు నొక్కి ఆదరించనేర్తునా ॥ ఎట్టుం ॥ 


చేయివట్టి తీసితేనే నేసవెట్టితి నంతలో 
చాయల నిన్నెదురుకో సందుగలదా తీ 
యీయెడ శ్రీ వేంక పేళ యింతలోనే కూడితివి 


వేయిటికై నా నింక వెలితున్నదా ॥ ఎట్టుం ॥ 164 
. బౌళి 
కానీ కొనీ యి(కనేల కదిసినపనులకు 
మానువలె నిగిరించె మా(టలకే మేను ॥పలవి ॥ 


కొలుదా(కితే నేమాయ కాంతల మింతే నేము 
మూల నిందిరపాదాలు మోవవా నీవు 
లేలే పెద్దరికాలు లెక్కలేవు నీవొద్ద 
యీలకూర కుస్పుచాల దిందుకేపో నాకు ॥ కౌసీ॥ 


మేను మోచితే నేమాయ మెలు(త నింతే నేను 
మోనాన భూకాంత మేను మోవవా నీవు 
పోనీ పోనీ మెవ్వరితో బూటకొలు నేనేవు 
నానదాయ గొడ్డ లేమి నవ్వులనే నాకు ॥కౌనీ॥ 


మోవి మోపితే నేమాయ ముదితలయెంగి లింతే 
మోవి నీవు గొల్లెతల మోపవా తొల్లి 
భావించి థ్రీవేంకపేశ పై పైకొ నివై 'హడితివి 
చేవ గలిగినట్టాయ చిగురండే నకు 1కానీ॥ [85 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
దిమ్మరిమాట లాడీనే తిమ్మరాయండు 
కొమ్మని వరము లిచ్చీ6 గొండలరాయ.,డు 


'గద్దెమీంద నల్లవా(డే కంటిర పే చెలులాల 
పొద్దొకసింగారాలభో గరాయండు 
యిద్దరుసతులమీ(దా నిమ్ముల( జేతులు చాంచి 
సుద్దులు చెప్పీ/(గదే సుగుడరాయండు 


నిక్కిచూచీ నే(టికో నెలత లదేమనరే 
చక్కని మోవినవ్వులజాణరాయండు 
వెక్కసపురాజసాన విజ్ఞవీంగీ( గొలువులో 
చెక్కులచెమటతోడ చెలువరాయండు 


మెండగుకళల మేనిమెజు6గులు చల్లీని 
నిండుసరసములకో నేటిరాయ(డు 
దండిగా నురముమీ(దితరుణికా(గిట వాండే 
వెండిపె(డి మేడలో (శ్రీవేంకటరాయ,డు 


రేకు 1082 వరాళి 


విచ్చేయరాదా వెల(దికడకు నీవు 
యిచ్చ నాసపడువారి నెలయించ(దగునా 


నిలిచి నిలిచి నీకు నిక్కి యెగురుచూచీని 
వలచినసతి నీవు నచ్చేవంటా 
మలసి మలసి నీమాంటలే ఆలకించీని 
యెలమి నేమని యానతిత్తువో యనుచు 


॥ పజళ్లవి ॥ 


॥ దిమ్మ ॥ 


(1 దిమ్మ ॥ 


॥ దిమ్మ ॥ [180 


॥ విచ్చే ॥ 


[260 


థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చిమ్మి చిమ్మి నీయింటికి చేతులే చాంచీని 
తెమ్మల ఆసన్న సీవు తెలుతువంటా. 
కుమ్మరించి కుమ్మరించి గుట్టు మాని 'నవ్వీని 
పమ్మి నీవు తనకొంగు పట్టుదువో యనుచు 

పూంచిపూంచి సీవద్దికి పొఠ(తుల నంపీని 
యేంచక నీ విప్పుడిప్టై యేలుదువంటా 
కేచి రేంచి వలపులు రేసువాయ. గూడితివి 
దా(చెను (శ్రీవేంక పేశ తమక మేలనుచు 


సామంతం 
నగు(భాటు లివిగొన్ని నడసేవుగాక యీ _ 
అగడు6జేంతలు నేసి ఆడిక కెక్కుదురా 


మగువనే కట్టుకొంటి మంగళస్మూతము గాను 
యెగస క్కేలగొల్లెత లేమందురో 
జగములో నెవ్వరై నా సతులకు( బురుషులు 
తగ( గట్టుదురు గాక తాము గట్టుకొందురా 


ఆ కెప్పట్టినిల్లే నీకు నాకరము నేసుకొంటి _ 
వీకడ' బోం(బొంరై నసళు లేమందురో 
యేకమై తమసతుల యిల్లు నించుకొంటగాక 
యేకడా ఘనులె నవా రిలి టము లుందురా 


ఆల మేలుమంగవల్ల నన్నిసిరులూ నందితి _- 
విల నీకూటపుసతు లేమందురో 
కలవి (శ్రీవేంక టేళ కాంతల కిత్తురు గాక 
అటే 
అలరి సతులనామ్ము కాసపడ(జూతురా 


॥ విచ్చే ॥ 


॥ విచ్చే॥ 187 


॥పరివి ॥ 
గొ 


॥నగు(॥ 


॥నగు(॥ 


॥నగు(॥ 10౫. 


శృంగార సంకీర్తనలు 


లలిత 
చిత్తజగురుండ నీకు శ్రీమంగళం | నా - 
చిత్తములో హరి నీకు (శ్రీమం్యగళం 


బంగారుబొమ్మవంటిపడ(తి నురముమీ(ద 
సింగారించిననీకు (శ్రీమంగళం 
రంగుమీర6 పీతాంబరము మొలంగట్టుకొని 
చెంగలించేహరి నీకు "శ్సీమంగళం " 


వింతనీలములవంటివెల(ది నీపాదముల -_ 
చెంత( బుట్టించిన నీకు (శ్రీమంగళం 
కాంతులకొస్తుభమణి గట్టుక భక్తుల కెల్లా( 
జింతామణివై ననీకు శ్రీమం గళం 


అరిదిపచ్చలనంటియంగన శిరసుమీ(ద 
సిరుల దాల్చిననీకు (శ్రీమంగళం 
గరిమ శ్రీవేంక పేశ [ఘనసంపదలతోడి -_ 
సిరిపెత నీకు నిదె (శ్రీమంగళం 


"మంగళకౌొళిక 
వదువదు నవ్వ కలవాటయ్యి నేడు 
'సక్షే కస 
బుద్దులు చెప్పకు నీవు పృలకించీ నాకు 


యెదురైతి మిద్దరము నేమనే వి;ర సీవు 
పొదుగ శాననీకాళు వో వతె దూకు 
పదరి పయ్యదకొంగు పట్టకు మంతేసి నీవు 
చెదరీ కురులు మేను చెమరించీ నాకు 


127 


చిత ॥ [80 
“వాలి 


॥పలవి॥ 
ళం 


స వదు॥ 
ద 


12 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆయ గన్నుల జూచితి మంతేచాలు మాకు 
పోయి రమ్మన(గరాదా “పొద్దున మమ్ము 
చేయివేయ కంత నీవు చిత్తమొకలా గయ్యిని 
ఆయములు సో(కి సోంకి యాసలు రేంచీని 


మాటలాడితిమి చాలు మరి యేమిగావలె 
నే(టనే తప్పెనా మాకు నిండె. గూరిమి 
గాంటిపు శ్రీవేంక పేళ కరుణించి కూడితివి 
ఆంటదాన నింతే నేను అలయికయ్యిని 


(శ్రీరాగం 
విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా 
నిరతి నాకెం జూచి నీవంటా మొక్కితిమి 


చెక్కిటిచెయ్యే చెలికి శేషపరియంక మాయ 
జక్కవచన్నులు శంఖచ(క్రము లాయ 
వుక్కచెమ కే జలధి వునికి నేసుక నిన్ను( 
జక్కనిసతి దల(చి సారూప్య మందె 

చలువకస్తూరిపూ(త సరి నీలవర్ష మాయ 
మెలు(తనివ్వెర గనిమిషద్రిష్టాయ 
తొలుత చిగురుపాన్సు తులసిపూజాయ నిన్ను 
జలజాక్షి తలపోసి సారూప్య మందె 


సిరుల గట్టినతాళ€ శ్రీధరభావ మాయ 
వరుస వలపు భక్తవత్సల మాయ 


యిరవై శ్రీవేంకటేశ యింతలో నీవు గూడంగా. 


సరుస నిన్నంటినా కె సాడూప్య మందె 


॥ వదు ॥ 
0౧ 


(వదు॥ 100 
0 


౪ విర ॥ 


॥ విర ॥ 


॥విర॥ 19: 


శృంగార సంకీర్తనలు 120 


శంకరాభరణం 
వలసినప్పుడు నేనే వచ్చేంగాని 
చలివేండిసరసాలు చాలు(జాలు నేలయ్య ॥ పల్లవి ॥ 


అంటింటో మాతెరుప్పరా కా కెవద్ద నుండుమని 
నంటున నూరకె మాతోనవ్వేవుగాని 
యింటికేల వచ్చితివి యెన్నటి కెన్నటిపొందు 
రంట దెప్పరములేల రాకురాకు పోవయ్యా ॥ వల ॥ 


నెలవిచ్చితి(టో నీకు చెల్లినళ్లై నేయుమని 
వెలినుండే నన్ను గారవించేవుగాని 
అలుకేల తీర్చేవు ఆనలేల పె స్టేవు 
బలువుండ వన్నిటాను పదపద యి(కను ॥వల॥ 


మొక్కితింటో యిప్పుడిట్టై మోహించి కూడినందుకు 
చెక్కునొక్కి నన్ను అట్టు నే నేవుగాని 
అక్కరతో (శ్రీవేంక పేళ ఆయము లే లం పేవు 
చొక్కితి నన్నిటా నన్ను( జూడుచూడు మి(కను ॥వల॥ 102 


రేకు 1080 ముఖారి 


నా(డే కన్నదిగాదా నవ్వే(గాక 
నేండు నిన్నాడ(గ(టోతే నేర మింతేకాక ॥ పల్లవి ॥ 


మనసువచ్చినగాక మాటలు విన నింపొనా 
పనిమాలినట్టివట్టిపరా కేకాక 
మెనసివుండిన(గాక యేకతము లింపొనా 


తనివోనిదాన(గాన దగ్గరేంగాక 1నా(డే ॥ 
౪01 20-12 | * 


రొషక్రీయ 
వెన్న వేసినట్టివారి వెస రాత వేసినట్టు 
మెన్నీకలు మీ వలీ నేమందు నికని ॥ పల్లవి ॥ 


చిగుప(బెదవీ వంచి నెలివినవ్వలు ముంలి 
తగినమాటాడీతిని దా(చితినపే 
మొగమె త్తనై తీన౦టా సోము చూడనై థీన౦టా 
జగడాలినే వన్ళీ సారెకు నిరేమే ॥ వెన్న ॥ 


ఠొలశనే కౌనుకీళ్చి ొంగలి రెప్పల విచ్చి 

కొలవ్పలో నే నంటి( గొంకితిన పే 

ఈలిరీ దగ్గరన౦టా నంది విడి మియ్యనథటా 

అలక మౌమున నున్నా( రౌనొనే తాను ॥ వెన్న॥ 
చిత్తమెల్లా నీరై చెటలలో దూర 

త త్తరించి కలిసితి శ్రక్కితిన పే 

అ శ్రీన శ్రీవేంక పేథ( గప మజిచికిన0టా 

వ్‌క్తి గోర నెళ్చరించీ నోయమ్మ తాను వెన్న! 1)! 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
పట్టినపంత మె బలువనవే 
చుట్టపువరుసలు చూచితిననవే 


తానూ( జూచెను తనువూ నాంజెను 
కానీకానీ కద్దనవే 
నానితి. జమటల నవ్వుల ముని6గితి 
పూని యిద్దరికి బోదనవే 


మారు మాంటాడెను మనసున విలిచెను 
ఆరీ( దేరీ నవుననవే 
తీరవు పులకలు తెగదిది తమకము 
భారము దనపై ( బిడెననవే 


కా(గిట( గూడెను కళలను గరంగితి. 
దాంగనేల యి(56 దగుననవే 
వీ(గనై తి శ్రీవేంకటపతి రతి 
రా 
చేంగదేరె ని.(క( జెల్లుబడనవే 


పొడి 
ఇంతినే తస్పకచూడు మిందే ఇన్నీ( గానవచ్చీ 
వంతువాసుల నేమేల వాదించేమో కానీ 


చెలియవిరహ మెల్లా చెక్కుచేతనే వున్నది 
వెలయ నేమేల విన్నవించేమో కానీ 
నెలకొన్నతమియెల్లా నిలువుననే తోంచీ 
'ెలసి యేమని యెజింగించేమోకానీ 


101 


॥పలవి ॥ 
ఉల 


॥ పటి॥ 
ట్‌ 


॥ పట్టి ॥ 1005 


॥ పలవి ॥ 
గణ 


| ఇంతి ॥ 


18 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కమలాక్ష మోహమెల్లా కనుచూపుల నున్నది 
అమరని మాటలేల ఆడేమోకానీ 
జమళికౌ6క లవెల్లా చల్లు(జెమట నున్నది 
ళ్‌ యం న్‌. 
తమితో నేమేల యెడతాంకేమో కానీ ॥ ఇంతి ॥ 


ముదితకూటములెల్లా మోముకళనే వున్నది 
చెదర నిన్నేల కలంచితిమోకానీ 
యెదుటనే శ్రీవేంకటేశ కూడితి విప్పుడే 


యిదె మానతిని యేల యెబంగమాకానీ  ॥ఇంతి॥ 106 
సామంతం 

చూడరమ్మ చెలులాల సుదతి చక్క(దనాలు 
కూడుకొన్న పతికాంతి( గురులే పోలెను ॥ పల్లవి ॥ 


మొగము చందురు. బోలె ముంచినయీయిందిరకు 
తగినతోడంబుట్టు గా(నాతండే కనక 
నగ వమృతము( బోలె నలినాకీ కదియును 
తగినపుట్టినయింటిధన మే కనక ॥ చూడ ॥ 


సతిగుణమింతాను సముదమునే పోలె 
తతి నాత( డీకెకు తండడ్రిగనక 
మితిగా( గన్నులు గండుమీనముల బోలె నవి 
గతి గూడి తమవారికడ వేకనక ॥ చూడ ॥ 


తరుణిపాదాలు కల్పతరువుచిగురు( బోలె 
పరగ(6గ6 దనవెనుబలమం౦ంటాను 
గరిమ (శ్రీవేంక పేళు. గై కొని పెండ్లాడి యీపె 
రాం 1 న. 
సరవు లాతని, బోలె సరసు(ండంటాను ॥చూడ॥ 107 


శృంగార సంకీర్తనలు 188 


శంకరాభరణం 
మెచ్చితి నిన్నిటాను మేలురా నీవు 
రచ్చ కెక్కై వలపులు రారా నీవు ॥ పల్లవి ॥ 
యం 


చిప్పిల నీదేహ మెల్లా( జెమరించ(గ6 జేసితి _ 
నప్పటి నాడేవు బీరా లౌరా నీవు 
వుష్పతిల్ల ( జొక్కించి వూదితి నీమేన గోరు 
యిష్పు డేమో తాంకెననే వేరా నీవు ॥ మెచ్చి ॥ 


యింతరాజసపునిన్ను యింటికి రప్పించితి 
వంతులు వాసులు నెంచేవు వద్దురా నీవు 
చింతమోము కళదేర నెలవుల నవ్వించితి 
మంతనాలు మజ(గులు మానరా నీవు ॥ మెచ్చి ॥ 


యిై కా6గిటం గూడి యిన్నిటాను మెప్పించితి 
పట్టినచలము చెల్లె బదరా నీవు 
వొట్టుగా (శ్రీవేంక ఓేళ వొక్కటయితి మిద్దరము 
ట్‌ ది 


'మెట్టుకొన్నదొర వవుదు మేలురా నీవు ॥ మెచ్చి ॥ 108 
రేకు 1084 రామ్మకియ 
. దగ్గరినప్పుడే అన్ని( దారుకాణించే నేనే 
సిగ్గుతో నుండు పేచాలు చెప్పితి నే ననవే ॥ పల్లవి ॥ 


కా నాడ నే నీడ తమకించ€ బనిలేదు 
నానం బెట్టి తా వలపు నవ్వితి(టో వే 
నే నటు వచ్చేనంపే నెలత లెవ్వరుందురో 
మోనాన నుండు పే మేలు మొక్కితి నే ననవే. _ ॥ దగ్గ॥ 


ఫ్రీ కాక్ల్రపాక అన్నమాచార్యుల 


మాట లిందు మన సందు మగుడించ( జోటులేదు 
నాటువేసీ ననుపులు నయ మేరే వే 
యీటుగా సతి నంపితే నెవ్వ రేమిబోదింతురో 
మేటిగుట్టు చాలు నింక మెచ్చితి నే ననవే ॥ దగ్గ ॥ 


కౌ(గి లిదే కందు విదే కాదుగూడ దనరాదు 
పాంగితి. దనరతుల( బదపదవే 
దా(గి శ్రీవేంక పేశుండు తానే వచ్చి నన్ను( గూడె 


చేంగదేరె మీ(దటికి చిత్తగించు మనవే | దగ్గ ॥ 1$0 
బొళి 
వద్ద వద్దు నీ కిం కేసివట్టిసౌలపు 
సుద్దులు చెప్పంగంటోతే సూటి(బడ ది౦కను ॥ పల్లవి ॥ 


నగితి. జాలదా నీతో నాలో( గోపించుకొనక 
మగుడి(. గమ్మటి నీవే మమ్ము దూరేవు 
మొగమోడితి. జాలదా మొక్కలీ(డ *నియ్యెడకు 
వొగరులాడ వచ్చేవు వోపము నే మిందుకు ॥ వద్దు ॥ 


మాటాడితి( జాలదా నే మారుమోము నేసుకోక 
నీటున నప్పటి నీవే నేర మెంచేవు 
చాటువ6 బేరుకొంటిని చాలదా నిన్నిందరిలో 
తేటతెల్లమాయః బని తెలిసితి మిపుడే ॥ వద్దు ॥ 


వూరకుంటి. జాలదా వొంటి నన్ను( జెనక6గ 
కేరడాల నీవు నన్ను( గెరలించేవు 
ఆరితేరి శ్రీ వేంకటాధిప కూడితి విశ్తై 
చేరె సీపంళమరెల్లా( జింతలేల తి ౪ వద్దు॥ 200 


“1. పీటమయెడక, ఈవాబ్మయములో ఇదియొక వింకతోకసంధి 


శృంగార సంకీర్తనలు 


గాళ 
ఎట్టుగూ దె బెండ్లి యోగ మిద్దరికి నీవేళ 
అ్లై లక్ష్మీనారాయణయోగము 


నెలంత కమలవాసి నీవు కమలాతు(డవు 
పొలంతికి నీకు. గూడె పొంతనాలు 
వలుదచక్రవాకాలు వనికకుచాలు నీవు 
యెలమి( జ(కాయుధుండ విద్దరికి (6 దగును 


తరుణి సీలకుంతలి(ల) తగునీలవర్జుండవు 
సరుస మీకే తగు సమ్మంధము 
నిరతి హేమవ ర్డాకె సీవు పీతాంబరు(డవు 
సరవి నిద్దరి కొర్కజాతియ్యము 


పాలవెలి, బుస్టై నాకె పాలవెలి. యిలు నీకు 
మేలు మేలు యిద్దరికి మేనవావి 
యీలీల (శ్రీవేంక పేశ యింతి సీవు గూడితివి 
సోలి మాకు6 బెట్టరాదా సోబనవిడేలు 


సామంతం 
ఎప్పటివా(డవేయంటా యెనసి మాటాడితిని 
తప్పు నే నెజ(గనైతి తలంపులో నుందును 


నెలవి నే నవ్వితేనే సిగ్గువడే వింతలోనే 
కలిగెనో నీవొళ్ళం గల్ల యేమైనా 
తొలంగక యీసుద్ది తొలుతనే చెప్పవద్దా 
కొల(దితో నీగుణాలు గుట్టు నేతు నప్పుడే 


105 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఎటు ॥ 
ట్‌ 


॥ ఎటు 
ట్‌ 


॥ ఎట్లు ॥ 201 
బి 


॥ పలవి ॥ 
ంం 


॥) ఎప్ప ॥ 


న. .... థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తప్పక నే( ఖూచితేను తలవంచే వింతలోనే 
చెప్పరాక 'నేసికివో చేంత లేమైనా 
అప్పుడే నే నెటింగితే నంత విన్నుం బచ్చినేయ 
తొప్పందోంచి యిందరిలో దొర జేతు నిన్నును ॥ ఎప్ప ॥ 


గక్కున నే, గూడితేను కన్నులు 'దేల వేనేవు 
మొక్కల మేమైనా నీపై మోచెనో మాట 
చక్కని(శ్రీవేంక కేశ సంతమయితి వప్పుడే, 
వెక్కసాలు మానితేను వెంగెమాడ నిన్నును ॥ఎస్ప ॥ -202 


దేసాళం 
ఇన్నిసుద్దులును వింటి మింకా రాడా 
యెన్నిక కెక్కించే(గాని యింకా రాండా ॥ పలవి ॥ 
ష్‌ 


కాంతుని( బిలువనంపి కడవాకిటనే వుండి 
యింతి మెదురుచూచీని యింకా రాడా 
చింతతో మెయి చెమరించె చెక్కులెల్లా. బులకించె 
_ మెంతలేదు తనగర్వ మింకా రాండా 1 ఇన్ని ॥ 


అస్పసము తనతో నేనమ్మ విడె మంపేనంపే 

యిప్పుడే వచ్చేననె యింకా రాడా 

ముప్పిరి నిటూర్చు మూ6గె ముదితమై కా(కరేంగె 

ఇ(ఎ?)ప్పటినలె నుండునా ఇంకా రాండా . ॥ ఇన్ని ॥ 
కందువపానుప్పుమీ(ద కాచుకున్నది లేమ 

ఇందరు బిలువ(టోరే ఇంకా రాండా 

అందపుశ్రీవేంకపేకు( డంతలో విచ్చేసికూడె 

ఇందు. గొలువుచావడి కింకా రా(డా ఇన్ని ॥ 200 


శృంగార సంకీర్తనలు 


పాడి 


తొలుతనే లోనైతి తొక్కుమె ట్లి/కనేల 
బలిమి నేయ(టోతేను పట్టరాదు పాయము 


చేయివేయకుమీ నీవు చెమరించె నామేను 
ఆయములు దా(క మాటలాడ.గాను 
మోయనీకుమీ గోరు ముంచుకొనె. బులకలు 
ఆయెడ నీమేన నివి యంటీ/హమ్మీ 


కొంగువట్టి తియ్యకుమీ గుబ్బతిలీ నూరుప్పులు 
ముంగిటనుండి తప్పక మోము చూడగా 
నింగిమోవ నవ్వకుమీ నిలువెల్లా. గాకరేంగె 
సంగడి న్నాపేమ నిన్ను జట్టిగొన( జేసును 


కౌ(గిట బిగించకుమీ కళవశ్లై నిదె నాకు 
రేంిరేంగి వలపులు రేంచంగాను 
యేగివచ్చి శ్రీవేంక పేళ నన్ను( గూడితివి 
పాంగిననాయధరము పచ్చాయ నిదివో 


రేకు 1085 శంకరాభరణం 


తగుదువమ్మ నీ నందపుమరుతండికి 
మొగి( దచ్చినమృతము మోవి నుందిగాన 


కోమలి నీజవ్వనము కొలఃది వెట్ట(గరాదు 
(పేమమున మీందమీ6ద. బెరిగీ/గాన 
ఆమని నీసింగార మంతఇంత యనరాదు 
వేమారు సీచూప్పు వెల్లి విరిసీ. గాన 


147 


॥ పలవి ॥ 
ఉరి 


1తొలు ॥ 


తొలు ॥ 


॥ తొలు ॥ 204 


॥పలవి ॥ 
ఉరి 


తగు 11 


108 8ిశ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తొయ్యలి నీవొరప్పులు తులదూ€చి చెప్పరాదు 
నెయ్యపునీతురు మిదె నిక్కీంగాన 
చయ్యన నీసౌబగు లిచ్చట నియమించ్సరాదు 
అయ్యెడ నీపిజు(దున కలవిలేదుగాన 


వనిత నీభావ మింక వర్ణ ంచిపలుకరాదు 
కొన నీసాదములు చిగురులుగాన 
తనరునీభాగ్యము తల(చ నలవిగాదు 
ఘనుండు శ్రీవేంకటేశు గలసితిగాన' -? 


రామ[క్రియ 
వలవనిజోలింక వద్దనరే 1 తన _ 
తల(పులోన నే. దగిలితిని 


పిలువరె పిలువరె పపియునీ | తా-_ 
నలిగి యలిగి కడ నరిగీని 
తెలిసినవే తనతెగువలూ [1 నే 

_ నలుగడ నిందుకు నవ్వితినే 


అడుగరె యడుగరే యతనీ । నేం 
దొడరిపట్టినా( దొలగీని 
విడువుమనవె తనవిద్యలూ । తా 
బడిబడి నిందుకె భమసితినే 


తల(గరె తల(గర దగ్గరీ నే 
గలసిన తా ని(క6 గాదనునా 
అలరెను శ్రీవేకటాధిపుండూ 1 నా - 
యిలు చొచ్చి కలనె నెజీ(గితి నేను 


॥ తగు ॥ 


॥తగు ॥ 20% 


ల! వల [1 


॥వల॥ 


॥వల॥ 20 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
అనుమానానకు నోపనపుడు నేమా 
తనివోని నీతల(పు తలపోసుకొమ్మా 


పిలిచేవు సారెసారెం. బెదసెదయెలుంగున 
నెలవుల నీమా(ట నిక్కమావోయి 
వెలయ నన్నే యవునో వేరొకతెనేనంటానో 
తెలియ(జూతువుగాని దిష్ట మిటురమ్మా. 


చూచేపు దవ్వులను సూటి(బడ్డచూపులను 
యేచి నే నమ్ముదునా యిదైనా నోయి 
కాచి యిదేపనో నీకు కాక తాశనాయమో 
ఆచెంతే విచారింతు పండ కిటురమ్మా 


కూడితివి కౌంగిటను కూరిమి చేతులు చాంచి 
జాడతో నీకింక నేనే సతమా వోయి 
వేడుక శ్రీవేంక మేళ వింతలాయ నీచేంత 
జాడతో నీమోవితేనెచవి యింకా నిమ్మా 


ఎంత వేగిరకా(డే యేమే వీండు 
కాంతరో తా( జెప్పితేను కాదనేనా నేను 


నొడిగినమా(ట నోటిలోనే వుండ6(గాను 
తొడింబడ నామోవి దొమ్మి నేసీనే 
చిడుముడి( జేసన్న చేతిలోనే వుండంగాను 
అడరి పైకొని నన్ను నలమీనే వీండు 


180 


'$పలవి ॥ 
ంు 


॥ అను ॥ 


॥ అను ॥ 


॥ అను ॥ 287 


॥ ఎలిత 11 


140 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తలపులో మనసు తనువులో నుండ(గాను 
కళవట్టించి చొక్కించి కాకు వేసీనే 
చలిమి(. బయ్యదకొంగు చన్నులపై నుండ(గాను 
చిలుకుగోర నూఃది చిన్నలు నేసీనే ॥ ఎంత ॥ 


పటినటికా6గిలి పటినయకే వుండ(గాను 
టట బటట 
బెట్టుగ( బెక్కుబందాల( బెనంగీనే 
యిమై (శ్రీవేంక పేశు. డింత నేసి నన్ను గూడె 
ట్‌ 


అట్టెతా నెంతయినా నలయఃండే వీండు ॥ ఎంత ॥ 200 
పాడి 1 
'నేనె(గా దైవము నీచేతిమీందుగా నేండు 

వేసితింగా పై(జేయి వింతలేమీ నెంచక ॥ పల్లవి ॥ 


వొంటి నేను రాతిరెల్లా వొక్కతెనే వుండినాను 
కంటింగా వేగ్రైనా నిన్ను. గన్నులెదుట 
దంటవై నీ వెంత మతి. దల(ఛభకుండినా నేనే 
వుంటి(గా నీవద్ద వచ్చి వున్న వేమీ నెంచక ॥ నేనె(॥ 


పాడిపంతాలను నీవు పరాకుతో నుండినాను 
ఆడితి/గా నీతో మాట అప్పుడే నేను 
యీడుగాని సతులతో నెగసక్కేలు నేసినా 
కూడితి(గా నీమతాన( గోపగించుకొనక ॥ నేనె(॥ 


పొా(గినచెమట నెంతపచ్చయి నీవు వచ్చినా 
కాంగిలించితి(గా నిన్ను గక్కన నేను 
వీ(గనిరతుల శ్రీ వేంక కేళ కూడితివి | 
దాంగనేల ఇదె నీకె దక్కె(గా చలము ॥ నేనెం॥ 200 


శృంగారసంకీ_ర్తనలు [41 


సాళంగం 
వద్ద వద్దు మమ్ము నీవు వట్టిజోలి( బెట్టనేల 
సుద్దులనే తనిస్తి నే జొక్కివున్నదానరా ॥ పల్లవి ॥ 
ది శ గ 


మాటలు నెజింగవచ్చు మరి కొండ మోవవచ్చు 
మేంటిదొరవు నిన్న్నైతే మెప్పించరాదు 
దూ(టు కె6(క3ెంబిదైనాం దూరి తోంచినందే వుండవచ్చు 
ఆ(టదాన నిన్ను నౌ(గాదనలేనురా ॥ వద్ద ॥ 


ఆకస మందుకోవచ్చు అరుల సాదించవచ్చు 
నాకు నీతో నింతేసి నవ్వరాదురా 
వాకుగా జలది(ధిఖ) గట్టవచ్చు మాయచూపవచ్చు 
పైకొని నిన్నాకయింత పలికించరాదురా ॥ వద్దు ॥ 


అట్టయి తిరుగవచ్చు తాతరూపు గావచ్చు 
యిస్దై సీరతులమేలు యెంచరాదురా 
నెట్లన (శ్రీవేంక పేశ నీకు వలవ(గవచ్చు 
బట 


పట్టినచలాన నిన్ను( బాయరాదురా ॥వదు॥ 210 
టబ ౧ 
కు 1006 సామంతం 
అండ కే6గి బుజ్ఞగించి యడుగవయ్యా 
కొండలరాయ(డ ఇది కోపమో సంతోసమో ॥ పల్లవి ॥ 


చిక్కనినవ్వులు నవ్వి చెలియ నెమ్మోము చూచె 
యెక్కువ తక్కువ నీమై నేమిచూచెనో 
మొక్కు మొక్కి యంతలోనే మోనానల దలవంచె 
తక్కంరినీచే(త లేమిదల(చుకొనియెనో ॥ అండ్‌ ॥ 





142 (్రీ.తాళ్ళపాక అన్నమాచార్యుల 


మాటలాడి మాటలాడి మంతనాన సన్న నేనె 
నేంటికి గుట్టువెప్టనో యెంతమర్మమో . 
కూటున నీవద్దనుండి గోర6 జెమటలు మీటె 
గాంటముగ 'నీవు నేనేకా(కల నలనెనో 4 అండ ॥ 


చేయిచాంచి చెంగలించి నిన్నుంగూడె 
చాయల నీచన వెంత సతి నమ్మెనో 
పాయప్య్థ్రీవేంక పేశ పసగానే కూడితివి 
కాయమును కడు(జొక్కైె కళలేడ( దాఃకెనో ॥ అండ ॥ 111 


శంకరాభరణం 
ముట్టకు ముట్టక మొక్కేను 
చుట్టపువరుసల చూపులె చాలు ॥ పల్లివి ॥ 
నెయ్యము నీతో నెరప(గ( గుచములు 
అయ్యెడ జగడము లడిచీని 
వొాయ్యనె చెనకకు వొమ్మదు మాకిది 
ముయ్యడ మాటల ముచ్చటె చాలు ॥ ముట్ట ॥ 


నంటున నీతో నవ్వంగ, జూపులు 
"పెంటల 'నూరక బెదరీని 
వొంటదు యింతేసి కోపము నే మిటు 
జంటల బై పెసరసమె చాలు ॥ ముట్ట ॥ 


కాంగిట నే నిటు కలయ![గ6 గలయ(గ 
మాగి నాతనువు మజబీని 
ఆంగుచు (శ్రీవేంకటాధిస కూడితి 
మూగి చవిగొనేటిమోవులె చాలు ॥ ముట్ట ॥ 212 


శృంగార సంకీర్తనలు 


ముఖారి 
చెలువుండు వచ్చె వీండె సింగారించరే వేగ 
చెలియకు( దమకమేచి _త్తములో నిండెను 


తుమ్మెదల(టోలేటితొయ్యలితురుమునకు 
సమ్మతి. దామెర లీరే సంపె(గలేల 


కొమ్ముకలువకంటికి ( గూడు. జం్మద్రగావిచీర _ 


వొమ్మదు వుదయరాగ మొద్దేలే యిపుడు 


మగువసింహమధ్యకు మలయజ మలఃదరే 
మృగమద మియ్యకురే మెచ్చుగా దేల 
అగు( గొల(కలపెండె మటు కరియాన కీరే 
మొగపులసింహాల మొలనూ లేల 


యిదె పికవాణి విడె మిచ్చి యాకు మడి చీరే 
చెదరు(బన్నీటితోడి చిత్తడి యేల' 
యెదుట శ్రీవేంకశు. డింతలో విచ్చేసి కూడె 
యిది యది యని యెంచ నింకనేల 


రామ[క్రియ 
అలిగితినా నీతో నలసి నే నుంటి నింతే 
యెలమి నీవు రా(గా నే నెదురురాకుందునా 


సీ మోము చూచి చూచి నివ్వెరగందితి నింతే 
యేమాటకై నా నుత్తర మియ్యకుందునా 
కామించి నీమేను సోంకి కళవట్టి వుంటింగాక 
నామతి నిచేంతలకు నగకుందునా 


148 


॥ పలతి॥ 
ఉరి 


1 చెలు॥ 


1 చలు! 


1చెలు॥ 218 


144. ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేతికి ఏడె మియ్యగా( జెమరించి వుంటి(గాక 
ఘాతల. గా(గిలించక కడనుందునా 
బూతుల నన్ను( దిట్టంగం బులకించి వుంటి నింకే 
కాతరాన మోవి ఇచ్చి కా(క నేయకుందునా ॥ అలి ॥ 


సరుగ నీవు గూడంగ సమ్మతించి వుంటి నింతే 
గరిమ జిత్తమురా మొక్కకవుందునా 
ఇరవై నధశ్రీ వేంకటేశ సీరతుల నేను 


మరిగి మెచ్చితింగాక మరి జోలి సేతునా ॥ అలి॥ 214 
సాళంగనాట 
దొరతో( బొందు నేసిన తొయ్యలుల కేది వాటు 

నెరపిననిజమే నిమ్ణూరముగా ॥ పల్లవి ॥ 


"పేరుకొని పిలిచేవు పెడమొకము వె్టేవు. 
యేరా నీవు నేనేవి యే(టిచే/ంతలు 
_ చేరువకు రారాదు చెంగిచెంగి పోరాదు 
సారె సారె చలివేండి చల్లేవుగా ॥దొర॥ 


పకపక నవ్వేవు పలికితే మానేవు 
యెకసక్కేలేలివి మాతో యింతయేలరా 
వెకలివై మీరరాదు వేసారుకొనంగరాదు 
_వొకటం జేదును( దీపు వునిచేవుగా ॥ దొర ॥ 


పానుపునం గూడేవు పరవళము నందేవు 
మానవు గా యిటువంటిమాయలు నాతో 
సోనగా శ్రీవేంక పేళ చొక్కించితివి రతుల 
కొనంగానే పాలు నీరూ గలపేవుగా ॥దొర॥ 215 


శృంగార నంకీ ర్తనలు 


నాదరామ్మక్రియ 
కానీ కానీలేవే కలికి ; నే / 
పూని నీతో. బలికికే పూంచి నీవు నగరా 


మాట చెప్పే రావే మగువా । ఆ- 
మాటలు నే నెలు(గుదు మానరా నీవు 
యేటికె యీవిగువులు యిశ్ఞే వుండీనా। సీఎ 
చోటికి. గిందుపడితే చూపి సీవు నగరా 


పనిగగ్దు రావే పడ(ఠీ। ఆ- 
పనులు నే నెజుంగుదు సదరా సీవు 
పెనంగకువే నాతో. బెక్కుమారులూ । నా- 
మనను మె శ్తనిదై తే మరి నీవు నగరా 


కౌ(గిలించే రావే కాంతా | తొల్లె 
కాంగిటనే వున్నదాన( గదరా నేను 
ఆంగి యిందాంకా నేల ఆంటివే నీవూ | నీకు 
వీ6గితి శ్రీవేంఠ'పేళ వికవిక నగరా 


కేకు 1007 వరాళి 
మింజగె మందెమేళములు మేలుమేలు'నే 
కొంచ కింత వలపించుకొంటి విది మేలునే 


మాన కిట్టిదొరపాటిమ గనితో6 గొంకులేల 
'మేనిమీంద నొరగేవు మేలు మేలునే 
' పానంబట్టినచూపులు చల్లిచల్లి యే(టిైనా 
ఆనవెస్టేవు నీపై నది 'మేలునే 


1. “మేలేనే' అము వలకుబడి కావచ్చు, 
౪% 20-౯13 


145 


॥ పల్లవి ౫ 


॥కొనీ ॥ 


ఇకొనీ ॥ 


ఇకొానీ॥ 0160 


॥ సల్లివి ॥ 


॥ మించి ॥ 


146 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
సక్కనను రాజసప్ప(నితితో మేలములాడి 
మిక్కి-లి॥ వెన4గే విది మేలుమేలునే 
_ చిక్కవినవ్వులు నవ్వి చేతి కాకుమడిచిచ్చి 
నిక్కి నీమోవి నందుకొనేవు మేలుమేలునే ' ॥మించెః 


దార కాన గొంగువట్టి దంతపుటింటికి ( దీసి 
మేర గడెవెట్టుకొంటి మేలుమేలునే 
యీరీతి థ్రీవేంక సేం డింతటివాని(. గూడి | 
సారె నుర మెక్కితివి చనవిది మేలునే ఇమించెజ 2117 


గొళ 


పూ(చిపట్టి యాయింతి(/ బొగడరమ్మా 
కో;చక మేఘములోని[క్రొమ్మెజు(గువలెను _ ॥ పల్లని॥ 


చెమట! గస్తురిబొట్టు చెదరి చెక్కుల జారీ - 
నమరః టోలుచరమ్మ అంగన కిది 
తమితోడ నీపె ముందె దంతియానగనక యీ- 
సమయావ మదములు జారినట్లున్నవి ॥పూంచి ॥ 


కలికి కొస్పుననుండి కమ్మనివిరులు రాలీ 
చెలగి యేమనవచ్చు( జె్పరే యమ్మ 
పొల(తి లతాంగిగాన పృవ్వులు నిలువునను 
జలజలరాలినట్టిసంగతాయ నిదివో. ॥ పూచి ॥ 


కాంగిట (శ్రీవేంక పేజ. గమ్ముళకొని విజ్ఞవీంగీ 
పాంగినయీభావములు. పలుకరమ్మా ' 
దాంగళక కలువయును( దామరయు( బెనగొని 
మూగినపరిమళము ముంచినట్లున్నవి  ॥పూంచి॥ 818 


శృంగార నంకీ _ర్హృనలు 


ఆహిరి 
కానే యెజటు(గు నాతనువే యెలుంగును 
వీనులార దనతో నే విన్నవించేదేమే 


ముంచినది విరహము మోచినది జవ్వనము 
చుంచున6 బతి నేమని సొలనేనే 
వంచినది నాశిరసు వాడినది నామోము 
యెంచంగ నామే నిట్లయ్యి నెందుకు వగతునే 


పుట్టినది తమకము వూ(చినవి పుఠకలు 
యిక్లై తనకు(గానే యేమి నేనేనే 
తొట్టినది కన్నీరు తోంచినది నివ్వెరగు 
చిట్టకాలు చెలిచేత( జెప్పిపంపే దేమే 


చెమరించేవి చెక్కులు చెదరేది నాతురము 
అమరించి తనతో నే ననంగా నేమే 
అమలుండు (శ్రీవేంకటాదీశు. డిటు గూడె 
సముకాన సణ(గులు చల్లే దిదేమే 


భైరవి 
వమినేతు నమ్మలాల ఇట్టాయ నావలపు 
పేమము చెప్ప(/గ౮ందు పిలవక పోదు 


మంతనాన నేనుంటే మనసులో నిలిచీని 
. కాంతుడు నే విద్రించితే/ గలలోన వచ్చీని 
పంతమో పాడో తనకు బాలకి న న్నింత నేయ 
రంతుల దానూ రాండు రానివాండు గాండు 


[47 


॥వలవి॥ 
యి 


తానే ॥ 


॥తానే॥ 


జరానేణ 218 


॥4పల్తవి ॥ 
ళం 


॥ ఏమి ॥ 


148 థ్రీ కాళ్లపాక అన్ననూదార్యుల 
పాడుతా. వరాశై తే/ ఐదాలలో ముద్రచూపీ 
గోడ చూచిన( జిత్తరుకూటనులో, బొడచూపీ . 
సూడో పొడో తనకు సొరిది న న్నింత వేయ 
యీడా నుండండు చూడ నింటనే వున్నాండు ॥ ఏమి ॥ 


వూరకే నే నుండితేను వుంగరాన నెచ్చరించీ 
ఆరయ శ్రీ వేంక పేపం డంతలోనె నన్ను గూడె. 
నేరుపో నెయ్యమో నన్ను మన్నించి వరమున మోచె 
కారుకొణించ(గరాదు కన కింక( బోదు జ ఏమి ॥ 280 


'జేసాశం 
ఏమి వనేయుమనేవే ఇంకా సీవు 
కోమలపురమణుని కోలువూ జేపితిని ॥ పల్లవి 8 


ముంగిట నాతనితోడ ముచ్చటలాడితి నే 
నంగవించి యిందా(కొ నది చాలదా 
- జంగిలిసతులలోన నరసమూ నాడితిని 
యెంగిలివలపులాయ ని(కనేలే నేను ॥ ఏమి ॥ 


నంటుదో(చ( బతితోడ నవ్వులు నవ్వితిని 
ఇంటికి. విలువనంసపె వింతలో నేలే 
కంట( గంట దనమోము కన్నులార జూచితిని 
అంట(గాకుండితి నంటి నదివో నామాట ' జ ఏమి ॥ 


ఇప్సుడిప్టై కా రాంగా నెదురుగా వచ్చితిని 
తస్పవియలుక నాకు దనతో నేదే 
చెప్పరానిబాన ఇచ్చి (శ్రీ వేంక పేకుండు గూడె 
తప్పులెల్లా( దీరె ని(క కోలేక 4 ఏమి ॥ 82! 


శృంగార వంకీ ర్తనలు 14 


. లలిత 
అస్పుడే నే నంటిగా అండనుండే నీగుణము 
._ అస్ప+ంతువు కౌగిట వ దేపాటొను ఇ సల్ల వి ॥ 


'సేరుకొనకు మంటింగా బెట్టి (ట్ర?) ఇందరిలో మమ్ము 
కారణము నీకు నాకు( గద్దా యేమైనా 
సారె నవ్వకు మంటి(గా సందుల గొందుల నీవు 
వారు వీరు. జూచితేను వట్టిరట్టొ( బఐనులు ' ॥ అప్ప ॥ 


సన్న వేయకు మంటి(గా చోలుజాలు సీకు నాకు 
కన్నచోట నేమైన( గద్దా పని 
స్ట స్‌ు ౯ 
నన్ను ముట్టకు మంటి(గా నామన నెజ(గరు 
కన్నవారు విన్నవారు కాకుగా నాడుదురు ॥ అప్పు ॥ 


మంచ మెక్కకు మంటి/గా మాటలు చెప్పుదుగాని 
కంచముపొత్తు మనకు గద్దా భేదము 
పొంచుక శ్రీవేంక పేళ పోనీ కిజ్టై కూడితివి 
చంచలము లే కదే సతమాయ నిపుడు ॥ అప్పు॥ £22 


రేకు 1008 పళవంజరం 


అందుకు సరికినరి ఆయనోయి 
సం దెమాడినట్లాయ. బదరకు మి€కను ॥ పల్లవి ॥ 


మోవి నాకు( జవిచూపి ముచ్చటలన్నియు. బాపి 
ఆవేశ మాటాడంజూచే వొనోయి 
శావివీడెపురసము తగ నీపుక్కిటి నించి 
యీవిధాన గెలిచితి నేమి నేనే వింకను * ఇ అందు ॥ 


150 థ్రీ'శాళ్లపాక అన్న నూచార్యుల 


పయ్యదలో( జేచా(చి పక్కన గళలుకేంచి 
 అయ్యెడ నామోము చూచే వౌనోయి 
ఇెయ్యార గాంగిట నొత్తి చెక్కు చెక్కుననదిమి 
నెయ్యాన జొక్కించితి నీళ్లేల యి(కను అందు ॥ 
రతి నన్ను మఅపించి రాతిటిసుద్దు లడిగేవు 
అతినేరుసరితన మొౌనోయి 
యితవై శ్రీవేంకటేశ యిందుకు మారుకుమారు 
తతిగా నిన్నే కూడితి తలంచుకో ఇకను ॥అందుః 22 


వరాళి 
నాటీవా(డచవె కొదా నాకు వెన నీకేల 
యే(టికని మావారు యెదురాడ( గలరా ॥ పల్లవి ॥ 


వాకున సరసమాడి వలపులే చచ్లేవు 
చేకొని యేమి నేసినా( జెల్లదా నీకు 
లోకములో. గొల్ల తల లోను నేసుకొన్న చేంత 
'నేకరముగా నీకు జెల్లీ దాయనా ॥ నాటి ॥ 


ముంగిటనే సన్న నేసి మోవి/దమ్మ చూపేవు 
చెంగట! గొంగువట్టి రే జెల్లదా వీపు 
దొంగిలి వారిచీరలు తొడికితీసినచే(త 
సింగారరాయండ నీకు. జెల్ల దాయనా ॥ నాటి ॥ 


సారె నన్నాడ(బరచి చనవిచ్చి కూడితిని 
చేరి బలిమి నేసితే( జెల్లదా నీకు 
దూరుగా రుకుమిణి నె త్తుకవచ్చిననీచేంత 
చేరువ ్రీవేంకటేళ చెల్పదాయనా ॥నాటి॥ 221 


శృంగార నంకీర్తనలు 151 
వరాళి 
ఈరు(దియ్య టబేనువచ్చు విదియేంటిదే - 
సారెసారె నిది యేడ సంగరమోయమ్మా ॥ పల్లవి ॥ 


చూతమంటా. వబిలిచితే చుట్టరికాలే చెప్పని 
వాతెర విచ్చి యడుగవస్తినా నేను 
రాతి రేడనుంటివం'జే రతికేల పిలిచీనే 
పోతరీండు వీనికేల పొద్దువోదోయమ్మా 4 ఈరు€ ॥ 


మాటలాడ. బిలిచితే మర్మము లేలంటీనే 
వాంటమైనతను( జెనకవస్తినా నేను 
యీటుకు వీడెమిచ్చితే నేల కొంగువట్టీనే 
నేటిలోనే వీనికింత నీంటు లేలోయమ్మా 1 ఈరు6 ॥ 


పందెమాడ బిలిచితే పచ్చినేసి నన్ను( గూడె 
వందనతో దన్ను ముట్టివస్తినా ' నేను 
అందగాండు (శ్రీవేంకట్యాద్రీశు! డింత నేనె 
పొంది పొరుగున నుంజకే పోనీ. డోయమ్మా ॥ ఈరు€॥ 225 


బ్‌ొళి 


నూటి కొక్క టే నూలిపోంగని 
కూటువలె కె కొను టి(కంగాక _ 4 పల్లవి ॥ 


చఇెనకుచు( దొల(గెను. జేరంగ వచ్చెను 
తను వింక నేమని తడవేనే 
వెనకకి కోపము వేడుక లిస్పుడు 
కను(గొన మింగినకడి కింకంజవులా ॥ నూటి ౫ 


108 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
విగువూ( జూపెను ప్రియమూం జెప్పెను 
“తగవుల€ బెట్టగ తతి గాదే 
శెగువలె అనడు మొగమో టివ్పుడు. 
జగడము దీరెను సాదించవలెనా . ॥1నూటి॥ 


కొ(కలు రే(చెను కౌ(గిటం గూడెను 
సో(కుచు నిక మరి సౌలనేనా 
యేంశట శ్రీవేంక పేవండు వాపెను 
చీ;కటి వానెను జేదీపమేలే , శనూట॥ 226 


పొడి 
వదపద ఇ(కనేలే తనతో( బతిమాటలు దగునా 
యెదురెదురనె తా నాడీనమాటలు యెంచ(గ వసమొనా ॥పల్లవి 11 


చాలు(జాలు నగపూ ఇంక సారెసారె నేలా' 
తాలిమి నొకసతిపై నొరగుండియు తగదు వేరొకతె( బిలువ(గను 
కేలుచాంచి మొక్కితి( దనకూ నను గెరలించ(గ4 దగదు 

' వాలు(గన్నులను మొక్టినయందుకు వడి మనసున నే దీవించితిని 1ప॥ 


ఆయనాయః [వియమూ ఇ(క నంతకోప నేనూ 
మాయలచూ పొకసతిపై నిలుపుక మాటలు నాతో' నాడీనా 
కాయప్ప(గాంకలు ఘనమాయా తా( గలిగినపల మిదివో 
చాయల సన్నల వలపులు చల్లిన జొాణతనముల నే కలసితిని॥ పద ॥ 


చెల్లె (జెల్లె జింతా ఇంక 'నెలవుకెక్కె6 బనులు 
కల్ల కాదు ్రీ వేంకలమణు,డు కలనె( గళలు మీరా 
కొల్లలాయ నిక్కువరతులూ నాకోరిక దైవారె 
మొల్లమి. దననామోవితేనియలు ముయికి | ముయిలు గా(గా ॥ప॥ 227 


శృంగార సంకీ ర్గనలణ 


రామ[క్రియ 
'మేలే చెలియా మేలుగాల మిది 
కాలిమి లేదిదె తతిపో నాకు. 


వెన్నెల గాసీ వెలంది నేండీపుడు 
పున్నమచందు(డు ఫొడచెనపే 

' కన్నెకోవిలలకలకల మయ్యి 
వన్నెవసంతము వచ్చెనపే 


_తడంగి చక్రవాకంబులు మూంగీ 
పుడమి. బొద్దిపుడు పొడచెన పే 
ముడివడి చకోరములు కడు బొలసీ 
అడరి సందెవేశాయన పే 


చినుకులు రాలీ చి తజునెండల 
కను(గొన వానలకాలమ పే 
యేనసితి శ్రీ వేంక పేశుండ నే నిటు 
వవిత నీరతికి వరుసిది యటవే 


రేకు 1000 రామ్మక్రియ 


*ఇరె శిరసుమాణిక్య మిచ్చిపంపె నీకు నాకె 
అద నెటి(గి తెచ్చితి నవధరించవనయ్యా 


రొమ నిను బాసీ సీరామ నే( జూడంగ నా_ 
రామమున నిను( వాడె రామరామ యనుచు 
ఆమెలు(త సీతయని యప్పడు నే( దెలిసి 


సీముద్రపుంగరము నే నిచ్చితిని 


॥ మేలే ॥ 


॥ మేలే ॥ 


॥ మేలే॥ 228 


ఇదె, 


“1 ఇవ అధ్యాళ్మకి ర్హవల బాయలోవిది. వనిబూని భద్దాలంకారమ అ వింపినట్లున్నది.. 


154 ్రీ శాళ్లపాశ అన్నమాదార్యల 


కమలా _ప్టకులు(డ నీకమలాక్షి నీపాద _ 
కమలములు దలసోసి కమలారి దూగె 
నెమకి యాలేమ నే నీదేవి యని తెలిసీ 
అమరంగ నీనేమ మటు విన్నవించితి 4 ఇదె 2 


1 దశరథాత్మజ నీవు దళళిరునిం జంపి యా 
దళనున్నచెలి. గావు దశదిశలు! బొగడ 
రసికు(ండ శ్రీ వేంకటరఘువీరుండ సీవు 
శళిముఖిం జేకొంటివి చక్కనాయ బనులు *జఇదె॥ 220 


నాట 


*కలదా తొల్లి మీకతలు చెప్పేరు నేండు 
ఐలువాడు గదవమ్మ పాయపునీమగండు ॥ పల్లవి ॥ 


జడల సొల్లెము సుట్టి సరి వీ(కవిల్లు వట్టి 
వెడదవా*' తంపపొది వీ(పున( గట్టి 
పొడలమెకము నేసి పొడవాటిరాకాసి 
గొడవల దీనెనట కోరి నీమగండు *కల॥ 


నారపట్టుసీఠ గప్పి నవ్వు నెలపుల గుప్పి 
సారె రుషులకు బాసలు నేసి 
కూరగాయపొలమాడి కొనబుతమ్ముని(గూడి 
మేరమీరెనట నాడు మేనులనీమగండు 4జకల॥ 


కో(తులమూ(కల నేలి కొంకక బూమికి సాలి 
నీతోడ సుట్టాలు( దాను నిదుల దేలి 
యీతల సివేంకట్ళాది యెక్కి మమ్ముం గిప( (కృపి జూచె 
బాంశితోని న్నెద మోచె బాగ్యపునీమగండు 45కల॥ 200 
గమనింపలేదో' వీరిమతము దీనినంగీక రించెనో? - 
శ పనిబూవి (వాగిన అచ్చతెనుగు బాస అధ్యాత్మ క ర్తనమా? “రుషుల లో 
“షు' భేదిస్తుంది, _ 8, వెడదవాతి+-అంవపొది 


శృంగార సంకీర్తనలు. 155 


ఆహిరి 
ఓయమ్మ తనపొందు వోపనంటినా . 
చేయివట్టి తియ్యనేలే చెలులు నన్నిపుడు ॥ పల్లవి ॥ 


దగ్గరి మారాడ నాకు దడవా నేండు దనతో - 
నెగ్గు దప్పు లౌనని యెంచే(గాక 
నిగ్గుల సరసమాడ నేరనా కొంతయినా 
సిగ్గరితనానికే నేం జింతించేంగాక జ ఓయ ॥ 


సొలవుంజూపుల( దన్ను( జూచు టరుదా తన -_ 
తలంపు దెలియలేక దాంగేంగాక 
నెలవినవ్వు దనపై చిలికించనేరనా 
కొలంది మీరునోయని కొంకే(గాక ॥ ఓయ ॥ 


కాంగిలించి యిట్లానే కర(గించకుందునా 
మూ€గినయాసలు చూపి మోపితి(గాక 
తోంగెను చెమట నాకు( దోడనె శ్రీవేంక పేక - 


నా€గి రతి. జొక్కించితి నందుకే కాక జ ఓయ॥ 281 
(శ్రీరాగం 
రవ్వ మాని ఆయనాయ రారే మీరు 
అవ్వల6 దన్ను( బిలిచేయంతవారమా ॥ పల్లి వి॥ 


తడవీనా మ మ్మతండు తరుణుల., గడమా 
పడతు లాతనిక్రై తే పాదరేణువు . 
బడిఐడి నే వలచి పై/బడేంగాని తనకు 
చిడుముడి( జెట్టడువ( వేటండేసిసతులు ॥ రవ్వ ॥ 


156 థ్రీ కాళ్లపాఠ అన్న మాహిర్యుల 


వలచీనా నా కత(డు వనితలు లేరా 
వలచివచ్చేవారే 1! వనమెల్లాను 
వెలయ నే దనపొందు విడువ(గలే( గాక 
చిలికితే నేమిబా4తి చెలువలేయాతనికి ॥రవ్వ ॥ 


మానీనా నన్నత(డు మగువ లెందరుండినా 
పూని యాతనిసతులే భూమెల్లాను 
యీనెపాన (శ్రీవేంక మేళం డ్‌ నన్ను( గూడె 
కొనికగా. బూజగొంపే గంపెదేసిసతులు ' 4రవ్వ॥ 282 


సామంతం 
వంచకువే శిరసు వలవనినెరుసు 
' పంచచెటు మందుగాదు పలుకులింకేలే ॥1 పల్లవి ॥ 
పట్టినదే 'చలమా 'సంతమె నీఫలమా 
చుట్టపుచెలుల మింత చూడ/(గలమా 
యిఖఇ యాతండు నచ్చిన నిదరును నొక్కే 
బి ౧ 
' అట్టు వొలకమ్మ కెక్కె యిజ్రైమాసు మి(కను 1వంచ ॥ 


పొద్దులిన్హై జరపేవు బూటకాలే నెరపేవు 
“గద్దించి బుద్దులు మాకు( గరసేవు 
వద్దువద్దు మాటలనే వలపులయేరు వారి 
మద్దులు మారేకళ్లు మోంచె మానరాదా యి(కను ॥ వంచ ॥ 


యింకనై తే విగుపూ యియ్యకొంటే తగవూ 
వుంకువాయ మీకు నెలపులనగపూ 
పొంకపుశ్రీవేంక పేట, బొందితి వింతటిలోన 
చంక గుదె శరణార్తి చాలు(జాలు ని(కను ॥వంచ॥ 208 


1 వన శబ్ద మిక్కడ సమూహార్థమా? 'ఈ నననుందంతటా అనియా? 
£ ఈ జుతీయము స్పష్టము గారేదు, 


శృంగార నంకీ రలు 


శంకరాభరణం 


తనిసీతి మి(క మము( దడవకురా 
చనవుకు మనవికి సరికిసరి 


నలుగడ నీవిటు నవ్విననవ్వులు 
అలిగినవేళకు నవి సరియే 
వలప్పలు చల్లేవు వాదుకు వచ్చేవు 
చలువకళు వేండికి సరికిసరి 


వరుస నాకిచ్చితి వద్దికి వచ్చిన 
సరవుల. బెట్టిన సరికినరి 
మరిగినా( టోనీవు మాటలు నాడవు 
సరసము విరసము సరికిసరి 


తనుకంబున మనతనువు లిద్దరికి 
.సమరతి వుసరతి సరికిసరి 
అమరిన(శ్రీవేంకటాధిస యిటు మన. 
నముకపవృనుజప్పలు సరికిసరి 


రేప 1040 మధ్యమావతి 
_ అతనిమన్ననే చూచే వస్ఫుడె నీవు 
యితవై మీయిద్దరిలో యెంతనమ్మతములో 


చెలువునిమోము చూచి నెలవులఃబార నవ్వి 
చెలితో మాటలాడేవు చెల్లంటో నీవు 
అలవోక6 ఐవళించి యాకుమడిచిచ్చేవు 
అల వెజ(గవు సతి నొనే సీవు 


15 


॥తని॥ 


॥తని॥ 


జతని॥; 204 


॥పల్రవి॥ 
న. 


" 4 అత ॥ 


న! థ్రీ కాళ్లపాక అన్నవమాదాళ్యుల 


కొటుక దీరుచుకొంటా ఘనునితో( బలికేవు 
నేటివలె నుండునటె నేరవు నీవు 
సీటున నొయ్యారివాగై నిలుచుండి మొ క్కేేవు 
వోటలేదు దొరచిత్తా లొకరీతి నుండునా ॥ అత ॥ 


తొడమీ(ద( దొడవేసి దొరతనమే చూసేవు 
నడుము (భ్రీవేంకపేవనంటున సీవు 
జడికొని దోమతెరచాటున€ గూడి .మాకు= 


నడియాలాలు చూసేవు అంతలో నీవు 4 లత ॥ 8 
సాళంగం 
ఆడరాదు వీడరాదు అంతమాట 
'వేడుకవలపు లింతే వేసాలు మానరా ॥ పల్లి వి ॥ 


విగి నేవు దగ్గరితే పిలిచితే నవ్వేవు 
తెగనాడరా మాట తెలియ నేను 
మొగము చూచితి నింతే మోనాన నుందాన నింతే . 
చిగురునీమోవికిని సిగ్గులేల వచ్చెరా ॥లోడ క 


ములిగేవు పైకొంపే మొక్కితేనే నీలిగేవు 

వొలసీనొల్ల ములై తే వొద్దురా పొందు 

నిలుచుండి వుంటి నింతే నేరము లెంచుకొంటి నింకే 

వలుదకన్నులరెస్పవంపు లేల వచ్చెరా ॥ ఆడ ॥ 
చెనకితే వీం/గేవు చెజ(గువట్టితే రేంగేఎ 

వనుమాన మేమిగల్లా నాడరా నాతో 

ఘను(డ శ్రీవేంక పే? కలసికి వస్పటిని = 

నుసను లొక్కట్లాయ మజి యానలేలరా (ఆడ ॥ 280 


శృంగార నంకీ ర్తనలు 


గుజ్జరి 
ఏల మమ్ము (భమయించే రింకా మీరు 
యేలినవా(డు హరి యెంచి చూడరాదా 


వెలవుల నవ్వేది చెక్కుచేత ములిగేది 
కలికికాంతల కివి కలవేకావా 
పలుకుల నొరనేది భావముల మురినేది 
జలజాథతలకు నివి సహజమే కాదా 


వోరగండ్ల జూచేది వొంటి( జెయిచా(చేది 
దారకపుసతులకు( దగచేకాదా 
వోరికొట్లు కొళ్లేది వున్న్లే సిగ్గువడేది 
కోరికసతుల కివి గుణములేకొవా 


యెంగిలిమోవు లిచ్చేది యిటు చన్నుల! గుచ్చేది 
ముంగిటిరమణులకు ముక్కైమేకాదా 
సంగతి శ్రీ వేంకపేజ శరణంటి మి(కమీ- 
వెంగలిచే(తలు మాతో విరసమేకాదా 


సాళంగనాట 
సవతిపోరుల కోపంజాలనయ్యా 
జవళితో నీకు మొక్కే సమ్మతించవయ్యా 


గచ్చురేగి నీవే యింకా గొన్ని దిట్టటయ్యా 
మచ్చరాలు నీతోను మాకేలయ్యా 
చెచ్చెర నీ కూడిగాలు నేనేవా రుండంగాను 
విచ్చలు( ఐబయికొనరు నే నేలయ్యా 


॥పలవి॥ 
ళం 


+ ఏల ॥ 


॥ ఏల ॥ 


*ఏల॥ 287 


॥నవ॥ 


140. థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


“ కలవి లేనివి నీవే గడియించుకోవయ్య 
.మలసి నీతో( బలుక మాకేలయ్య 
తల౯ పొక్కట నుండ(గ 'దగ్గరనే(టికి మమ్ము 
వలపులు చస్పనాయ నద్దేలయ్యా 


కందున దెలిసి నీవే కయికొని కూడవయ్య 
మందెమేళాన( జెనక మాకేలయ్యా 
యిందులోన శ్రీవేంక కేశ నీకు లోనై తి 
సందడి( బెండ్లాడితివి బొణ వవుదువయ్యా 


మాళవిగొాళ 


వీరువట్టు గొన్నచోట నేయి మందుగా దెప్పడు 
నేపచుక వత్తుగాని నీవు వోయిరారా 


ఆడినట్టుండదు మా(ట అవురా మీ(దటికి 
పొడి విచారించుకొనేం దిట్టకుండరా 
'వేడుకకానికి మరి వెసలం “చెట్టుమనక 
వీడనే వగరించేవు నీవు వోఇరారా 


చెప్పినటువరె రాదు చేచేత/ గాలము 
దప్పిగొంటి నీకతల( దలరా నీవు 
వుస్పు గప్పురముతోడ నొక్కసరి నేయక 
నిప్పు చెదలంటీనా నీవు నోయిరారా 


రాజవై నయట్టుండదు రతికేశ నేయు వేళ 
వోజతో నే నియ్యకొంటి నోపననకు 
తేజప్ప(శ్రీవేంకటేళ తెలిసి కూడితి నన్ను 
వీజాడలెల్లా( గంటి నీవు. వోయిరారా 


॥సవ॥ 


॥4సవ ॥ 206 


॥సరల్లవి ॥ 


॥ నీరు క 


॥ నీరు॥ 


_॥నీరు॥ 280 


శృంగార సంకీర్తనలు 
అవీ 


శంకరాభరణం 
అతని మీరే యిది యడుగరే 
చతురత. దానే జంకించీనే 


'ెదవికెంపు లవి [ప్రియమున నడిగిన 
యెదురు గుదురుగా నిటు దిట్టీనే 
నిదురకన్నులవె నిదిరించు మనిన 
అదన. దానె మఠజి యలిగీనే 


చిక్కుల చెమటలు చేతుల! దుడిచిన 
గక్కన నూరక కసరీనే 
పక్కన6 బులకలు పయ్యద( గప్పిన 
చిక్కని గోళ్ల 6 జిమ్మినే 


కళలు చూచి నే6 గా6గిట నించిన 
మలసి మలసి మయిమజలీనే 
చెలువరాయ. డిదె (శ్రీవేంకటపతి 
నలుగడ నన్నే నవ్వీనే 


రేకు 1041 ఆహిరి 


చెల్లంటో యింత పచ్చినేయవలెనా 
వుల్లములో మీకుమీకే వొప్పుగొనందగదా 


కూడిపాయరానిచోట కోపగించితే నేమాయ 
సూడుంబాడు పతితోనే చూపవలెనా 
మేడెపుదంపతులకు మేరదప్పితే నేమాయ 


జాడతోనే అతనికి జనవియ్యందగదా 
౪70 20-514. 


న! 


॥ పల్లవి ॥ 
ఉం 


. ౪1 అత ॥ 


॥ అత ॥ 


॥ అత ॥ 240 


॥ చెల(॥ 
ఉి 


1602 - (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యేకచిశ్రాలై నచోట నేమి నేసిన నేమాయ 
పై కొన్నవిభునితోనే సంతమా నీకు 
నీకు నీకు! వాణప్రాణనే_స్టమెనచో! 
చౌకగా కతనికి నిచ్చకమాడందగదా ॥ బెల్ల(॥ 


తనువులంటినచోట తమకించితే నేమాయ 
ననిచినచోట నిది నాయమా నీకు. 
యెనసీ శ్రీవేంకటేశు. డిటువంటిమీచోట = 


నన(గి పెన(గి ఇబ్జై ఆదరించ(దగదా ॥భెల్ల (1 ల! 
పాడి... 
"ఈడ మాళతో నింతయేల యెగసక్కేలు 
'వేడుకకా(డవు' నీవు వేసాలు మానరా ॥ పల్లవి ॥ 


వద్దన్న మానవు యేరా వాదులకే వచ్చేవు 
_ కొద్దిమాలి నిన్ను! బేరుకొంటిమా నేము 
పెద్దరికాతకు నీతో బెనంగేటివారితోనే 
చద్దిక వేండికి నీవు సరసము లాడరా జ ఈడ ॥ 


చాలునన్న మానవేరా జాణతనా లాడేవు 
కేలుచాంచి నిన్ను€ జెనకితినా నేను 
నాలితనమున నీతో నవ్వేటివారితోనే 
కోలుముందుగా వారికూటములే నేయరా . ॥ ఈడ॥ 


వోపనన్న మానవేరా వుద్దండానం గూడితివి 
కోపగించవలెనని కొసరితినా 
యేపున శ్రీవేంక పేళశ యేడవారివైనా వట్టి - 
చూపులు చూచితి వి(క ముద్దులని ఏ మానరా ॥ ఈడ ॥ 24? 


5 ఇట్సీ చీల రదోషాల వాన? వట్టేంవులేదు, ల 


శృంగార సంకీర్తనలు 18 


దేశాక్షి 
ఎంత చెప్పినా వినవు యేలే నీకు 
మంతనాన రమణుడు మనసిచ్చీ నీకును ॥ పల్లవి ॥ 


'నిండినకళలమోము నివ్వెరపరచకువే 
కొండవంటిపతి విన్ను! గొంగువట్టిఃగా 
యెండకంట నీడకంట నేల చూచేవే యాతని 
పండువంటిమోవి చూచి పాలార్చీ నిన్నును ॥ ఎంత ॥ 


బంగారువంటిమేను పయ్యద మూసుకోకువే 
సింగారపురమణు(డు చేయిచాంచంగా 
చెంగి పచ్చిమాటలు వెచ్చినమాటా నాడకువే 
అంగమంటి చెక్కునొక్కి యాదరించీ నిన్నును ॥ ఎంత ॥ 


తుమ్మిదవంటిబొమ్మలు తోడ ముడి వెట్టకువే 
నెమ్మి (శ్రీవేంకటపతి నీతో నవ్వ(గా 
సమ్మతించి చనవిచ్చి సమరతి వీ/గకువే 
కమ్మర( గమ్మర( గూడి కరగించె నితండు ॥ ఎంత ॥ 240 


అమరసింధు 
దైవమే యెజు(గుంగాక తలవే నీవు 
వేవేలు వచ్చె! జాలు విడవే సీవు 4 పల్లవి ౫ 


మనసు లేకములై తే మరి యెందువోయీని 
తనను ద్దేంటికి. జెప్పీ తలవే నీవు 
చనవు గలితే. జాలు సాదించ బొద్దులేదా 
వినివిని వేసరితి విడవే నీవు *దైవ॥ 


144. శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తానే విచ్చేసునట తగులేల పాసీని 
దానికేమి గొజతాయ తలవే నీవు 
నాననీవే వలపులు నాకు( దన కెందువోయీ 
వీనులెల్లా( జల్లనసాయ విడవే నీవు 


కాయములు సో(కితేనే కరగక మానీనా 
దాయగా( డింతే తాను తలవే నీవు 
పాయపు శ్రీ వేంకట్నాదిపతి నన్ను నిదె 'కూడె 
వేయకు నిష్టూర మిక విడవే నీవు 


శుద్దవసంతం 
కాసీకానీలేరా కడమయి వుండనీరా 
నేను నీవు నిట్లానే నిలుచుం పే( జాలురా 


ముంచి మాటలాడేది మోవితేనె చిందుదా(క 
మెంచినప్రియాలు పానుపెక్కుదా(కానే 
పంచలనవ్వేనవ్వులు పైె( జేయి వేయుదా(కౌ 
ఇంచుకంత గడచితే నీడ నుండ(బొయ్యేవా 


కప్పుర మియ్యవచ్చేది కాంగిట నించినదా(5క 
తప్పకచూచుట నన్ను దగ్గరుదా(కౌ 
అప్పటి నానవెప్టేది ఆయము మోచినదా(కా 
దప్పులు దేరినమీ(ద తల(చ(బొయ్యేవా 


చెక్కులు నొక్కేదెల్లా చేరి నే లోనై నదా/కా 
. మొక్కులు మొక్కేది తుదిముట్టినదా(కా 
బి 
అక్కరతో శ్రీ వేంకటాధిప కూడితి విశై 
వొక్కమననై నమీ(ద నొడ(బా ప్లేలరా 


1రైవ॥ 


॥ దైవ ॥ 244 


॥పలవి ॥ 
గా 


॥కౌనీ॥ 


॥కానీ॥ 


4కొనీ॥ 245 


శృంగార సంకీర్తనలు 1605 


నాదరామ[(కియ 
పూవుల వేసినవారి బొగ్గిట వేతురా 
నీ వేమి నేసినాను నిండనవ్వీ నత(డు ॥ పల్లవి ॥ 


కాని, కాని తిట్టు కాంకలతో వొట్లు 
'మానుమన్నా మానవేలే మాటిమాటికి 
పూనినట్టి మొక్కులూ పూంటవూ6ట చొక్కులూ 
తేనెలమాటల నిన్ను. దీవించీ నత౦డు ॥ పూవు ॥ 


పనిలేనినేరాలు పలుకుల కారాలు 
అనకుమిన్నా విడువ వంతకంతకు 
తనివోనివలపులు తరితీపుసౌలపులు 
ననుపు( గూరిమి నిన్ను నాంటించీ నతండు ॥ పూవు ॥ 


కాంతలతో పంతనాలు కా(గిటిలో మంతనాలు 
యెంతయినా( దబోనీవు యింత యేటికే 
యింతటికి (శ్రీ వేంక కేకు డిజె నిన్ను. గూడె 
లట 


సంతతము నీకు నిజ్పె చనవిచ్చె నతండు _ ॥పూవు॥ 246 
ేకు 1042 దేసాళం 
ఎడమాటకలే బెట్ట యేమి నేసీనే 
- అడియాలములు చూపి యాన వెట్టి రారే ॥ పల్లవి ॥ 


ఇక్కువ మమ్ము నిలిపె యింత వొద్దాయ రాడు 
యెక్కడ బనిగలిగె నేమి నేసీ శే 
మక్కువలు మజచెనో మరు డెచ్చరించెనో 
అక్కడికే న్సే వత్తునో అడిగిరారే ॥ ఎడ ॥ 


160 -.. థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అం'పే ననంగరాదు ఆసల నేమము. బెట్టి 
యింటిలో నున్నా(డు యేమిసేసీనే'' 
వింటలేదో నీమాట వేరొకతె. గూడున్నాండో 
వొంటినున్ననాతపసు వొప్పగించి రారే ॥ ఎడ 1 


విందువలె విచ్చేసి వెనక నిలుచున్నాడు 
ఇందులో నే నెణ(గనా యేమినేసీనే 
ఆందపు,్రీ వేంక పేశు డాయమంటి నన్ను( గూడె 


ముందువెనకపనికి మొక్కితి నే ననరే ॥ ఎడ ॥ 247 
నారాయణి 
ఎంత్రె నా నెజ(గవు యెమ్మెలు చూపేవు నీవు 
అంతటా నీకె యాకె అప్పణియ్యవలెనా ॥1 పల్లవి ॥ 


తప్పకచూచీ నీతో తలవంపే చాలదా 
వుస్పటించి నిన్ను వేరె వొరయ!(గవలెనా 
పిప్పి గట్ట బెదవుల( బేర దిట్రవలెనా 
కప్పురగంది నిన్ను( గసర(గవలెనా ॥ ఎంత్రై ॥ 


వూరకుం పే( జాలదా వువిద నీతో నిప్పుడు 
గోరపెట్టి సారెసారె. గోపగించవలెనా 
సీరాక దెలిసియు నిద్దిరించె. జాలదా 
వీరమాడి నిన్ను రతి బెండు నేయవలెనా ॥ ఎంత్రై ॥ 


చేత మొక్కె( జాలదా చేకొని నిన్ని(క వేరే 
రాతిరి( బగలు6 గడురా(పునేయవలెనా 
నీతితో (శ్రీ వేంకపేళ నిన్ను! గూడెం జాలదా 
యీతరుణి నే(డే నీయింటికి రావలెనా ॥ ఎంతె ॥ 248 


శృంగార సంకీర్తనలు 


రామ్మక్రియ 
'నేసినది చేంతగాక చేతికి లోనై నవేళ 
యీసున నిందుకు6 బతి కెదురాడనే(టికే 


తత్తగిాచి కూదేవేళ కాలిము లున్నవా 
హత్తి కా(గిలించేవేళ నానలు మరున్నవా 
ల త్తం నవ్వే వేళ యెగ్గుదప్పు లన్నవా 
కొత్తగా. బతి నిందుకు( గోపగించనేంటికే 


చెజంగునట్టినమీ౦ద( జేసన్న లున్నవా 
కజణతలరతివేళ ఘాత లెంచ నున్నదా 
మజఃగువాసిన వేళ మజి సిగ్గులున్నవా 
వుణకె యిందుకు( బతి నుప్పటించనే(టికే 


రతి కేళనేయువేశ రాజసము లున్నవా 
తతివచ్చినప్పటికి దాంచ( జోటు లున్నవా 
యితవై (శ్రీవేంక పేళశుండికై నిన్ను. గలనె 
స. ట్‌ ల 
అతని నిందుకు(గాను అదలించ నే(టికే 


దేవగాంధారి 
ఏలే మనసుద్దులు యెటీంగినవే కావా 
యీలాగు అలుక నీ కింత చెల్లునా 


వాలు(ంజూపు, నామీ(ద వంచితే నేమాయ నీకు 
నాలిగా నెలవి. గొంత నవ్వితే నేమీ 
ఆలించి వొకమాట ఆడితే నేమాయ నీకు 
వాలాయించి నేంబట్టిన వద్దన(గంజెల్లునా 


167 


॥ నేసి ॥ 


॥ నేసి ॥ 


॥ నేసి॥ 249 


1(పలవి ॥ 
ఉం 


|1 ఏలే ॥1 


188 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


జట్టిగొని నాపై( జేయిచా(చితే నేమాయ నీకు 
గుట్టుతో నామంచముపై( గూచుంపే నేమీ 
- వుట్టిపడి. నాకతలు వూ(కొంపే నేమాయ నీకు 
అనై నేం గాంగిలించితే నాంగాదనంగలవా ॥ ఏలే ॥ 


పొత్తుకు వచ్చినాతో జో((బొం7)దై తే నేమాయ నీకు 
హత్తి రతిం దనిపితే నందుకూ నేమి 
బత్తితో (శ్రీవేంకట్నాదిపతి నేనే బుజ్జగించి 


చిత్తమురా6 గలసితి సిగ్గు లి(కనేంటికి ॥ ఏలే ॥ 250 
శంకరాభరణం 
సీవు ముందు చెనకకు ని న్నత౦డు చెనకితే 
శి వళమె లోలోనే కరంగుదుగానీ ॥ పల్లవి ॥ 
యా రా ఉం 


కన్నుల నిన్ను( జూచితే గక్కన నవ్వేవుసుమ్మీ 
వన్నెగా నందుకు. దలవంతువుగానీ 
మన్నించి చేయివట్టికే మం దెమేళ మొద్దుసుమ్మీ 
యిన్నిటా( బతిచే(తకు నియ్యకొందుగానీ ॥నీవు!॥ 


దగ్గరం బిలిచితేను తమకించేవుసుమ్మీ 
వొగ్గి చేతులువట్టుక వుందువుగానీ 
అగ్గలపుసరసాల కవు(గాదనేవుసుమ్మీ 
సిగ్గువడి చెక్కుచేత చింతనుందుగానీ ॥ నీవు ॥ 


అంది రతి. గూడితేను అల(త బొం దేవుసుమ్మీ 
చెంది నీవు యిచ్చకమే నేతువుగానీ 
విందుగ (శ్రీవేంకటాదద్రివిభుండు గలనె నిన్ను 
అందపు(జెలితో ముచ్చటా డేవుసుమ్మీ ॥ నీవు ॥ 25! 


శృంగార సంకీర్తనలు 100 


రామ్మక్రియ 
నా(టికి మరి నను నగరాదా 
గ్‌6టి కన్ను మజీ గిజుప(గరాదా ॥ పలవి ॥ 
ఉం 


మలసి నీకు నే మనవులు చెప్పిన 
నలుగడ నీవే నగరాదా 
నలపు చల్లి యి(క వడి నిను( గొసరిన 
నిలువుకు నీవే నిలుగ(గరాదా ॥ నాటి ॥ 


కను(గొనల( జూచి కా6ంకలు చల్లిన 
నను నీ వప్పుడు నగరాదా 
. తినియక నే నిను తగవు లడిగినను 
కినిసి బొమ్మల జంకించ(గరాదా ॥నా6టి ॥ 


'వేమరు 'రతులకు వెనకతీసినను 


నామొగము చూచి నగరాదా 
గామిడి (శ్రీవేంకటపతివి ఫ్ర 


కామించి కూడితి కాసీరాదా '1నా(టి॥ 252 
రేకు 1048 దేవగాంధారి 
నేనే వొడంబరచే నెలంత6 గొంతవడికి 
నానితేనే మె త్తనయ్యి నవ్వకురే మీరు ॥ పల్లవి ॥ 


మనసులోపలి !' వేద మాటలలోపలివూద 
కసు(గొనలనే * గోద కానరాదా 
వనిత యిస్పృడేమన్న వాదులకే వచ్చు!గాని 
వినదు మీమాటలెల విడువడరే ॥ నేనే ॥ 


1, 2. ఇక్కడ * చెద-కొద* పాఠము లనుకూలములై నన్ను అన్వుప్రానభంగము 
గలుగును, 


170. (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కాయముమీ(/దటికా(క కడునిట్టూర్సులమూ6క 
చేయి చెక్కుమీ(దివీ(క నేనె నిందా(క 
యీయెడ. జెలి నేమన్న సీసడించ( జూచుంగాని 
చాయకు రాదు మీచే(త చాలు(జాలునే ॥ నేనే ॥ 


గుబ్బలపై మెరు(గూ గుణములలో కరంగూ 
వుబ్బురతితెజ(గూ వువి దెజు(గూ 
గొబ్బన( గూడితి నిప్టై కోరి శ్రీవేంక పేకుండ 


అబ్బురపుతొంటిమాట లాయనాయనే ॥ నేనే ॥ 258 
నారాయణి దేశాకి 
తగవో నగవో తల(పిదివో 
జగడము లే6టికి సతమగుపనికి ॥ పల్లవి ॥ 


పిలిచినయపుడే ప్రియమున. బలికితి 
కలదో లేదో కనుంగొనరే 
అలుకయు( దనదే ఆఅడి( దనదే 


తెలినెనో తెలియదో తేరినపనికి ॥తగ ॥ 
కవకవనవ్వినం గైకొని మొక్కితి 

అవునోకాదో అడుగరే 

అవల నివల( దనయాసళు మానడు 

చివుకన నే6టికిం జేసినపనికి ॥1తగ ॥ 


మనిపే ననగా మాటలు నమ్మితి 
అనెనో అనండో అదెకదరే 
యెనగొని (శ్రీవేంక కేకుండు గూజెను 
నను నొరయకురే ననిచినపనికి జతగ॥ 204 


శృంగార నంకీర్తనలు 171 


ఆపొరి 
ఏమినేతు ని6క నేను యేమి 'నేతు 
వాములై. నతననవ్వు వద్దనేమా ॥1 పల్లవి ॥ 


అప్పుడే తా రాకుండ(6గ నలుగ(గంటో తేను 
మెప్పటి పతిచిత్తము యెంతనొచ్చునో 
దప్పిదేరి తనమోము దప్పకచూడంటోతేను 
చిప్పిల లోలో నెంతసిగ్గువడునో ॥ ఏమి ॥ 


కడు(గాంక తనమేను గా(గిలించంటోతేను 
యెడసి మదనరేక లేడ రేంగునో 
జడీయ కాతనితోనే సరస మాడంగంటోతే 
వెడ(గు(దనాల నెట్టి వెంగెముల్లై తోంచునో ॥ ఏమి ॥ 


మించినరతికేలిని మేను మజపించ(దో తే. 
నించుకంత దెలిసి నన్నేమనునో 
అంచల శీ వేంక పేశు( డంతలోనె నన్ను6గూడె = 


నెంచరానితలపో(6త లేమిదల(చునో ॥ ఏమి ॥ 256 
రామ్మక్రియ 
ఏలే రమణనికి నివి గొన్నిరో౦తలా 
పోల బొంకనె నరాదా పోది సేయవలెనా ॥ పల్లవి ॥ 


చెదరె. బతికురులు చెరుగరాదా మీరు 
అదివో చూచినవారు ఆడవలెనా 
తుద చెమరించెంటో తుడువరాదా మీరు 
సుదళు లీతనికా(క చూచి తిట్టవలెనా ॥ ఏలే ॥ 


172 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పులకించె(టో మేను పుప్పొడై నా( జల్లరాదా 
' నలువంక€ గన్నవారు నవ్వవలెనా 
తెలిగన్ను లాయఃటో తెరయైనా వేయరాదా 
పలుమారు నతనిమై పచ్చిదోంచవలెనా ॥ ఏలే ॥ 


కడురతి నలనెంబో కప్పురమైనా నీరాదా 
కడవా రీతనిచేంత కానవలెనా 
అడరి (శ్రీవేంక పేళు, డందులోనె నన్ను6 గూడె 


బడలిక వాపరాదా పైపైనే వలెనా ॥ ఏలే ॥ 256 
ముఖారి 
అప్పటి కప్పుడే చెప్పే మ౦ందుకేమి 
వొప్పులు6 దప్పులు నీకే వొప్పగించేమయ్యా ॥ పల్లవి ॥ 


కన్నుల 'జంకెలు గొన్ని కారపుబొంకులు గొన్ని 
నిన్నటనుండీ పడేము నీచేతను 
వెన్నెలనగవు గొంత వేసాలతగవు గొంత 
యెన్నిచెప్పినా మాన వి[క( జూడవయ్యా ॥ అప్ప ॥ 


పచ్చిమా(ట లొకకొన్ని వెచ్చినమా(టలు గొన్ని 

నిచ్చనిచ్చ( బడలేము నీచేతను 

వచ్చి సన్న నేనేవు వలపులే పూసేవు 

మెచ్చుగాదన్నా( టోవు మేరమీ రేవయ్యా ॥ అప్ప ॥ 
మోనపుతిట్లు గొన్ని మోహపుటొట్లు గొన్ని 

నేనే లోనై తి(గా నీచేతను 

కానీలే శ్రీవేంకపేశ కా(గిట( గూడితి నన్ను 

మసలా ని సాందులాయ్‌ మటియే(టికయ్యా ॥ అప్ప ॥ ల్‌ 


1 * జంశెనలు” న” కొటోలు, 


శృంగార సంకీర్తనలు [17 


| మాళవిగౌళ 
పొద్దువో దత(6డు పొందు లెజ(గండు 
కొద్దిమాలి మము గొసరీని ॥ పలవి ॥ 


వెన్నెతామెరలు వెదచల్లితి/టో 
కన్నులంజూచినగతి యాయ 
పున్నమవెన్నె పోంజెరిగితింటో 
చిన్నినవ్వనుచు( జెనకీ నతడు ॥ పొద్దు ॥ 


పలుమరు( జిలుకల బలికించితింబో 
వలపుమాటలని వచ్చీని 
అలమి జక్కవల నల్లార్చితింటో 
అలరుఃగుచములని అంటీని ॥ పొద్దు ॥ 


తమ్మితూ(డులను తను బిగిసితింబో 
చిమ్ము6గాంగిలని చెలంగీని 
యిమ్ముల శ్రీవేంకపేండు గూడియు 


నెమ్మది నావద నెలకొనె నత౦డు ॥పొదు॥ 256 
౧ 0 
రేకు [1044 లలిత 
* ఎవ్వరు సాకిరి చెప్పిరీవే సనీతక్కు(దనాలు 
వువ్విళ్లూరేటిబాస లొల్లరా నేను ॥ పలవి ॥ 


యిందరితలో మమ్ము నింత యేల అట్టు నే నేవు 
ముందర నెవ్వరికైనా 'మొక్కరా నీవు 
గొందులనే వెంగేలు కొలువులో వినయాలు 
యెందు నేరిచితివి ని న్నేమందు ని6.కను ॥ ఎవ్వ ॥ 


స జేసప్కందనాలో 'అంపే యతి థకంగము; * , అంపే ఆర్లమంతగ 
సరిపోదేమో * ఛందోళంగం నకారయేత్‌ ” గదా. 


174 . థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నెయ్యపుసొమ్ము నాయింట నునిచితివి తనిసితి 
యియ్యరా యెవ్వరిక్రై నా యీవులు నీవు 
కయ్యము లోలోనే గారవా లిందరిలోన 
కొయ్యసాదు(దనములు కూడునా నే. డింకను 


గక్కన న న్నింతలోనే కాగిలించషన్చేవు 
యెక్కువం గా(గిలించరా యేమైనా నీవు 
తక్కి౦చి (శ్రీవేంకటేశ తగ నన్ను( గూడితివి 
చక్కనాయ! బనులెల్లా( జాలు నీవేస్తాలు 


దేసాళం 


నే విదెనీవిదె నెగుబేఠే 
నానాండే తగులాయ నవ్వు లింకా నేలే 


అంగన నీ కంచేత నడ(గెను చందురు(డు 
యింగితాన నీ కింకానేలే చింత 
'ఫొంగేటి జలనిధులు పుడిసిటికి వచ్చెను. 
కోంగువట్టితీసితేనే కోప మింకా నేలే 


1-పెంచెపుటాకసము నీపిడికిటిలోనిది 
యెంచరానివెడ దై న్యమేలే నీకు 
చంచులకొండలు నీ సందిటిలోనే చెక్కె 
వంచిననీకెమ్మోవి వాడ౯బారనేలే 


కోరి మదనాస్తాాలు కొనగోరిలోన( జొచ్చె 
యీరీతి నివ్వెరగులేలే నీకు 
చేరితి (శ్రీవేంకటపతి. జిక్కితి నీపాలిట 
నారుకొనె( బులకలు నయగారా లేలే. 
“1. ఈపోలిక నేయార్థము.. 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ ॥ 208 


1 నేని ॥ 


౫ నేని ॥ 


॥నేని॥ 140 


శృంగార నంకీర్తనల' 


కాంటోది 
మాపుదా(కా సుద్దులేల మఅ'గుమొజ(గులేల 
చేపట్టి నీ విక కజేసినట్టు చేయరా 


వంపునీగోరిగులుతు వా(వ్రాశినుకొన్నది నామేన 
యింపుల గాచినది నీయింటివాకిలి' 
ముంపున నాతురుము నీము((ముం౪)జేతి వేసలకే 
చెంపజారె నీ వింక( వేసినట్లు సేయరా 


యెత్తినవి నాచేతు లివె నీమొక్కులకే 
పొత్తు నీకాంగిటికి నాపూంపచన్నులు 
హ త్తిననాజవ్వనమంతా నీకే మీందు 
చిత్తగించి నీ వింక6 దేసినట్టు 'నేయరా 


యిచ్చితివి నీరూవు యిదె నామతికి దక్క 
వచ్చితివి నేండు నావద్దికి నీవు 
యిచ్చగించి (శ్రీవేంక'పేళ నన్ను గూడితివి 


176 


* మాపుజ 


॥ మాపు ॥ 


చెచ్ళెర నేమెనా నింక6 జేసినటు నేయరా ॥ మాపు ॥?€!1 4 
వ్ర౪.లతి టె 


శంకరాభరణం 
కన్నెవయసుమీ(దనే ఘనజవ్వనము వచ్చె 
విన్నకన్నచోటనేల వెరగందేవే 


పూచినవెన్నెలనవ్వు పుప్పొడి తేనెమాటలు 
కాచినచన్నులనిమ్మకొయ లవిగో = 
యేచినవసంతకాల మిప్పుడే నీమేన నిండె 
చేచేత ని(కనేల సిగ్గువడేవే 


జకన్నె॥ 


[176 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కందువచిగురుమోవి కప్పినకన్నులకావి 
ం మందపునిట్టూర్చులమంచిగాలి 
. అందపునీమేనిమీ/ద నామనికాలము వచ్చె 
* యిందులో నీపతి వచ్చె నేలకొంకేవే ॥5కన్నె ॥ 


పండినపులకపం౦ట పాయపు(గళలపచ్చి 
మెండగుబాహులతలు మేరమీరెను 
నిండి (శ్రీవేంకటపతి నిన్ను( గూడె. దతికాల = 


మండనే నీమేన( దోంచె ననుమానమేలే 1 కన్నె ॥ 202 
వరాళి 
కానీ కానీ యందుకేమి కైతప్పీనా 
సానంబిట్టి నీగుణము జవదా(ట నిచ్చీనా ॥1 పల్లవి ॥ 


చిమ్ము(జూపు చూచి యిై సిగ్గవడెంగాక నేండు 
కొమ్మ నీపై మోహములో( గొజ(తున్నదా 
నెమ్మది నీమా(టలకే నివ్వెరగు నొందెంగాక 
అమ్మరో నీపంత మెల్లా నట్టునిట్టు 'నేయదా ॥ కానీ ॥ 


నవ్వినందుకే నీతో ననుపు నటించెంగాక 
' జవ్వనినీపొందులకు సరియున్నదా 
చివ్వన( జేయివేయ(గ చిత్తము మజచె(గాక 
పవ్వళించేపానుపుపై పచ్చి నిన్ను, జేయదా ॥ కానీ ॥ 


నిద్దురకన్నుల నిట నీపె నొరగెంగాక 
౧ ల్త రు 
గద్దరిచెలియ మేన గర్వ మున్నదా 
వొద్దిక శ్రీవేంక పేళ వువిద( గూడితిగాక 
తిద్దని నీచేంత త్రేటతెల్ల మిగా( జేయదా 4కానీ॥ 2608 


1, “ఇంతలో” అంపే (ప్రాసభంగము,. ఇందులో == నీజవ్వనములోనే ? 
సీపతి == మౌదవుడ్కు వసంతుండు ? ఓ, జవ్వనియొక్క నీయొక్క పొందులు? 


శృంగార నంకీర్షనలు 177 


సాళంగనాట 
ఆప్పటి నొడంధా పేల అత(డయ్యి నే నయ్యే 
" వొప్పులుందప్పులు( దీరె వుండరే మీరు ॥ పల్లవి ॥ 


వగ్గనం దానే యింక బచ్చితిట్లు తిట్టినాండు 
ళం టి ల 
యెగ్గులు సిగ్గులు. బానె నేలే యింక 
వెగ్గళించి యేమన్నా' వెల్లవిరులయ్యీ మా(టి 
దగ్గరిాా( బనీలేదు తలరే మీరు 8 అప్ప ॥ 


నిమ్మపంట వేసినా(డు నెట్టన నాకొంగు దా(కె 
యెమ్మెలు నేతులు. జెల్లె నేలే యింక 
కుమ్మరించి నవ్వ(టోతే గుట్టుచెడీ నింక నేండు 
బొమ్మలజంకెలె చాలు బోరే మీరు ॥ అప్ప ॥ 


చెక్కులు తా నొక్కినాడు చిత్తము నేం గర6గితి 
యెక్కువ తక్కువ దీరె నేలే యింక 
ఆక్కరై శ్రీవేంక పేశు డంతలోనె నన్ను( గూడె, 
మక్కళించె వలపులు మానరే మీరు . ॥ అప్ప ॥ 204 


రేకు 1015 వరాళి 


ఇరవై ననీరాక కెదురైతిరా 1నసీఎ 
పరిణాములే చూడ( బాలాయరా ॥1 పల్లవి ॥1 


నిద్దురకన్నుల రాగా నీమొగముచూచి నేను 
అద్దిరా జొగరమంటా నలిగితీరా 
చద్దివిడెము పుక్కిట సవరించుకొని రాగా 


వద్దిక మా(టాడనంటా నున్నురంటిరా ॥ఇర॥ 
౪0౫ 20-౯15 


కి 'భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పారెకు నిట్టూరుపుతో సదమదమై యుండ(గ 
సీరువంకతుంగవంటా నిలిచితిరా 
మేరతో వాసనలెల్లా మేన వాసించుకరాంగా . 
తేర ఐసులెల్లానంటా( దిరిగితిరా ॥ ఇర క 


కాంతుల నీమోము చంద్రకళలుదేరంగ( జూచి 
వింతలెల్లా, గంటినంటా వెరగ్రై తా 
యింతలో (భ్రీవేంకపేశ యిటు వ నన్ను( గూడంగాను 
సంత మెల్లా( జెల్లెనంటా. బై కొంటిరా ॥ ఇర ॥ 2605 


దేవగాంధారి 
'రమణు+డ ఇంతట రారాదా 
సమరతి( దేరీ జగడము లి(కను - ॥ పల్లవి ॥ 


కోవిలతిట్లగొణ(గుల చేతను . 
_తొవులు దప్పెను ధైర్యములు 
మావుల చిలుకలమాటవెంగెముల' 
వావులుమాలెను వలప్పలు చెలికి. ॥రమ॥ 


కొంచెపవాయువుకుంచనతనముల 
చంచల మందెను సతిమనసూ 
పంచలతుమ్మిదబలములపొంచుల 
యించుకించుకే యెక్కె.ను చలము ॥6మ ॥ 


విరులశరంబుల వేండ్ల వాండ్ల 
మరులును( దెలువులు మగువకును 
' యిరప్పగ (శ్రీవేంక'కేళ కూడితివి 
సరసపుమా(టలు సాగెను కొనకు *జరమ॥ 206 


శృంగార సంకీర్తనలు [8 


సాళంగం 
ఎటువంటివలపో యేమినేయ(గలదో 
కుటిలపు( దనలోనిగుణ మెల్లా6 గరంగె * పల్లవి ॥ 


కలికి దనవిభునికడ కే(గ వేగిన 
తిలకము కస్తూరి తిద్దమణచె = 
మలసి యాతనితోనే మాటాడేశమకొన 
నిలువున( దనచేతినిమ్మపండు వదలె ॥ఎటు॥ 


సౌగిసి చక్కనిరూపు చూచె పూకున 
మొగి వీడినతురుము ముడువదాయ 
జిగిమించ నతనితో( జే నవ్వె సందడిని ॥ 
తగ(€ జెలియిచ్చినక్రై దండయును విడిచె ॥ ఎటు ॥ 


కందువ శ్రీవేంక కేశు( గా(గిలించే వేడుకను 
అందపు(బులకపువ్వులందు ముని(గె 
చించేటిమోవితేనె చేకొనేటిదప్పితోడ 
పందెమాడి తనతో నీపంతమెలా నొసంగె  ॥ఎటు॥ £6? 


సామంతం 
సీక్రేలే మాగొడవ నీయంత నుందువుగాక 
ఆకొల(ది కొకొల(ది అయ్యి(గాక ॥ పల్లవి ॥ 


చొక్కపునీమోము చూచేచూపులకు నడ్డమా 
చెక్కుకు. జేయడగమెకే( జెల్తె(గాక 
యెలా ఉా 
యిక్కు వనెలవినవ్వు లిందులోనా( గొంచెమా 
నిక్కి నగుము కొంచెము నీకు. జెల్లు/గాక 1నీకే ॥ 


8 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మాటలాడేయందుకు మజ(గా, నీగుబ్బలకు 

...మా6ట్లు పయ్యదై తే నమరు(గాక 

. కూటమి నామనసుకు గుఖుతా నీకొనగోరు 
కోటిచం(ద్రవంకలకు గుణుతింతేకాౌక జనీకే జ 


చిమ్మురతికాంగిటికి సిగ్గులా, వీలోలోనే 
వుమ్మగిలి వొకచోటి కొదుగు(గాక 
తెమ్మగా (శ్రీవేకటాదద్రిదేవుండ నేం గూడితిని. 
వమ్మువోనినీకు. బరవళశములేకాక 4నీకేః 268 


పొడి 
ఇన్నియు సీ కలవాపే ఇంత నేయఃడెల్లదా 
సన్న మేమి దొడ్లేమి సడిసన్నవారికి ॥ పల్లవి ॥ 


చెల్లదా నీకు నాచెజ(గువట్టి తియ్యంగ 
గొల్లెతలచీర అందుకొన్న నీకును 
చెల్ల(టో నీవు నాతో చేరి నవ్వ(కెల్లదా 
తల్లి (గూంతు నొక్కవావి. దగులనవ్వేనీకు ॥ ఇన్నీ ॥ 


వెక్కసాన వీవు నన్ను వేసుకొన్నా6 కెల్లదా 
గక్కున( ఐదారువేలం గై కొన్ననీకు 
తెక్కుల. దిట్టి నాచేళ( దిట్టించుకో (జెల్ల దా 
వొక్కట నూరుదిట్ల కోరిచిననీకు 1 ఇన్ని ॥ 


శెగి నన్ను సీమీ(దికి దీసుకొన్నా( జెల్లదా 
మోగి (శ్రీసతి నురాన మోచిననీకు 
తగురా శ్రీవేంకటేశ దక్క నన్ను€ గూడితివి _ 
నగ వి(క( జెల్లదా నాటకపునీకు * ఇన్ని ॥ 200 


శృంగారసంకీ ర్త్‌నలు 


(శ్రీరాగం 
వలెనా ఆతనితోవాదులు నీకు । వోఎ 
లలనా నీమనసు లక్కవంటిది . 


తగవా ఆతనితో( దారుకాణలు । వో 
మగువా ఆత( దెంత మన్నించినాను 
నగవు నేసుక నీవు నడచుటింతే కాక 
వీగువు చెల్ల దింత పపియునితో నీకు 


ఆలుకలు యింకనేలే ఆతనితోను। వో 
కలికీ పిలిచితే( గాదనరాదు 
పలుకు(దేనె చలి పెకొనుటింతే కాక 
షి =. 
చిలకు(జలములు చెల్లవి(క నీకు 


కలయకుండ(గనేలే కాంతునితో। వో 
చెలియా ఆత(డ పై చేయిచాంచ(గా 
వెలయువలపుల వేడుక (శ్రీ వేంకటాద్రి 
నిలయు(డిదె కూడ నిట్టూర్చేలే నీకు 


రేకు 1046 నాట 
అందుకే పో నీచేత నగడైై తిమి 
యిందరిని మొజు(గేవు యేడ చొచ్చేదే 


సంత మే కావలె నొండె పతితో నిస్పటివేళ 
సంతమే కావలెంగాక సటలే(టిదే 
వంతులకు( బెన(గేవు వాదులకు వచ్చేవు 
యింతలో గెండూనై తే యేశ చొచ్చేదే 


న! 


ళం 
లే 


॥వలె॥ 


4వలె। 


4వలె॥ 1270 


॥ పలవి ॥ 
వ. 


॥ అందుక 


182 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగవే కావలె నొండె నడుమ నీతనితోడి - 
తెగువ గావలె(గాక తిట్టులే(టిదే 
మొగమును( జూచేవు మోనాన( దలవంచేవు 
యెగదిగపోంతలై తే నేడ చొచ్చేదే 


సిగ్గులే కావలె నొండె శ్రీవేంక కేవ నిపె 
దగ్గరి కూడు కేకాక తచ్చనే(టిదే 
అగ్గమై కూడితివి అన్నిమా(ట ల్లాడితివి 
యెగ్గులు నెమ్మెలున్తై తే నేడ చొచ్చేదే 


ఖైరవి 
అది నాభాగ్య మేకాక ఆత డేమి నేసునే 
అదనై నందా(క నింతే ఆత( డేమి నేసునే 


కలువకన్నుల( జూచె ఘను. డాత( డవె నాకు 
_అలరుబాణములై తే నఠ( డేమి నేసునే 
పలుకు(దేనెల నాతో. బఐలికె నవె నాకు 
చిలుకునాసటమైతే నేయుమనే దేమే 


వెన్నెలనవ్వులు "నవ్వె విభు( డాత( డవె నాక. = 
నన్నువట్టియెండలై తే నాత॥ డేమి నేసునే 
సన్నిధి. గ్మపము చల్లె సరసపువేళ నావు _ 


నన్నిటా( జొక్కుమందై తే నాళం దేమి నేసునే 
కొంగువట్టి తీసి నన్ను( గూడె నాత( డది నాకు = 


నంగ మెల్ల మజపించె నాత( డేమి నేసునే 
ఇంగిళ పు(శ్రీవేంక కేళుండు 'మోహించ(గాను 
అంగడి కెక్కె వలపు ఆత దేమి నేసునే 


జలందుక్ల 


॥ అందు ॥ 2'| 


, ॥ పల్లవి ॥ 
య 


॥1కది ॥ 


4 అది ॥ 


॥ ఆది ॥ 272 


శృంగార నంకీర్తనలు 180 


రామ్మక్రియ 
ఇంటికి వచ్చితి వి(కనేలే - 
జంటలమనలో జగడము దీరె ॥పల్లివి జ 


చాయల దిట్టకు సన్నల' గొణంగకు 
చేయివి వేసితి చెక్కును నొక్కితి 
మాయలు నేయకు మతకము నెరపకు 
నాయంత నవ్వితి ననుపును నాయ 4 ఇంటి ॥ 


శిరసును వంచకు చింతల! బొరలకు 
కురులును( జెరిగితి కుంకుమ వూసితి 
నెరుసులు వెదకకు నేరము లెంచకు 
వొరసిక నీతో నొక్కటులాయ ॥ ఇంటి ॥ 


చిమ్మకు చూపులు సిగ్గుల బొరలకు 
కమ్మ(ర6 గా(గిట6 గలసితి వెలసితి 
యిమ్ముల శ్రీవేంక పేశుండ నేనిదె 
రమ్మని పిలిచితి రతికెక్కితిని ॥ ఇంటి ॥ 270 


సామంతం 
ఇంచుకంతవడిలోనే యిన్నియు౯ దేరీంగాని 
కొంచ కౌతనిసంగడి గూచుండంబెట్టరే ॥ వల్లి ॥ 


చెక్కుల నున్నది చింత చిత్రాన నున్నది యాస 
వుక్కుమీరి మేనిమీ(ద నున్నది కౌ(క 
యిక్కడి కిందా(క రాక యిప్పుడు విచ్చేనె( బతి 
మక్కువ! జెలియమారు మాటాడరే చెలులు ॥ ఇంచు ॥ 


184 ..... థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల ' 

. మోమున నున్న దలుక 'ముక్కుస! గోప మున్నది 
దీమసపు(జూపులలో తిట్లున్నవి ; 
.వేమరు ,విరహమున విభు! డింత నేనెనంటా 
కామిని దగ్గరిపోదు కదియరే మీరు 


కన్నుల నున్నది మొక్కు కౌ(గిట నున్నది మేలు 
సన్నల నున్నది రతిసరస మిది 
_ మెన్నంగ (శ్రీవేంక పేక, డీయలమేల్మంగను 


| ఇంచు! 


పున్నతి. గూడె నవ్వుతా నుండరే మీరు. ॥ఇంచు॥ 274 


(శ్రీరాగం 
ఏటికి నన్ను [భమయించే వింకా 
కూటపుసరస పు గుజబుతులాయరా 
చలమున వలపులు చల్లంగ జల్లి(గ 
నిలువున బులకలు నిండెనిదె 
పలచనియెలు(గున( బొడ(గ నామెయి. 
చెలమలచెమటలు చెరువులాయరా 


చిక్కనినవ్వులు చింద(గ( జింద6గ 
ముక్కున నుసురులు ముంచెనిదె 
కక్కసించి యిటు కన్నులార్చ6గా 
మిక్కిలితమకము మేరమీ రెరా 


విగువు(గా(గిటిటను( విసుక(గ6 బీసుకలగ 
పొగరుకుచగిరులు పొడవాయ 
అగపడి కూడీతి వల మేల్మంగను 
పగటు (శ్రీవీంకటపతి మరిగితిరా 


॥ పల్స్వవి॥ 
గ 


| ఏ,టి | 


॥ ఏ(టి | 


ఏంటి ॥ 276 


శృంగార సంకీర్తనలు [185 


రీతిగాళ 
కొన్నదె కొనంగంటోతే కోపము సరకుగాదు 
వన్నెమీ(ద వన్నెలేలే వాసు లివి చాలదా 4 పల్లవి 


మోపులుగా మాటలన్ని మూటగట్టి వేసీని 
. ఆప లేజవ్వనభార మది చాలడా 
తూ జ్య అబ్మ సా శి 
పూంపవలప్పలునా పై వాద్దువొద్దు( బూనని 
పో ఫో విరహపు(గా(క పూనె నాడే చాలదా త కొన్న ॥ 


కన్నచూపుమెలు(గులగంప( గమ్మీ నన్ను ని్జై 
మెన్ని 3 గంసంతకొప్పు ఇది చాలదా 
కన్నెపచ్చినే(తలనే కలగూర లేరీని 
వున్నది నామేన( బచ్చి వూరకింత చాలదా , కొన్న ॥ 


తనతో నవ్వ(గ(టోతే తరితీపునేసీని 
దినము నామోవిమీ(దితీపు చాలదా 
యెనయ శ్రీ వేంక పేళు( డిపు డిప్టై నన్ను6 గూడె 


మనసిచ్చితి నల మేల్మంగ సేనే చాలదా ॥కొన్న ॥ 276 
రేకు 1047 సామంతం 
ఆయలేరా పంతమాడేయందు కేమిరా 
యేమెడ నెంతోరిచినా నెజి(గవుగాక ॥ పల్లవి ॥ 


అంటిముట్టి సరసము లాడలేనా సీమేను 
వొంటి( గాలు దా(కు( జేసు వొద్దనికౌక 
వెంటవెంట. దిప్పి నిన్ను వేగ వలపించలేనా 
నంటున నన్నిందరు న వ్వేరని, కాక 1ఆయ॥, 


180 “థ్రీ తాళ్లపాక అన్న నూచాద్యల 


ముందు నిన్ను( దమిరే(చి మొక్కించుకొనలేనా 
అందరిలో నిది దోసమనికాక 
పందెమాడినటు సీమై పచ్చిగా. జేయంగలేనా 
అందప్పునీమేను 'రేకలయ్యి నని కొక జ ఆయ ॥ 


'వావిఇచ్చి పుక్కీటందమ్ములము నే నించలేనా 
భావించి నాలోనే సిగ్గువడికాక _ 
శ్రీవేంక కేళ వీవే చేరి నన్ను. గూడితివి 


యీవల నలమేల్మంగ నిరవై తిగాక ॥;ఆయ॥ 27? 
శంకరాభరణం 
దయదలఃచేవా(డు తానేకదవే 
నయగారికపమై న నాకు తానేకదవే ॥ పల్లవి ॥ 


యిక్కడ నే నలిగితే యేల పగచాటినే 
. తక్కులంబెన్టేవాండు తానేకదే 
వుక్కున నే నూరకుంపే వొ్టేల పెట్టుకొనీనే 
యెక్కుడునే(త నేసితే నింక దానేకదవే ॥ దయ ॥ 


వగల నే. దిట్టితేను వాదుకేల వచ్చీనే 
తగవు వెస్టువాండు శానేకదవే 
నగుతా గోరనూ,దికే ననునేల దూరీనే 
యెగసక్కేలాడేవాడు యి(క( దానేకదవే ॥దయ ॥ 


బలిమి నే( గూడితేను పంతము లేలాడీనే 
తల మోచి వచ్చినాడు తానేకదవే 
' అలమేలుమంగ నేను ఆత(డు (శ్రీవేంక కేకు = 
డిల నన్ను( గూడి చొక్కె నింక€ దానేకదవే ॥దయ ॥ 218 


శృంగార వంికీ ర్తనలు 


బౌళి 
మానిపండ్లు మజి మానికిందనే వుండు 
తానేనున్నా తనకే యనరే 


చిగురులమా(టల చిల్లలువోయను 
తగు. బెదవులపై తనకే అది 
మగటిమి యింకా మాతో నే(టికి 
జగడము లడిచీ. జాలించు మనే 


కారపు(జూపుల కొలువలాయను 
దారలచెమటల( దనమేన 
పోరుచు మాతో బొంకంగ నేటికి 
దూరుల(బఐడితిమి తొల తొలమనవే 


కొనగొనచేతులు గురులయి తగిలెను 
తననాకొంగిట తగందనకే 
యెననెను (శ్రీవేంక పేశుండు నన్నిటు 
మనికయి అలమేల్‌మంగ నే గదవే 


హిందోళం 
సాదించ. బొద్దులేదు జంకించ వేళలేదు 
యీదెస రమణునికి ఇంతలో లోనై తి 


అలిగి నే రాంగా నప్పుడే మొగను చూపి 
తెలింగన్నుల నవ్వితే తీరె. 1 )ము 
తలవంచుకుండ(గానే దగ్గరనే నిలుచుండి 
కలకల మాంటాడితే గక్కున : సవ్వితి 


187 


॥ మాని ॥ 


॥మాని ॥ 


॥మాని॥ 279 


॥ పల్లవి ॥ 
ల 


॥ సాదిం ॥ 


188. 


థ్రీ శాళ్లపోక అన్నమాచార్యుల 


అకడి మోమై వుంపే తయములు గరంగుగ 
తై కొని ని పైనొరగితే కందువానెను 
'శేకాకునిట్టూరుపుల చిముడ(గ వెనకకు 
కోకవట్టి యేసే గక్కున సమ్మతించితి 


చెక్కుచేత నే నుండ(గా శదణేటు! గిలించి 
తొక్కినపాదములోనే దొరనె. బొ౮(బొంబిదు 


॥ సాదిం ॥ 


యిక్కువ (శ్రీవేంక పేళు( డింతలోనె నన్ను, గూడె 
గక్కన నలమేల్మంగ( గనక మోహించితి ॥సాదిం॥ 280 


మలహారి 
నాటివా(డవేకాదా నాకడ నేండును 
కూటము లింకా( గొసర(ంగవలెనా 


నాకు నావా(డవై ననిచితి విై 
యేకడ నెవ్వరి కెట్టుందువో 
ఆకడ వత్సాపహరణము వేళను 
జోకగ( జేసినసుద్దులు వినమా 


చేరి నామా(టలే చెల్లి ంచే విప్పే 
యేరీతి నెందరి కెటువలెనో 
కూరిమి రేపల్లె గోపికలయడనే 
తేర నీగుణమ తెలిసికి మిపుడు 


కొ(గిట నాకును గరంగే విశే 
యే(గి కడసతుల కేమందునో 
లోగ శిస్తు డలమేలుమంగ( గూడితి _ 
వా(గి .్ర వేంకకేశ అంతరాత్మవు 


॥ పలవి౪॥ 


ల! నాటి న! 


॥ నాటి ॥ 


నాటి! 26! 


శృంగార సంకీ ర్రనణ 


నాదరామక్రియ. 
పోనీపోనీ ఇ(కనేల పోయినసీళ్ళకు గట్టి 
నేనే యింతకు జొచ్చితే నిన్ను( వారని త్తునా 


పదవోయి నీమా(టపట్టు సీకే వచ్చెను 
“వదల కెప్పుడును సీవారమే నేము 
కదిసి నీ విందుకొరకా వలపించితివి 
యిది నే నెటి(గితేను యింతా మెచ్చునేయనా 


చాలునోయి యిందా(కా నీసరితలే చూచితిమి 
యీలాగుల నీకఘునే మీ6దె తత్రితి మేను 

' తాలిమి నీచేసన్న లింతకువచ్చెనా నేడు 
నాలిసీగుణము గంశ్షే నా(డే మెచ్చు నేయనా 


తగునోయి నీకునాకు( దతివచ్చె మితివచ్చె 
మొగి నిన్ను నేడ/గన్నా మొక్కేము నేము 
అగడుశ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను 
నిగిడి నన్ను( గూడితి నీకే మెచ్చు నేయనా 


రేకు 1048 సౌరాష్ట్రం 
వరుసకు రాకుంటే వావిదప్పీనా 
. వెర విందు కేది గోవిందరాజా 


చిందేటితేనెమోవితో చెలి నీతో మాటలాడె- 
నందుకం టె. నేమి నేసు నది చాలదా 


ముందే మొల్లచూప్పులను ముంచి చల్ల (గాం జూచె 


కందువెన దిందుకంట కలదా ప్రియము 
యా 


[0 


॥పలవి॥ 
ళు. ం 


॥ పోనీ ॥ 


॥ పోనీ ॥ 


1పోనీ ॥ 282 


॥ వరు ॥ 


. - థ్రీ కాశ్లపాక్‌ అన్నమాచార్యుల 


1 వెన్నెలనె-వితోడ వెల(ది నీతో నవ్వె 
యిన్నిటా నీయాసోద మి(క నెంక యా 
అన్నువచం్నద్రునివంటిఆననము నీ నికు. జూసె 
యిన్నేసిచే(తలు నేనె ని(కనేమి గడమ 


చిగురు(దీగెలవంటిచేతులు నీపై వేనె 
తగవులన్నియు( దేరె తారుకాణేలా 
పగటు శ్రీ వేంకటా దద్రిపతి విశ్హై కూదికివి 
జగడాలిన్నియు( బానె చనవింత చాలదా 


వరాళి 


ఇంతలాయ వింతలాయ నెందా(క సరసాలు 
చెంతల( జేర(గరాదా చెలి జవ్వనమున 


చిత్తరువు వా(తలాయ చెలినివ్వెరగులు 
ముత్రిపుముగ్గులాయను మోవాములెల్లా 
పొత్తుల తేనియలాయ పొలఃతిపలుకులెల్ల 
చిత్తగించి చూడరాదా చెలియభావములు 


విడువనిజడులాయ వెల(దిమెయిచెమటలు 
తడ(బడేసంపదాయ తమక మది 
కడివోనివిరులాయ కందువకోరిక లివి 
తొడి(బడ( జూడరాదా తొయ్యలిచందములు 


పూచినవెన్నెలలాయ పొల(తి నెలవినవ్వు 
చూచినటల్లానాయ సౌంపుకళలు 
యేచినశ్రీవేంక పేశ ఇట్టె ఇంతి. గూడితివి. 
రాచిలుకవంటిదాయ రమణి నీరతిని 


॥జవరు॥ 


॥వరు॥ 2808 


॥పలవి ॥ 
౧౧ 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ ఇంత ౪ 204 


1 విన్నెలను సంవ కవమానమశేయట లి శ్ర. “వన్నెలప వ్యావహారళము గావర్భు. 


శృంగార సంకీర్తన 181 


పొడి 


సీవల్లం గడమ, గద్దా నేనే యాసగించేగాక . 
భావ మొక్క టేక దా పంతమాడే(గాక 4 పల్లం ॥ 


యెజ(గనా నీవు నాపై నిటుగలమోహము 
గుజిగా మజచి ఇ(క( గొసరే(గాక 
మథి కర(గనా నీమంతనపుకాగిటిలో 
జజసి తనీయ కిై జంకించే(గాక ౪ వీవ 4 


ఇయ్యకొననా నీవు ఇచ్చినచనవులెల్లా 
తియ్య నిపిగ్గున నేనే తిట్టితి(గాక 
నెయ్యపునీగుణమెల్లా నేం గన్న దేకాదా 
సయ్యదజారినందుకే పదరితి(గాక ॥ నీవ ॥1 


విననా నీవాడినట్టివినయపృమాటలెల్లా 
ననుపుమందె మేళాన నగితి(గాక 
యెనయఃగ (శ్రీవేంక పేళ నేనూ6 గూడనా 
'పెనంగేయందుకే నేను పపియపడే( గాక నీవ ॥ 285 


“గుండ్మక్రియ 


కాసీకొనీ యందుకేమి కడమ దేరీ(గాక | 
నాన(గా( గోపము దీరి నవ్వువచ్చెగాక ॥ పల్లవి ॥ 


అనలేనా నిన్ను నే ననంగలమాటలెల్లా 
మనసు నొచ్చీనంటా మానితి(గాక 
. చెనకలేనా నీవు నేసినచే(తకు( చేత 
తనువు పచ్చొసంటా దయవుశ్తై(గాక . ॥ కానీ ॥ 
12 మోనగించు పోలికతో *“అనగించు” వ్యాన వారిక మై యుండవచ్చు. 


(13 వటి కెహ్ళ నొటి 
అరయ నీ కొళ్ళనన సాథగా వేడు 

_ వైర్ల భూవీలి వెన్నెలన్వ రిక... 

“వి నొక్కమన ఫాడ[గ నడ 1ొప్ల। 


బొన్మం 2080082 బాతన। 0కి. 
అమ్మకో (కోని ఆయ(గా నేడు 
కమ్మలిమ వెల్లీకిని దళ్క(గ మోలిళ్ళితి 
టి 
అమ్మడువలిపు సరీమాయ!గా నే(ట్‌ 1 గొప్ట॥ 


గట్కీన( గొడీరీవీ కన్నలి( బొక్క 
కక్కర( దనిని నీ కొథు(గా నే 
గక్కన రవీ! $0క6పెళ్ల న్న 
అన్క్‌న నీలినీకీలి కధగాడు నద  $5ప! ౫|| 


శృంగార సంకీర్తనలు 18 


దేసాళం 
సీవే చన విచ్చితివో నెలంతగర్వమో యిది 
వావాంత మా6టలాడి వలప్పచల్లీ నిదె జ సల్ల వి॥ 


“మొకమెల్త్తి చూచీని నీమోహాన ముద్దుచూపీని 
నశనకవాడి వాడి నప్వు నవ్వీని 
చికురము దువ్విదువ్వి చేసన్న 'నేసీని 
యెకనక్కెమో నాతో నెన్వతెరా నేండు ॥పీవే॥ 


కన్నులు దేలవేసీని కడుంగేకరించీని 
చన్నుమొనలు చూసీని జరసీని 
కిన్నెరలు మీ(టీని కిందుపడి మొక్కీ-ని 
. యిన్నేసిమూాయలు నేసీ నెన్వతెరా యిది జసీవే॥ 


కష్పురవిడె మిచ్చీవి కాంగిలించవచ్చీని 
నెప్పున శ్రీవేంక కేళ వీతో నిదె 
“అప్పుడే నన్ను గూడితి వండ నేనూ నున్నదాన 


చిప్పిలీ నిదెన్వతెరా సిగ్గువడ దిపుడు ॥నీవే॥ 288 
రేకు 1040 పాడీ 
ఇటమీ(ద వీచి_త్తి మెట్టువలసిన( జేయు 
కుటిలాలకి(క?)వలపు గుణుతాయ నయ్యా _॥ పల్లవి ॥ 


తనువు పొనుప్పమీ(ద తల+పెల్ల సీమీంద 
కనుచూపు లివి నీరాకలమీ(ద 
వినయాలు చెలులతో వేసట నరునితోను 


వవితవలవు లింత వన్నెకెక్కైనయ్యా ఇఇట॥ 
౪12-౯18 


104. 


థ్రీ శాళ్ళపాక అన్నవాదార్యుల 


. చెక్కుకు( జేయివచ్చె 'వెలవికి నవ్వువచ్చి 


ముక్కుమీ(దివేలితోడ మోనము వచ్చె 


పుక్కిట నూద్పలు నిండె పొందులు కోర్కుల నిందె' 


చక్కనింతివలపు లీచందమాయనయ్యా 


కళలు మోమున శెక్కె కాణగిలి నీకు నెక్కె 
తలకొన్నసంతసము తలకెక్కె - 
యెలమి శ్రీవేంక కేశ ఇంతి నీవు గూడంగాను 
జలజాక్షీవలపులు సతమాయనయ్యా " 


శ్రీరాగం 
నిమిషము( బాయలేరా నిన్నెడసి యొకచోట 
తమకమేకొని నాధై ర్య మే;టిదిరా 


వాకిటి కంపించుకొని వత్తు(గాని నీచేత 
ఆకడ మగుడ సీయండకు రాకుండలేరా 
కైకొని తప్పక చూచి కనురెప్ప వేతు(గాని 
యా 
జోకల! గమ్మర నిన్ను( జూడకుండలేనురా 


మాటలాడి నీతోను మానినప్టే వుందు(గాని 
పాటించి అంతటిలోనే పలుకక వుండలేరా 
పాటిసిగ్గునను నాసయ్యదం గవ్పుదు(గాని 
వూటచమట నాచన్నుల నొ _త్తకుండలేనురా 


మంతనపు నీరతుల మనను చొక్కుదుంగాని ' 

, అంతలో. దెలిసి మరి యాసపడకుండలేరా 
. అంతటి (శ్రీవేంకటేశ అదెటింగి కూడితివి 
చింతలో నీమేలు నేను చింతించకుండలేరా 


) ఇట ॥ 


॥ ఇట ॥ 280 


॥నిమి॥ 


॥ నీమి ॥ 


. ॥విమి॥ 20౪ 


శృంగార సంకిర్తనలణు' 


శ్రీరాగం 
రమణు(డ-చెప్పుమా రమణి నీయెడను 
జమళి రెండొకటః జల్లీ వలపు 


మోతుగు వూచెనో మొల్ల వూచినో 
కాతరపుచెలి కన్నులను 
చూతము వూచెనో సురవొన్న వూచెనో 
ఘాతల నసీసతికాయమున 


పగడము వండెనో పై మోవి పండెనో 
అగపడి యీకాంత అధరమున 
పొగరునిమ్మలో పోకలు వండెనో 
మగువ కిదివో నెమ్మది. జన్నులను 


తమలపు(జిగురో దాడిమచిగురో 
ఆమరె. గరములనె అంగనకు 
చెమటల. గూడితి శ్రీవేంక పేశ్వర 
సమరతి మీయిచ్చలు చిగిరించె 


రామ్ముక్రియ 
చెప్పరాదు మీపొందులు చిగురు చేంగ్రైనట్టు 
ఇప్పుడే మెచ్చితిమి నే 'మిద్దరి. జూచి 


చెలి. జూచితివి నీవు చెలియూ నిన్నిటు చూచె 
కలువలు( దామరలు. గలసినట్టు 
పలికితి వింతితోడ పడ(తియు మాటలాడె 
చిలుకలు. గోవిలలు చిమ్మి రే(గినట్లు 


105 


॥ పలవి ॥ 
యి 


రమ ॥ 


॥రమ॥ 


॥రమ;: 201 


॥ పల్పవి॥ 
గొ 


॥ చెప్ప ॥ 


184 " . థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అప్పుడే నీవు నవ్వితి వంగన నీతో నవ్వె 
'.శప్పురాలు వెన్నెలలు గలపినట్టు 
నెన్సునం జేయివేసితివి నెలంతయు( జేయివేనె 
వొప్పగు(దీగెలు. దూం జ్లొనగూడినట్లు 


పట్టితి వీకెసయ్యద భామయు నీచేయి వట్ట 
గట్టీ హేమాద్రి నీలాద్రి. గలసినట్టు 
ఇ శ్రీవేంక శేళ యీసతి నీ వురముపై 
బెట్టితి వాకె నిలిచె బెండ్లాడినట్టు 


ఆహిరి 
ఏడనున్నా నీవారమే యెరవు నేయకు వయ్య 
మోడా మోడితనమున మొక్కేము నీకు 


పాయమునీ కిచ్చితిమి పంతములదాన గాను 
పోయివచ్చేమయ్యా పొద్దున నేము 

“ కాయ మిది నీసొమ్ము కడమ నే నెణ(గను 
మాయింటికి రావయ్యా మరి చెప్పే(గాని 


మనను నీ కొష్పనాయ మారుమాటి లెజ/గము 
వెనక వచ్చేమయ్యా విడిదికిని 
దినము నీకే నెలవు దేవరచ్విత్త మింకను 
నను( జూడవయ్యా నవ్వు నవ్వే/గాని 


వేస నీపై 6 బెట్టితిమి చెప్పుకొన( బనిలేదు 
ఆనతో నుండేనయ్య ఆడనే నేను 
బాసతో (శ్రీవేంక పేళ పైకొని కూడితి విందే. 
వేసరక రావయ్యా వెంట దిప్పే/ గాని 


॥చెప్ప॥ 


* చెప్ప॥ 208 


॥ ఏడ ॥ 


4 ఏడ్‌ ॥ 


॥ ఏడ ౪ 200 


శృంగారం రది 11 


శైలి 
సకవు నీ $ె వళ్ళె ఫవమణ హెళ్ళి 
ఇ0ళటనైన వటి గియ్యకొనారి 1 వ్ల; 


20 మెలి! దేనె బార చెమటల సేన గా 
చలము భ0ళటనై | జాలంచరారా 
వెళలి నవ్వట శిందె ీస్గల నికీ నంది 
అభివేణీ ని(1న్రైన నాదరి0చరాదా ॥స06॥ 


లీట్టాద లవ ఫ0లె నీర్‌ కన్నలి( లింగ 
న. 
మట్టమీరె దలిపో(ర భూనినీ వరిప్ప యా(శ 
యి్దె విల్ళేనీ యింక నీ(6( కేకోరాదా 1స0క ॥ 


4808 - శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చరణకినలయములకు సకియరంభోరులళు 
నిరతమగుము శ్రేలనీరాజనం 
ఆరిదిజఘునంబునకు నతివనిజ(నత?)నాఖికిని 
నిరతి నానావర్డ నీరాజనం 


పగటు శ్రీవేంక కేశుపట్టపురాణియై 
నెగడుసతికళలకును నీరాజనం 
జగతి నలమేల్మంగచక్క-దనముల, కెల్ల 
ంం 
నిగుడు నిజళోభనపునీరాజనం 


ఆహిరి 
అవి యేమరకుమీ అనరే మీరు 
తివిరి విభుని: దానే తెలుసుకొమ్మనరే 


కాయ మీడ నుందిగాని కడమదొడమ నా= 
ఆయమెల్లా. దనచేతి దనరే మీరు. 
చేయి చెక్కుమీ(ద నాకు చేరిన దింతేకాని 
చాయ దనమేన గోరు చక్క(జూడు మనరే 


మాట లీడ నాడే(గాని మననెల్ల( దనమీ(ద 
నొటియున్న దనరే నానాయకునితో 
యేటికో నవ్వే(గాని యెదుర్రై తనమీ(ద 
కాటుకకన్నులచూపు ఘాత నేసు ననరే 


అవ్వలిమోమైకి( గాని అడియొకబంధమున 
చివ్వనం గూడితి నని చెప్పరే మీరు 
రవ్వగా (భ్రీవేంళ కేకు రతిం గొసరితి(గాని 
నవ్వుతా నే నటించిన నాటకము లనరే 


॥ డీఠా ॥ 


*కీరా ॥ 200 


॥ అవి ॥ 


॥ అవి ॥ 


॥* అవి॥ 200 


శృంగార సంకీర్తనలు 


మాళవిగాళ 
నేర మింతటికి నేమైతే 
ఆరికేరినది' యల మేల్మంగ 


కన్నులచూపులు కౌ(కలరే(పులు 
వెన్నెలనవ్వులు వెదచల్లీ నదె 
చన్నుల నొత్తీ సరసు(డ నీమై' 
అన్నిట డొణ యీయల మేల్మంగ 


పెదవులముద్దుల పిలుపులయెలుంగుల 
వదలు(బయ్యదనె వలపించీ నదె 
కదలుచు మెచ్చీ ఘనుండ నీయెదుట 
అదె నేర్చరిగా యలమేల్మంగ 


నయములమాటల నటనలపాటల 
పయి జెయివేయుచు భమయించీ నదె 
నియతి (శ్రీవేంకటనిలయ నిను గలనె 
అయుతపురతులనె యలమేల్మంగ 


సామంతం 


మించి నీవే నేతుగాక మీ(ద మిక్కిలిపనులు 
పంచనే మొదల నెట్టు పెకొనేరా 


గక్కనం జూచినంతనే కళదా(కె నా(నీఫతోడ 
మక్కళించి యి€క నెట్టు మాటలాడేరా 
_మిక్కుటమై పులకించె మెరసి నీవు రాంగానే 
యిక్కువ లెరి(గి నిన్ను నెటు గా(గిలించేరా 


100 


1 నేర ॥ 


॥ నేర ॥ 


జనేర॥ 207 


4 మించి ॥ 


ఫ్రీ కాళ్లపాక అన్నమా దాడ్యుల 
దవ్వుల నీవు నవ్వితే తను వేల్లా6 జెమరించె 
,రవ్వగా వీతో నెట్టు రఠివేనేరా 
అవ్వల సన్న నేసితే నంతలోనే భ్రమసితి 
చివ్వన నీచెజ( గెట్టు చేత బస్లేరా ॥ మించి ॥ 


తతితో వీడె మిచ్చితే తలకెక్కై నలపెల్లా 
= యితవై నీమోవి యానే దింక నెంతరా 
ఆతివేడుక (శ్రీ వేంకటానద్రీశ కూడితివి 
మతిలో( జొక్కుటగాక మరి యేమనేరా. ఇమించి॥ 208 


వరాళి 
చేరి చూడ మాకునై తే సిగ్గులు గానీ , 
' యీరీతి సింగారాలు యీతనికే తగునే ॥ పల్లవి ॥ 


నున్ననిలత్తుకవన్నె నొసలిపై నించెగదే 
అన్నువ కిన్నెరమీ(టు లాతనిమై నంటెనే 
యా. 
- పున్నమవెలుంగు మోముపొంతనెల్లా నిండెంగదే 
యిన్నేసి సింగారాలు యీతనికే తగునే ॥ చేరి 


కుంకుమగుబ్బలపూ(తగుజుతు మైనం పెంగదే 
అంకెల మోవి కెంపులు అమరె(గదే 
కొంకక వాడు(బువ్వులు కొప్పుమీ(ద రాలె(గదే 
యింకా నిన్నిసింగారాలు యీతనికే తగునే ॥చేరి ॥ 


శిరనుచెమటవానచి త్తడి పై జారె(గదే 
యెరవులసొమ్ము మేన నిదివో కదే 
పరగ శ్రీవేంకటాాదిపతి నన్ను6 గూడెంగదె 
యిరవె న సింగారాలు యీతనికే తగునే ॥చేరి॥ 200 


శృంగార సంకీర్తనలు 


మాళవి 
చెల్లి నట్లు నీవే చేత నేతువు గాక 
యెల్సి నేం డనేజాగు లింకానేలే ॥ పల్లవి ॥ 


చెక్కులెల్లా. జెమరించె నేసకొప్పు వెడజారె 
యిక్కడ నాతో. గోప మింకానేలే 
మొక్కు. నాచేతికి వచ్చె మోవి నీకు నవ్వు చిందె 
యెక్కువ వెంగెపుమాట లింకానేలే 11 చెల్లి ॥1 


తను వెల్లా( బులకించె తగునిట్టూర్చులు రేంగె 
యినుమడించినచల మింకానేరే 
మును నాపంతము వచ్చె మొగి నీసిగ్గులు మించె 
యెనలేనియనుమాన మింకానేలే ॥ చెల్లి ॥ 


వలపు కాంగిట కెక్కె వాసులురేసులు నిక్కె 
యెలయింప్పు(గసరులు యింకానేలే 
బలిమి (శ్రీవేంకటాాద్రిపతి నే( గూడితి నిన్ను 


యెలు(గెల్హి రట్టు నేయ నింకానేలే ॥ చెల్లి ॥ 800 
రేకు 105! సామంతం 
ఎంతదవ్వయిననేమి ఇక్కడ నుండిననేమి 
చింత వొక్క.టైనప్పుడే చేరువొటగాదా ॥ పల్లవి ॥ 


నిన్నునంటినట్టిగాలి నేడు నామీ(ద( బొలనె 
మయెన్న నది యిద్దరికి నేరముగాడా 
ఇన్నిటా నొకచందురు నిద్దరము( జూచితిమి 
కన్నులచూ పిదరికి, గలయు పేకాదా 1 ఎంత ॥ 


ఖః థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


యిద్దరియెలు(గులకు యాయాకసమె గురి 
అద్ది *మనయిదియె మాటాడుటగాదా 
పొద్దుపొడ పొక్క'జటే పొంచి యాయింటా నాయింటా 
వొద్దనుండినశ్లేకాదా వారసిన భేదమా ॥ ఎంత ॥ 


భావజునమ్ములే కావా పలుమారు సోంశేవి 
చేవదేరె నవె పూవునేసలు గావా 
(శ్రీ వేంక పేళ. నీవే చేకొని కూడితి నన్ను 


యీవేళలకు నిదెహితవుగాదా ఎంత ॥ 801 
నీలాంబరి 
ఉన్నవేమీ గుజిగావు వొద్దనుండి సీవు నాతో 
అన్నమాటలే గుజుతు అప్పటికప్పటీకి ॥ పల్లవి ॥ 


చూపులకు గుజుతు నీసోయగమైన మేను 

తీపులకు గురి నీతేనెమోవి 

కోపములకు గురి నీ గోరిమదనరేకలే 

చేపట్లకు గులీి నీచెట్టాపట్టాలే ॥ ఉన్న ॥ 
చిత్తమునకు గులుతు నేనేటినీచేతలే 

హత్తి నాయాసకు గురి అంటు(గా(గిలి 

మొతత్తపు నవ్వుకు గురి ముంచిననీసుద్దులే 

గుత్తపువలపులకు గురి నీిమోహములు ॥ ఉన్న ॥ 


పంతముల కెల్లా గురి పరచినపాను సే 
సంతసములకు గురి సరసముళలే 
ఇంతలో శ్రీ వేంక పేళ ఇై నన్ను గూడితివి 
మంతనాల కెల్లా గురి మతిపరవశమే ॥ ఉన్న ॥ 802 


గన మనయిది=మనళన్ధిము. ఈ “ఇది” కన్ది మీనాటికీని వ్యనహారమున గలదు, 
“వాకు చాలా ఇదైంది” ఇత్యాది, ఆ ఇది శబ్దము (ప్రాశరణికమైన ఏదో యర్థమునుచెన్పు 
చుండును. ఈ సర్వనామవజణనకు ముందు నామవాచకముగూడ సనిలేదు. 


శృంగార సంకీర్తనలు 208 


మాళది 
తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన_ / 
జగములో భూకాంత సౌభాగ్యలక్మీ + పల్లవి ॥ 


కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగా 
సమ్మతించి రుక్మిణి జయలక్ష్మీ 
అమ్ముమొనను జలధి నడచి లంక సాదించి 
కమ్మర. జేకొన్నసీకే ఘనవీరలక్ష్మి ॥తగు ॥ 


నరకాసురు నడచ నవ్వుతా( జేయివేసితివి 
సరిగా సత్యభామే పో సంగ్రామలక్ష్మి 
హిరణ్యకళిపు( గొట్టి యింధద్రాదులకు నీచే 
వరమిప్పించినయా కే వరలక్ష్మి తగు ॥ 


నిండినవురముమీ(ద నిఖిలసంపదలతో 
అండనుండేయా కెపో ఆదిలక్ష్మి 
మెండగు(శ్రీ వేగకటాద్రిమీంద నీసరుస నేంగే_ 


గండుమీ రె. గళలతో. గల్యాణలక్మీ ॥తగు ॥ 400 
_శంకరాభరణం 
ఇంకనేలే నీకు. జింత యెంచి చూచుకోవు గాక 
మంకులమరుండు నీమననే కాదా 4 పల్లవి ॥ 


చందురుడు నెమ్మోము చల్లువెన్నెలనే(యే?) నవ్వు 
అందలియమృుతము నీ యధరామృతం (తము?) 
' పొందిననీ విభుని. వాని పొడవుచందురు! గని 
ఇందులోనే కసరేవు హితుడు గాడా . ॥ ఇ౦క ॥ 


204 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మెలు(గు(దీగె నీమేను మించు(జిగురు చేతులు 
తటీ( బూవుగుత్తురే తగునీచన్నులు 
మెజయ నీపతి( బాసి మించినతీగెలు చూచి 
. వెజవనే(టికే యివి వింతలా నీ కిపుడు ॥ ఇంక ॥ 


చల్లగాలి సీవూర్చు సంపెంగ సీనాసికము 
వెల్లిగా నివ్నిటిమీ(దా విసుగనేలే 
యెల్లగా శ్రీవేంక పేజబ డిదివో నిన్ను గలనె 
గ ( 


బల్లి దు( డిత(డే నీకు (బ్రాణముగా(దా ॥ ఇంక ౪ 004 
గుండ(క్రియ 
ఇవి నీకొక్కనికేయా ఇద్దరికి సరిగాక 
తవిలి మోవితేనెలే తరితీపు నేయ(గా ॥ పల్లవి ॥ 


నిరతి నన్నార నేవు నీ వేమి నేతువయ్య 
వొరటు నాగుబ్బలలో నుండ(గాను 
యెరవరికపుగుణా లెంచ నీపై నేలయ్య 
యెరపరికము నాకు నివిగో కురులను ॥ ఇవి ॥ 


గుట్టుతో సీమా(టలెల్లా కొంచపరచనేలయ్య 
అజై నానడుము కొంచమై వుండంగా 
'అట్టయిననీచేంత గుట్టు సేయనేలయ్య 
జట్టు నాయందెలమో.(త్రై యి తై వుండ(గాను 4 ఇవి ॥ 


పలుమారు నీమేన( బచ్చిచూపనేలయ్య 
వులివచ్చివలపు నావొళ్ష నుండ(గా 
దిలిమి (శ్రీవేంక పేళ పెకొని కూడితి నన్ను 
న. 
నిలువున నెన్పడు నే నీవురాన నుండంగా ॥ఇవి॥ 805 


శృంగార నంకీర్తనలు “805 


కాంటోది 
చూతు(టో అప్పుడు నీనుగుడతనములెల్లా 
కొతరాన నే, దిట్టితే( గాదన(గలవా ॥పలపి॥ 


ఆవులమందకు రా(గా నాయము లంటితిగాక 
మావిటికి వచ్చి సీవు మమ్ము. జేనేవా 
తోవనుండి నాకొలు దొక్కితి వింఠేకాక 
చేవదేర నేకతాన నేవ నేయంగలవా ॥ చూతు(॥ 


చల్ల లమ్మరాంగానే సరసమాడేవు గాక 
గొల్లపల్లెలోను చొచ్చి కొంగువశ్షేవా 
మ్‌ టబ 
చెల్లంటో యమునలోన సిగ్గులు వరచితిగాక 
పల్లదాన రతివేళ బలిమి చూసేవా ॥చూతు(॥ 


అంకులు వెట్టించుకో(గా నం(నం?డ వచ్చితిగాక 
లలకెల( వెన(గికేను లావు చూసేవా . 
యింకనేల శ్రీవేంక టేళ నన్ను. గూడితివి . 


కొంకుదేరె నింక నీవు కొణంత నేసేవా ॥4చూతు(॥ 806 
రేకు 1052 ముఖారి 
చే(త నేనేవారు లేరా సిగ్గు, విడువరుగాక 
పూ(తలరో(తల కెల్లా బుద్ది చెప్పరాదా ॥ పల్లవి ॥ 
న. ది గా 


చిత్తము నొచ్చీనంటా, జెప్ప(గాక నీమోవి - 
జొత్తు లద్దములోనై నాం జూచుకోరాదా 
సా త్రివుండేచెలులై నా నై తుడునరుగాక 
"త్తచెమటలు చూచి కొమలెల్లా నగరా ॥చేంత ॥ 


208 .... థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల స ల 


తలంచుకొనేవంటా( దడవ(గాక నీలోనే 
అలపునిట్టూర్పులు ఆలించరాదా ”. 
నిలువునవ్వులు సారె నీమేన జారెంగాక 
చలివేండిపులక లెంచంగం బచ్చిగాదా ॥చేంత ॥ 


సీక్షునీకే చెప్పేవంటా నే నడుగ(జాల(గాక 
యేకతమాడుచు గాని ఇటు రారాదా 
వైకొని (శ్రీవేంక పేళ బలిమి( గూడితి నన్ను 


యీకడాకడినుద్దులు ఇక నెంచనేటికి ॥చేంత॥ 807 
శంకరాభరణం 
ఒట్టులేల తిట్టులేల. వున్నదిగా నీమేలు 
దట్టమైననామనసు తనినే ని(క ॥ పల్లివి ॥ 


'వింటి(గా సీమాటలు వీనులెల్లా( జల్లంగాను 
అంటి నీతో సరసములాడే నింక 
కంటి(గా సీగుణము కన్నులపండుగగాను 
నంటున నీమాటలెల్లా నమ్మే నేనింక ॥ ఒట్టు ॥ 


తెలినెంగా నీచేత తేటతెల్లమిగాను 
నలుగడ నిచ్చకమే నడపే నింక 
నిలిచెంగా నీవలపు నిదులై నా మేననెల్లా 
నలువంక నీతో నే నవ్వే నింక ॥ ఒట్టు 6 


చిక్కెంగా నీమేనెల్ల చేరి నాకాంగిటిలోన 
ముక్కుమోము. వంచి నీకు మొక్కే ని(క 
యిక్కువ శ్రీవేంకకేళ యిటు నిన్ను( గూడితి(గా 
వొక్క-.ై నీవురము పై నుండే ని(క ॥ ఒట్టు ॥ 808 


శృంగార సంకీర్తనలు 207 


వరాలి' 
మగరూపు నాంఢురూపు మారుచుకొని రిద్దరు 
సాగి ' నెద్దము చూపరే చూచుకొనే రిద్దరు దామే ' ॥ పల్లవి ॥ 


కలికి కస్తూరిబొట్టు కాంతునినొసల నంటె 
నిలువునామము పైపె నెలంత'కంపె 
అలివేణికొప్పు జారి ఆతనికొప్పుపై వాలె 
రా 
అలరె నీతని(న్వి?ిసిక ఆతనిపాపటపెని ॥ మగ ॥ 
యా 


కుంకుమగుబ్బలపూ(తగురుతు విభుని కంట 
అంకె( బతిరొమ్ముబొచ్చు ఆకె కంటెను 
కంకణాలగాజులచేయి ఘనునిసందిట( జిక్కె 
అంకపుసాములచేయి ఆకెసంది( జిక్కెను ॥మగ ॥ 


మ ప్టైలపాదము లవె మగిడె నాతనిమీ(ద 
నిట్ట పెద్దపాదాలు నిలిచె నందు. 
యిశ్లై (శ్రీవేంక కేళు. డింతి. గూడి పానుప్పుపై 
పట్టపగ లిందరిని భమయించి రిదివో ॥మగ॥ 800 


తెలుంగు( గాంటోది 


రాళడాయ నత. డిందు రాంపులనె పొద్దు వోయ 
. యేండాయ నిమిషము ఇంతలోనే, సైలియా - ॥ పల్లవి ॥ 


కలతునొకొ పతి గా(గిట నొకపరి 
తల(చునొకొ నన్ను6 దా నతడు 
పిలిచి యాతడు నాతో. [బియమున నవ్వెనంటా 
కలలోన వేగుదాంకా6 గంటినే వోచెలియా. ॥1రాండా ॥ 


హ్‌ పొగని య అద్దము. 


థ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


ముచ్చటలాడుదునొకొ మోము చూచి పతితోను 
.చెచ్చెర నాత( డందేమి నేసీనాకొ 
గచుల్బనాకన్నులకు( గట్టినట్లు తనమేను 
పచ్చిదో(చ నామది( బాయఃడే నోచెలియా 4 రాండా ॥ 


వేతునాకొ నేయ(గల నే(తలెల్లా నాతవిపై 
యేఠల దాఃగివున్నాండో యీడశే తాను 
చేతులు మూసి కూడెను (శ్రీవేంకకేళుండు నన్ను 
యీతల( బాయ డీ(కను యిందా?కా జెలియా ॥రాండా॥ 810 


పొడి 
ఎవ్వరూ( దమంతనుంటే నేలవచ్చీ నింతేసి 
దవ్వుల నుండినవారి. దడవంబొయ్యేరా ॥ పల్లవి ॥ 


మామాట లాడ(గా(టో మరుమ్ముద మోవికెక్కె 
కేరడానం జూడ(గా(టో కెంపులెక్కెను 
తారుకాణకు రా(గా(టో తనువెల్లా. బచ్చిదోంచె 
యీరు దియ్యం బేను వచ్చె నింతలోనే విభుణడా ॥ ఎవ్వ॥ 


నాలి. దలనంచ(గాంటో నవ్వులు నెలవికెక్కె 
సీలీలవంకనేపో వింద వచ్చెను 
కై లాటాలు వెట్టంగాంటో కౌకల నీమేను చిక్కైె 
మూల నున్నవారినేల ముంగిట వేవేరా ॥ ఎవ్వ ॥ 


కౌ(గిటికి రాంగానేపో కడువాసనలు మించె 
చే/(గసరసాననేపో జీరవారెను 
వీంగుచు శ్రీవేంకటేశ వేడుకం గూడితి నన్ను 
వేంగగ యిట్లనే వుం'పే వేరులు నేనేరా ॥ ఎవ్వ ॥ శ్ర] 


. శృంగార నంకీ ర్తనలు 


గుండ్యక్రియ 
సీపాలివారము నే మెట్లున్నా 
చేపట్టితి విక జేరినా మేరే 


నిను నేం దడవను నీ కెదురాడను 
నను ని(క నేమన్నా మేలే 
మునుపనె మొక్కితి మోహాన( జిక్కిఎతి 
చెనకి నీ వెట్లందేసినా మేలే 


జగడించను బొమ్మజంకెన చూపను 
వెగటున నను నవ్విన మేలే 
తగిలితి వెంటనె దగ్గరి పిలిచితి 
యెగస క్కెముతో నెట్టున్నా మేలే" 


తల(పున మజవను తడంబడి కొసరను. 
చెలంగిటు గాఃగిలించిన మేలే 
యిల నిను (శ్రీవేంక పేళ కూడితిని 
మెలంగి నీ వెట్లామెచ్చినా మేలే. 


రేకు 1058 సామంతం 
మనసుకు జల్లన సీమక్కువతల.పులె 
నను బుజ్జగించకుగా నవ్వితేనే చాయను 


కన్నులపష6 జల్లిన సీకడు(జక్కందనమే 
పన్నీరేల చల్లేవు పలుమారును 
చన్నులకు( జల్లన నీ చాయలకొనగోరే 


_ మన్ననతో గందమేల మాక( 'బూనే విపుడు 
౪% 20-౯17 


£01 


॥ పలవి ॥ 
ఉం 


॥ నీపా 4 


॥నీపా 4 812 


$10 . ట్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వీనలకు( జల్లన సీవింతవి: తమాటలే 
అనిన గప్పురమేల అప్పళించేవు 
మేవికిం జల్లన నీమీ(దనున్నపచ్చడమే 
పూని వినరించకురా ఫొంబట్టుసురట్ల _ $మన॥ 


కా6గిటీకి జల్లిన వీకాయపుసింగాం మే 
పా(గినపూవులపాన్ను పజచతరా 
దా(గక శ్రీవేంక'పేళ తగ నన్ను( గూడితివి 
చే/గదేర( గొనరకు చెప్పినశ్టే ఆయను ॥మన॥ 810 


లలిత 
వీడ చూడ ని(కనేలే నేండు మమ్మడుగనేలే 
జోగగుమీకూటవ. లు చూడ(జూడ.( గొ త్తలు *పల్లవి ॥ 


చెలువపువలప్పులచెమటమ. త్యములె 
చెలి నీచెళ్కుల కివి సింగారమే 
మల నేటిపులకలమల్లై ల మొగ్గలు నేండు 
బలువు(గుచ చు.లకు బంగారమే ॥ నీడ: 


అసురునురున వీడినట్టినెరియుమ్మిదలు 

పసగ నీవెనువెంట( బరివారమే 

రసీకపుబఠితోడ రతి వేళమా(టలెల్లా 

కసుగాటునీమోవికి( గైవారమే ॥సీడ ॥ 
పొందేటియలపు దేర పూ(టపూ(ట కిచ్చేటి = 

కందువనీమోవితేనె ఘనసారమే 

యిందునె థ్రీవేంకపేవ నిటు గూడివుండినవీ = 

విందులవెరగు మంచివిచారమే 1నీడ జ 014 


శృంగార సంకీర్తనలు 


శంకరాభరణం 
ఏమంటే నేమంటి నింతేకదే 
దామెనప్రియాలు నేర దనకేలే యలుక 


నవ్వితే నవ్వుదును నామోము చూచితే -_ 
నివ్వల నేనూ జూచే దింతేకదే 
రవ్వతన మెఅ(గను రాజసాల కోపను . 
దవ్వులనుండి వచ్చి తనకేలే యలుక 


పలికితే బలికితి పై బే..ఎవేసితేను 
యెలమి నేనూ వేసితి నింతేకదే 
యెలయించనొల్లను -ఎచ్చకము చేరను 
తలుపుమాటున నుండి తననేలే యలుక 


కూడితే నే/ గూడితి కొసరికే(. గొసరితి 
యీడనే శ్రీవేంక కేకు నింతేకదే.. 
పొడిపంతా లరెజ(గను పచ్చి నేయ/జాలను 
తాడుపడి యిండా(€కొ( దనకేలే యలుక 


॥ రామ[క్రియ 


ఘాత నలుపు దెలుపు కన్నులందె నొంటెనట 


. ఆతనినీసందికోపా లంతకం'పేనా 


సతి సీమోమున నదే సంపెంగతావి వలి(ల?) చీ 


మిళిమీరె కురులతుమ్మిదలు నందె 


అతివై రమును శాంత మందులో నోరిచితివి . 


పతితో నే(టికి నింక( ఐబలుకవే నీవు 


న! 


4 పలవి॥ 


4 ఏమ౦ ౫ 


॥ ఏమ౦ం॥ 


౪వమం ॥ 815 


4 ఘాత ॥ 


212 ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెలి నీనడుమ నదే సింహముపోలికలాయ' 
కలవె( బాదాల గజగమన మందే 
_ చలువకు' వేండికి సరి నం దోరిచితివి 
"చలము సాదించి పతి జంకించ నే(టికినే 1ఘాత | 


జక్క-వలే కుచములు చందురు(డే నీమోము 
వొక్కటోక్కటివై రము లోరిచితివి 
యెక్కున శ్రీవేంక కేకు విదెటి(గే కూడితివి 
వొక్కై చెక్కునొక్క(గ వొద్దన నేంటికినే ఘాత 816 


బౌళి 
మూసి మంతనాలమేలు మూట గళ్హేవా 
వానులవంతులనే వడ్డివారీనా ॥ పల్లవి ॥ 


మోనమున నుండనేలే మొకము వంచగనేలే 
నాన(బెట్టితే వలపు నయమెక్కీనా 
సానంబి శ్రేచూపులేరే సమ్మతిగానిన వ్వేలే 
యీనెపాననె న( గొంత యీసు వోయీనా *మూసి॥ 


నేలవా((వ్రాబత లిప్పుడేరే నివ్వెరగు నీ కేలే 
మూలవేనసితే వయసు మొదలయ్యినా 
తాలిము లింతేనేలే తడవు నేయ(గనేరే 
కాలము గడప/(గాను కండగట్టీనా ॥ మూసి ॥ 


వెలవి నవ్వితివేలే చేతివిదిలింపులేలే 

_ మొలపించేవు సిగ్గలే మొనలయ్యినా 
బలిమి (శ్రీవేంకటాద్రిపతి నే( గూడితి నిన్ను 
పలుకుంబంకాన నింత పరిణామమా ॥ మూసి॥ 017 


శృంగార నంకీ ర్తనలు 


నారాయణ దేశాకి 


కంటిమి నీజాడరెల్లా కొనీవయ్యా 
జంటలే చాయకు వచ్చి చవివుట్టైనా 


నవ్వేటినీనవ్వులను నయగారిమా(టలను 
దివ్వెళెత్తు(బొద్దులాయ తెల్లవారెను . 
పువ్వుల వేట్లదేత పొరుగుపోరచిచేత 
దవ్వులే చేరువల్రై తతివచ్చెనా 


వొలిసీనొల్ల ములను వొడ(బాటుబొగులను 
పొలసి యమాస వోయ పున్నమ వచ్చె 
తలపో(తచేత మంచితనువుసో(కులచేత 
చలివాసి వలపులు సరివచ్చెనా 


యిచ్చేటివీ ములను యితవై నఆినలను 
నచ్చినపెండ్తి నేండే నాగవలాయ 
శ ॥ ఠి (ి 
అచ్చపు (శ్రీవేంక పేళ అలమేలుమంగ నేను 
పచ్చిగా( గూడ6గా వే/డు ఫలియించెనా 


రేకు 1054 సాళంగనాట 
అటువంటిని న్నేమందు ఆపె నేసమందు 
తటుకున మీసిగ్గులు తడవ నేమున్నది 


ఛ్రీసతి కా(గిటనుండి జిద్దుగొల్లెత లనెల్ల 
జాసలిచ్చి కొ(గిలించి పాలించితి 


వి!8 


జపలవి॥ 
ఉం 


_ 4 కంటి ॥ 


॥ కంటి 4 


॥ కంటి ॥ 010 


॥ పలివి ॥ 
లి 


మోసపుచ్చి. అందులోన మొజ(గంగ( జోటులేదు 


యాీాసరియా(డువారిలో నితబండు గలదా 


॥ అటు ॥ 


214 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


భూమిదేవిని వీ(పున పూంచి మోచి అచ్చరల 

_ ఎోమటి( బఐదారువేల దొమ్మి( గూడితి 
బూమెలునేసి సీ కంతబొంక విందు యెడలేదు 
భామినులపొందికలు పచ్చి నేయందగునా ॥ అటు ॥ 


శిరసుపె తులసీనీ చెక్కుక మర.దరెన 
నూ. రా 
తరుణుల( గూదితి నన్ను6 దగ గూడితి 
యిర వెజి/గుండంగానే యింత భమయించరాదు 


నిరతి ఛ్రీవేం కే? నీకే తెలుసును ॥ అటు ॥ 819 
బౌళి 
తతివచ్చె ని(ఠక దయదల(చరాదా 
యితరులవలె.( జెలి యింత కోప(గలదా ॥ పల్లవి ॥ 


కేలు( గేలం గీలించి గిలిగించే వాపె నిన్ను 
నాలినేసి సారసాం నవ్వెనంటాను 
మేలములనే యలనె మేనెల్లాం జెమరించె 
యీలావులు నీవు నూపే వింత కోప6గలదా ॥ తతి ॥ 


పయ్యదలో( జేయిచా౯చి బలమి( జన్ను లం పేవు 

వొాయ్యనే ఆపె నీపై నారగెనంటా 

నెయ్యపుంజేంళతల( జొక్కె. నేరుపున నీకు మొక్కె 

అయ్యెడ నీతో సూ(కొన నంత కోపంగలదా ॥తతి॥ 
కాయము నీవే యంటి. కొంగిరించే వాపె సీపె 

చాయచేసుకొని చేయి చాంచెనంటాను 

యీయెడ శ్రీవేంక పేళ యెనసి మై పులకించె 

యేయెడ నెనా( బపే. వింత కోజంగలదా ॥తతి। 820 


శృంగార సంకీర్తనలు 


(శ్రీరాగం 
నిలువులమేడలో నిలుచున్నా. డిదె 
పీలువవే రమణుని, (బేమముతోడ 


చలివే(డిచేమటల జలకమార్చవే 
అలసి వచ్చె. బకి యందుండి 
పలుకుల కపురపుబాగా లీవే 
ళలంపుల తమకపుదాహము గొనెను 


తనపులకవిరుల దగ! బూజించవే 
తనకుందనకె నిను( దగిలీని 
కను(గొన నవ్వులగందము వూయవే 
వెనకటి విరహపువేదన దీర 


పొరి మోవితేనెబువ్వము దొడుకవే 
గరిమరతుల నా(కలి గొనెను' 
మరిగి యితనితో మంతనమాడవే' 
యిరవుగ. (శ్రీవేంక పేళుండు గూడె 


= ఖైరవి 
చిన్న దాన( జేసినట్టు సేయుమనవే 
విన్నపమిదే తనకు వేవేల కనవే. 


సిగ్గువడ్డచి త్త మిది చేరి మాటాడనియ్యదు 
యెగ్గుపట్టు( జేసు నాత( దేమి నేతునే 
అగ్గలపుసతులలో ఆరి తేరినట్టివా (డు 


.వొగ్గి తానే యిప్పుడు నావొద్దికి రమ్మనవే 


ః్‌1$ 


॥ పల్లవి ॥ 
ఉం 


॥ నిలు ॥ 


॥ నిలు ॥ 


॥నిలు॥ 821 


॥ పలవి ॥ 
రం 


ప 
(చిన్న ॥ 


£160 ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


'జవ్వనపుమద మిది సరసములాడవీదు 
రవ్వ గాతాళంచునేమో రతి నతండు 
యివ్వల నావంటివారి నెదుగా నేలినతాను 
మవ్వపు(గూరిమి నన్ను మాటాడించుమనవే ' ॥ చిన్న ॥ 


తనకొఃగిటిదేహము తగులు వాయ(గనీదు 
అను వెట్లనో తన క దెజ(గనే " 
యెననెను (శ్రీవేంక కేకు. డిన్నిటా. దాను 


మనసుమర్మ మెరి€గి మన్నించుమనవే . ॥చిన్న॥ 822 
సౌరాష్ట్రం 
ఏమయ్యా నీదయ యమెన్న(టికయ్యా 
దీమస మిచ్చి చెలియ! దెలుపవద్దా ॥ పల్లవి ॥ 


చెక్కుల్నపై6 జెమటలు చెలికి. గారంగా( జూచి 
వెక్కసపుసురటిని విసరవద్దా 
అక్కజమై నీతో మాటలాడి అలయఃగా( జూచి 
యిక్కడ(6 గటప్రపుంబలు కియ్యవద్ధా ॥ ఏమ ॥ 


సందడి( జంపలవెంట జారినసరులు చూచి 

ముందుముందే యిీచెలికి ముడువవద్దా 

చెంది నీకుంగా( గరంగి సిగ్గువడ(గా( జూచి 

అందుకొని సేది ఒర్చి ఆస రే(చవద్దా , ఇ ఏమ ॥ 
కప్పుచు బాగా లిచ్చి కాంగిలించేచెలి. జూచి 

దప్పివాయ మోవి యిచ్చి తనుపవద్దా 

ఇప్పుడే ్రీవేంక పేళ ఇంత నేసి కూడితివి 

ముప్పిరిసంతోనా లిన్రై ముంచవద్దా ॥ ఏమ ॥ 28 


శృంగార సంకీ ర్తనలు 


ఆహిరి 
ఏకచి త్తమున నుండు యిదివో యాపె 
చేకొనుము రమణు(డ చింతదీరె నేండు 


పాసి నీతో సారె సారె పంతాలాడినయాపె 
వాసి దలంచుకయైన వచ్చెంగా నేండు 
కాసు నేయనిపనికి కన్నుల దిట్టినయాపె 
ఆసలు వుట్ట(గ మాటలాడెంగా నేండు 


దగరక నిన్ను నె తప్పులెంచినట్టియాపె 
గ ప! బి 
వెగ్గళించి నీపె6 జేయివేనెంగా నేండు 
వొగ్గి నీపనుల కెల్ల చోడంబడకుండినాపె 
సిగ్గు డేర నిన్ను. దానే చెనకెంగా నేండు 


మంచముమీ(దనే వుండి మాయలునెరపినాసె 
కొంచక నీకా(గిటం గూడెంగా నేండు 
యెంచక శ్రీవేంక శేక యెనసికి విక నాపె 
మించి నిన్ను లో(గొనె మేలుగా నేండు 


రేకు 1055 ఆహిరి 


దేవ నీవునికి తేట తెల్లమాయను 
భావించ మాకు గన్నులపండుగాయను 


పన్నీటిజలకములు భామకనుచూపులును 
యెన్నిక( గూడుక నీపై నేరులై పారె 
తిస్ననిచెమలెల్లా తిరుమేననెల్లా నిండె 
అన్నిటా మా క్తేలపేనుహారములాయ 


ల? 


॥ ఏక ॥॥ 


1 ఏక ॥ 


1 ఏక ॥ 821 


* దేవ ॥ 


స. [111 


12001 01 

[100042 (టట 
[1411 న. 
(12000108 114 


శృంగార సంకీర్తవలు “910 


గొళ 
గుట్టుతోడ నుండవయ్య కోరినకోరికలాయ 
చిట్టక మింళయు. బానె చింతలేల ఇ(కను పలవి ॥ 


మొగముచూచినంది మోహము నాక( దెలిసి 
నగితి నందుకు! దగ నానంబెట్టి 
జగడాలన్నియు. దేరె చనవు నా కిచ్చితివి 
యెగస క్కైములు లేవు బయింకనేల మాటలు ॥ గుట్టు ॥ 


వీడెమిచ్చినందే నీవేడ. కెల్లా. గానవచ్చి 
ఆడితిని సరసము లందుకు. దగ 
ఆడ కోలుమూట చెల్లె నంగము లంటితి విస 
సూడు(బాడు గాదు వట్టిసాల పేల ఇందుకు ॥ గుట్టు ॥ 


దగ్గరినందే నీతల( పెల్లా6 గనుకొని 
వొగ్గితి సీరతులకు వొద్దికతోడ 
అగ్గపు శ్రీ వేంక పేళ అల మేల్‌మంగను నేను 


సిగ్గుదేరం గూడితివి చేత మొక్కే నిపుడు ॥ గుట్టు॥ 827 
,. “ముఖారి 
చేరి యిందుకు(గా నే నీచెక్కు. నొక్కేను 
నేరనివారని కన్నీ నేరుపుపే పుణ్యము 1. పల్లవి ॥ 


సీవంక( గడమలేదు నేనే దూరుదు(గాని 
మూవ౪కల నిందుకు నే మొక్కేనయ్యా 
తావున 'మోహించినట్టితిమకాన నాండువారు 
"నేవలు నేయ(బో(గానే చేయి కొలు దా(కును ॥ చేరి ॥ 


220 థ్రీ కాళ్లపాక అన్ననూ చార్యుల 


తస్పవు నీ వేమిటాను తతిమీపదు నేనై తే 
_యిష్ప్రు డన్నిటికిం బంతమిచ్చేనయ్యా 
వొప్పుగా నేకత వేళ పుండేవూడిగపువారు 
ముప్పిరి/ బాదా లొత్తంగ మునిగోయి దా(కును 4 చేరి ॥ 


అజ్టె ్రీవేంళటపకి వలమేల్‌ మంగను నేను 
చుట్టరికము 'నేతువు సొలతు నేను 
పటిదేవె ననేను పానుపుపె నుండ(గాను 
ల 6ఉటా నూ. 
మట్లుమీరి పెనంగ(గ మర్మములు దాంకును ॥ చేరి॥ 820 


హిందోళం 
నన్ను మీర డాతండు నమ్మినదాన నేను 
పన్నినమాయల కేమీ! బదరకువే ॥ పల్లవి ॥ 


పాయము గడచనదు పంత మింతలో( దప్పదు 
ఆయములు మోవ మాటలాడనీవే. 
చాయకా. డాత( డూరకే చలువల పేం(పెంబదైనా 
ళం నూ. 
చేయి నాచే జిక్కినది చెల(గసీవే ॥ నన్ను 1 


తల పొకచో నుండదు తమి పండి పొల్లవోదు 
నలుపంకవారితోడ నవ్వనీవే 
సులభు( డాత(డు తొను చూపుల పేరెలు వారు 
నిలువెల్ల నాసామ్ము నేరుచుకోనీవే ॥1 నన్ను ॥ 


కోరికకు గురిలేదు కొసరులు మీ(దువోదు 
శేరి యందరితో నంటు నేయనీవే 
ఆరయ (శ్రీవేంక పేశు. డలమేలుమంగ నేను 
గారవించి వన్ను( గూడె కె కొనసీవే ॥ నన్ను ॥ 820 


శృంగార సంకీర్తనలు 721 


అపిరి 
ఆడ(గలమాట లాపె నాడవయ్యా నీ. 
వేడుకలోనివారము వేరొకర మయ్యేనూ ॥ పల్లవి ౫ 


చిత్తమువచ్చినవా రే చేరి నవ్వ! జెల్లు(గాక 
ల ఉం 
కొత్తవారు నవ్వ(టోతే కోసముగాదా 
హత్తి వూరకున్నారంటా నండవారి సొల నేవు 
"వి త్తకతొలుతే పై వేరే కలుగునా “1 ఆడ(॥. 


కడుదగ్గరినవారే క్రైదం డియ్య. జెల్లుంగాక 
యెడపులవా రిచ్చితే నెరవే కాదా 
తడసి కొలువువారు దగ్గరగంటా ది ప్టేవు 
వడిగొన్నవానలేనివజదలు గలవా ॥ ఆడం ॥ 


వురము అలమేల్‌ మంగ వొరయఃగ( జెల్లు(గాక 
వరుసవా రొరసితే వాసిరే/గదా 
గరిమ శ్రీవేంక పేక కమ్మటి మమ్ము గూడికి 
సరసమాడినవావే సతమె నిలిచె(గా ॥ ఆడం ॥ 000 


రేకు 1056 
ఇంతటనైన మన్ని.చు యీమాటాడితి నేండు 
ఇంతులకు నీకు నేను ఇచ్చలాడేగానను ॥ పల్లవి ॥ 


నీపై మోహపుదాన నీనెలంత లిందరును 
దాపుగా సీవఠెనే దయఃటా మకు 
రాపులోనిదొన గు రనుణులకును 
లేవటి యేకత వేను సేవచేసే “1 ॥ ఇంత ॥ 


222 థ్రీ లాక్ల్షపాక అన్నమాచార్యుల 


చేసన్నదానను నీకు చెందిననీసతుబ ను 
ఆసలెల్లా నెరవేర్చి ఆదరింతురు 
వేసరించేదాన( గాను వెలందులటను నీకు 
నేసలువెట్టించినట్టిచేతిలోనిదానను 4 ఇంత ౪ 


ఆలిమేలుమంగ నేను అక్కున నుందాన మీవా- 
రెలమి నాపంపు నేని ఇయ్యకొందురు 
కలసితి విజ్టై శ్రీవేంక పేక నే వింత( గాను 
పొల6తులను నిన్ను నేం బొగడేటిదానను  ॥ ఇంత ॥ 88! 


ముఖారి 
ఏల మాను నీవోజు యె((మెంబక్రై నాను 
నాలితోడ చెలులెల్లా నవ్వేరు నిన్నును ॥ పల్లివి ॥ 
గ గ 
నొట్టుక వెన్నలనాఃడు వుసె్క్క పెద్దవై 
యిజై రుక్మిణి పెండ్రితే రెక్కితివి 
బట యి 
చిట్టదాన చిన్ననా(డు నేసినట్టు నేసిలివి 
లబ టబ 
నెట్టన వింతదొరవై నేండు నేయవలెనా ॥ ఏల ॥ 


పసిబాలనా(డు నీవు బండికి( బాదము చాచి 
దెసల నర్జునుబండి తేరు నెక్కితి 
శిసువవై నా(డేమి వేసినా నమరు(గార 
కొస రింతవాండవై యాగుణములే వలెనా ॥ ఏల ॥ 


చిన్ననా(డు గొల్లెళల( జేరీ 'చను(గొండలెక్కి 
. విన్నియారథమెక్కితి శ్రీవేంకటాది 
పిన్ననా(టిచే(తలే సెద్దనా(డు( జేసికి - 
వెన్న నిలమేల్‌మంగ నెన సింతవలెనా *ఏల॥ 882 


శృంగార సంకీర్తనలు 


శుద్ధవసంతం 
అండనుందేవారము అడ్డము నేరము... 
నిండుకొని మీకఠుమీకే నెలవుకోరయ్యా 


1చైలినీలో మాటలు సిగ్గులలో తేటలు 
చలివాయ వింటిమి మాసాకి రేలయ్యా 
వలపులు వడ్డివారీ వాదు లెక్కడివి మీకు 
చలిమి బలిమి మీరే సంతము గారయ్యా 


మగువనీనవ్వులు నురునంపపువ్వులు 
తగవు దేర్చితిమి మంతన మేలయ్యా 
చిగిరించి తమకము చింక లెక్కడివి మీకు 
మొగములు చూచి మీరే మొక్కు లాడరయ్యా 


, వనితనీచూప్పులు వడి( దరితీపులు 

మనసురా( జేసితిమి మథి యేలయ్యా 
అనుగు శ్రీవేంక పేళ అల మేల్మంగయు సీవు 
యెనసితి రింకను మీ కిచ్చలాడేమయ్యా 


దేసాళం 
ఎమ్మెల నాలిమగని కిద్దరికి దగునయ్య 
మమ్ముటోంట్ల నన్నిటా మన్నించు,డీ అఆయ్యా 


చేకొని మీరిద్దరు నాచేత మాట(బకితిరి 
ఆకెయు మీరు బదుకుండయ్యా యింక 
నాకన్నులజం కెలకు నవ్వులేల నవ్వితిరి ' 
మీకెవ్వరు యిజ్టై సరి మేలు గానిమ్మయ్యా. 


లి 


ఇజపలవి ॥ 
ఉం 


1 అండ 


1 అండ ॥ 


౪ అండ ॥ 888 


॥1పలవి॥ 
క. 


॥ ఎమ్మె ॥ 


1. ఈ పాట అన్నిచరణముల ఆదిలో నివదములు ద్వంద్వ్యనమానములే, 


య. థ్రీ తాళ్రపాక అన్న హాచార్యుల 


మంతనాన నుండి మీరు మచ్చిక నేం జూచితేను 
పంతమిచ్చితిరి యిస్టై బదుకుండయ్యా 
బంతి నే గొసరితేను బాగాలు నా కిచ్చితిరి 
సంతోసాలు మీ కెప్పుడు సరి గానిండయ్యా 


ఇల నాకు జనవిచ్చి ఇద్దరు, నాచెప్పినట్టు 
పలుమారు! జేసితిరి బదుకుండయ్యా 


ఆల మేలుమంగవు నీ వాతండు (శ్రీవేంక పేకు( - 


॥ ఎమ్మె ॥ 


డెలమి నన్ను మెచ్చితి రిద్ద రీడేరండయ్యా ॥ ఎమ్మె ॥ 804 


లలిత 


ఊడి గపువారము వూరకుందేవారము 
జోడగుమీసరసాలు చూచుకుండేమా 


అంగన నీమోము చూచె నందుకు నీవు నవ్వితి _ 


వంగములు చెమరించె నంతలో మీకు 
చెంగట సురటి గొని చేరి విసరేము నేము 
యెంగిలిమీరతులు నే మెంబ(గుదుమా 


వనిత చేయెత్తి మొ క్కె వలపులు చల్లితివి 
_ మనసులు సరిదా(కె మచ్చిక మీకు 


వెనుకొని నేము నళ్లై విడెము లిచ్చితి మదె 


అనుగుమీయేకతాలు అడిగితిమా 


అలమేలుమంగ మెచ్చె ఆయాలు నీ వంటితివి 
కళలు రేంగెను (శ్రీవేంకటేశ మీకు 


దిలిమి మీరు గూడ6గ పచ్చడము గప్పితిమి 


తలంచేసుకోరకలు లడవితిమా 


1 పలవి॥1 
న. 


॥ ఊడి ॥ 


॥ ఊడి ॥ 


॥ ఊడి ॥ 0ం0్‌ 


శృంగార సంకీర్తనలు 


బౌళి 
ఇంత గలుగకుండి తే నేంటిపొందులు 
వింతగా విభుండ నాండే విన్నవించమా 


చిగురు.జెదవులనే చెలి నీతో మాటలాడీ 
మొగము నీవు చూచితే మొక్కీ( దాను 
నగేటినెలవులను ననుపులు నటియించీ 
తగులె నవలపులతారుకాణ లిట్టివి 


వంచినట్టిశిర నెత్తి వాడికచూపులు చూచీ 
ముంచి నీవు చెనక(గ మొక్కీ6 దాను 
మంచముపై వేడుకల మచ్చికలు వచరించీ 
కంచపురతులలోనికాంక్షలెల్లా నిట్రివి 


దప్పులువాయ/గ నిన్ను దండకు. దీసుకొనీని 
ముప్పిరి నీవు గూడంగ మొక్కీ( దాను 
చిప్పిలనీఖో గముల చిమ్మి రే(చీ( బులకలు 
తప్పని(శ్రీవేంక పేశ తమకము లిట్టివి 


శేకు 105? దేవగాంధారి 
చిత్తగించి మాపై దయ సేతువుగాక 
బత్తిగలవా6డ వింత పచ్చినేయనేలా 


మక్కువ సీపొదాలు మరిగినదాన నేను 
యెక్కువతక్కువమా(ట లి(కనేలా 
చెక్కులు. నీవు నొక్కంగా నేదదేరినట్టిదాన 


పక్కన నంతేసివేరేపరాకులేలా 
౪01 20-౯18) 


వా 


॥పలవి ॥ 
౧౧ 


-॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 8086 


॥పలవి ॥ 
రం 


1చిత్త॥ 
న! 


226 - థీ తాళ్టిపాక అన్నమాచార్యుల 


చేరి సీకు నేపొద్దు చెప్పినట్టు నేనేదాన 
కూరిమి నీలో వట్టిగుశ్లేలా 
'మేరతో నీసన్నలతో మెల(గేటియట్టిదాన 
గారవించితివి నన్ను కడమ మరేలా ॥చిత్త ॥ 


కందువనీకా (గిటికి( గలిగినయట్టిదాన 
చందాలు నేసుక వట్టిజాగులేలా 
యిందుకే (శ్రీవేంక పేళ యిజ్దె నన్ను( గూడితివి 
ర్ట న; 


చెందెను నీదయ నాపె చింత లి(కనేలా చిత ॥ ౧07 
దేళాక్షి 
రమణికడకు నిస్టై రావయ్యా 
సముకాన నీకిన్ని చాటిచెప్పే ని;కను ॥్కపలవి॥ 
ల 


మంతనపునీచే(తలే మాపుదా€కా వినివిని 
కౌంత చెలులతోడ కడునవ్వెను 
వింతలై ననీగుణాలు విచారించుకొని లోలో 
చెంతలనే తలవూంచి నేదదేరి మెచ్చెను ॥రమ॥ 


వేడుకై ననీమా(టలే వేగినంతా నాడుకొని 
జాడతోనే సారెసారె సంతసించెను 
కూడిననీకూటములగుజుతులు చూచుకొని 
వాడుదేరి నీమీ(ద వలపులు చలైను ॥రమ॥ 


యిక్కువై నసీరాకకు నిందా(కా నెదురుచూచి 
గక్కన నిన్ను6 గని కాంగిలించెను 
తక్కక (శ్రీవేంక పేళ తతి నిజ్టై కూడితివి 
'పెక్కుభావముల నీపై ప్రియమే సెంచీవి ॥4రమ॥ 088 


శృంగారసంకీ ర్తనలు 


పాడి 
సీ వెప్పుడూ ఘను(డవే నే నీచేతిలోదానను 
యేవేళ నెట్లున్నా నేమాయ నీకు 


వన్నెలన న్నింత సీపు వలపించినవా(డవు 
' కన్నులనాచూపులకు( గాచుకుందువు 
పన్ని తాముచే నేప్టై రుపంట కెదురుచూడరా 
యెన్ని నేసిన నాయెడ కేమాయ నీకు 


తల. పెల్ల నీ వన్నిటా దక్క(గొన్నట్టివాండవు 
పలుకులు సావెల్లా( బాలింతువు 
మలసి తమచిలుకమాటలు ముద్దు నేయరా 
మయెలమి నాకొరకు(గా నేమాయ నీకు 


శందువనారతులను కలసినట్టివా (డవు 
మందెమేళములు నావి మన్నింతువు 
విందారగించేటివారు వే/డయిన నోర్వరా 
యిందులో (శ్రీవేంక పేళ యేమాయ నీకు 


వసంతవరాళి 
.*చ్చితము లెజ(గని కోమలులము 
ఐచ్చనచేంతలనేరుపరి విదె నీవు 


బప్పటినీసుద్దులెల్లా నాడుకొన(గా నింతలో 
యిప్పుడు విచ్చేసితివి యీడకే నీవు 
ముప్పిరి నిన్ను( జూచి మొకదాకిరిని నీతో 
విప్పేటినెలవుల నవ్వే మిదే నేము 





1. నాచూప్పులు, నాకన్నులచూపు లనుట సహజము. 


2౭27 


॥నీవె ॥ 


కసీవె॥ 


॥ నీవె ॥ 0809 


॥ పల్రవి ॥ 
గం 


॥ కుచ్చి ॥ 


ణః ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంతపున్నీపె పదాలు పాడ(గానే యేకతాన 
_ వింత లిదె నీకునీవే వింటివి నేండు 
కొంత మండె మేళముగం గొసరంగ(జాలక 
బంతినే నీరూపసము తప్పక చూచితి మిదివో 


'ప్రియమున నాలో నిన్ను పేరుకొని పిలువంగ 
దయతో. బలికితివి దగ్గరి నీవు 


నియతి శ్రీవేంక పేళ నిన్ను( గూడి పాయ కిజ్టై 
॥ కుచ్చి॥ 840 


నయమై నీనరసాన నంటునేసే మిదివో 


కాంటోది 


చిత్తముకొల(ది మరి చెలిభాగ్యము 
హ త్రి విన్నవించలేక అండనున్న దానను 
అబి 


కొమ్మతో నీవన్నమాట కొంగుముడి వేసుకొని 
ఇమ్ముల నెదురుచూచీ నింటికాడను 
రమ్మనంగా నేమందువో రాజసపువాండవు 
వుమ్మడి( గానుక యిచ్చి వూరకున్న దానను 


కాంతతో నవ్విననవ్వు కట్టినప్ప న్తై నేసుక 
పంతాన రతులు గోరీ( బానుపుమీ(ద 
- ఇంతలో కొంగువట్టితే నెట్టుండునో ఘనుండవు 
అంత నిన్ను6 గొసరక ఆసల నుందానను 
సతికిచ్చినకా(గిలి 1 సవరాజ్యము 'నేసుక 
మతిలోనే నిన్ను( గూడీ మాటిమాటికి 
రతి నేసితివి నేడు రమణి శ్రీవేంక పేళ 


మతకరితనమున మట్టున య ॥ చిత్త ॥ రతీ! 


॥1 కుచ్చి (1 


॥ పలవి;।। 
ఫ్రా! 


॥చిత। 
న. 


॥ చిత్త ॥ 





1 వగము రాజ్యముగాలోలు, 


శృంగార సంకీర్తనలు లిల్లితి 


పాడి 
నేరుపరు లిందరును నెరజాణ( డాతండు 
ఆరీతి వేసరకుండా నండకు6 దేంగదరే ॥ పల్లవి ॥ 


వాసులేల రేంచేరే వద్దువద్దు ఆతనితో 
నేసుకొన్నమగండట చెప్పవలెనా 
ఆసపడ్డదాన నేను ఆయ మెరుంగు నాతండు 
వేసట గాకుండానే విన్నవించ(గదరే _ ॥ నేరు॥ 


తప్పులేల మోపేరే తగవుగా దాతనికి 
కుష్పళించేవలపట కొసరనేల 
కప్పురపుదాన నేను కలిగినవా( డతడు 
యెప్పుడు( జిన్న(టోకుండా నెటి(గించ(గదరే ॥ నేరు ॥ 


సిగ్గలేల పరచేరే చేతికిలోనై తానే 
వ్‌గ్గి ్రీవేంకపేజుండే వొనగూడెను 
తగ్గులేనిదాన నేను దయ(ంజూచేవాండు దానే 


కగ్గులేకుండా నిచ్చకము లాడ(గదరే ॥ నేరు॥ 042 
రేకు 1050 సామంతం 
నెలంత6 గరుణించితి నెరజాణ(డవు నీవు 
నలకొంటి వి(క నిజ్దె నిండుకొనవయ్యా ॥ పల్లవి ॥ 


కాంత'పై నీచూపులనేకలువలు చల్లి 
దొంతింబెట్టితి వలపు తొలునాండే 
బం తెనంగూళ్లు 1 నేండు పచ్చదోరణాలు ' నేండు 
చీంతదీర్య భోగించి చిత్తగించవయ్యా ॥ నెల(॥ 


1. 2, ఈ పృనరుక్తు లక్కడక్కడ గలవ్పు 


తగి థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


పోదిగొని నవ్వులకస్పురములు ముంచి చల్లి 
గా దెంటోసితి మోవాము కలనాండే' 
గాదిలిగుజ్జన(గూళ్ళు కమ్మనిబువ్వాలు నేండు 
యీదెస దోమటి దొడి కిచ్చగించవయ్యా 4 నెల(॥ 


ఆసపాటుమాటల అధరప్ప(దేనె వూసి 
రాసిచేసితివి మేలురతుల నాండే 
వాసికి శ్రీవేంక'పేళ వంతులవిందులు నే6డే 


'నేస వెట్టి కూడితి వచ్చికములేదయ్యా *॥ నెలల॥ 848 
ముఖారి 
మన్నించవోయి మమ్ము మంచివా(డ 
విన్నపము వినవోయి వేడుకకాండ ॥ పల్లవి || 


ఆసలు మాకు జూపి అంగముపై( జేయివేసి 

వాసులు రే(చకువోయి వన్నెకాండ 

బాసికము గట్టితివి పై నేసవెట్టితివి 

నీసటల కోపుదునా నీటుకా(డా ॥ మన్నిం ॥ 
సన్నలు మాకు( జేసి చవులుగా మాటలాడి 

పన్నకువోయి మాయలు పసకాండ 

కన్నులనే నవ్వితివి కందువలు చూపితివి 

యిన్నియు నీవెణంగవా యేతులకాండా ॥ మన్నిం ॥ 


మరిగించి మమ్ము నీవు మంతనాన( బాయకుండి 
యెరవునేయకువోయి యింపులకా(డ 
కరుణించితిది శ్రీవేంకటరాయ కూడితివి 
సరవి నడపవోయి చాయలకౌాండా ॥ మన్నిం॥ 844 


శృంగార సంకీర్తనలు బి81 


కరుణగలవా(డవు ఘను(డ విన్నిటా నీవు 
తరుణిని నాతో నిప్టై తగులై వుండుమీ ॥ పల్లవి ॥ 


చెక్కులు నొక్కితి నిన్ను నేదలుదేరిచితిని 
మక్కువతో న న్నిస్టై మన్నించుమీ 
మొక్కులు మొక్కి. నీపె మోహము నే( జల్సితి 
యు లా 
తక్కక న్నాపె నింక దయవెట్టుమీ ॥5రు॥ 


కన్నుల నే జూచితిని కందువలు నంటితిని 
వెన్నెలనవ్వులు నాపై వెదచల్లుమీ 
చన్నుల నొ త్తితి నీతో సరసములూ నాడితి 
యిన్నిటా మంచితన మిటు నాకు( జూపుమీ ॥1కరు॥ 


నేవలు నేసితి నీకు( జెప్పితి. _బియములెల్లా 
కైవళమై నీవు నాకు. గలిగుండుమీ 
వావులు చెప్పితి నీవు వరమిచ్చి కూడితివి 


(శ్రీవేంక 'పేశ్వర నన్ను జిత్తిగించుమి ॥కరు॥ లీ45్‌ 
శుద్దవసంతం 
నంటున నీమేకులకు నవ్వేనయ్యా 
దంటనై తి సీయెడకు తమక మేలయ్యా ॥పల్ల వి ॥ 


చూపులనే తనిసితి సుద్దులనే చేల(గితి 
యీపొద్ద నాతో బెనంగే విదేమయ్యా 
వోపిక సీకు( గలదు వొరయంగరాదు నిన్ను 
తీపులాయ నామోవి తెగువలేలయ్యా ॥ నంటు ॥ 


ణి? థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


,.మాటలనే భమసితి మచ్చికలనే చొక్కితి 
యేటికి నన్ను( గొసరే విదేమయ్యా 
సీటుకా£డ వొదువు నిన్ను వదల(గరాదు 
వాటమాయ తలపో6త వంచనలేలయ్యా ॥నంటు ॥ 


రతుల నోలలాడితి రాజసాన( బెరిగితి 
యితవు నన్నడిగేవు యిదేమయ్యా 
పతివి శ్రీవేంక పేళ వైపె( గూడితివి నన్ను 


కతలాయ నామోహము కాదననేలయ్యా _ ॥నంటు॥ 840 
భెరవి 
రు 
తామె యెజలు(6గుదురు తమతమభావము 
చేముంచి యొవ్వరికిని చెప్పంజూప రాదు ॥ పల్లవి | 


మంతనపుపతిమాట మనసున దల(చుక 
చింతించి చింతించి తానే నెలవి నవ్వె 
వింత లీచెలివి చూచి వెరగయ్యి నీవేళ 
అంతరంగములోపను లవి'యెటువంటివో ॥తామె॥ 


కన్నుల(జేసినసన్న కాయమున మెరమంగ 
తన్ను(దానే పులకించి తలయూంచీని 
అన్నిటా నేమిందుకే ఆయములు గరంగేము 
మున్నీటివొడ(బాట్లముచ్చట లెట్టివో ॥లామె॥ 


దగ్గరవచ్చిన మేలు తమకాన( బెరుగంగా 
సిగ్గుతోడ( గొంకికొంకి చేయివ క్రైను 
అగమె (శ్రీవేంక పేక, డంగన( గూడె మెచ్చితి- 
రాల 
మెగ్గుదప్పులేనితకమయెనయిక లెట్టివో ॥1ళామె॥ 047 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
నీతో. బంతముగాదు నివ్వెర గింతేకాని 
చేతులు చాంచి యిజ్లై చిత్తగించవయ్యా 


శిరసువంచు పేకాని చెలిచూప్ప సీపె నదె 
సరసమాడవయ్యా సారెక్లు నీవు 
ఇరవైన ఆ పెగుట్ట యెజ[గంజెప్పితి నీకు 
విరసము లే దాపెను వేండుకోవయ్యా 


పిలువకున్నదిగాని _పేమమెల్ల నీమీంద 
బలిమి దగ్గరవయ్య పై కొని నీవు 
కలిగినదేసుమ్మీ కల్ల యించు కెజి(గము 
అలుక లేదాపె నీపై నాదరించవయ్యా 


మాటాడకున్నదిగాని మననెల్లా సీమీంద 
పాటించి భోగించవయ్య పెఫె నీవు 
చాటితి (శ్రీవేంక పే? సతి నిస్టై కూడితివి 
యీబటులేదు మీకిద్దరి కిజ్చై వుండరయ్యా 


లేకు 1060 సింధురామ[క్రియ 
ఎక్కువ తక్కువ లెజ;గ మిదే 
మొక్క(గ నేరుతు మునుకొని నీకు 


కలిగినమాటకు( గాదనరాదు 
తొల(గక చెలితో దూరితిని 
తొలుతటివిధ మది తూరీ నన్నిపుడు 
'మెలుపున( గూడ(గ 'మెచ్చితి నిన్ను 


280 


॥ పల్లవి | 
గిది 


[1 నీతోం (1 


॥ నీతో.॥ 


॥ నీతోం॥ 848 


॥ పల్లవి ॥ 
ఉం 


(| ఎక్కు (1 


బి4 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చేసినచేంతలు చెప్పకపోదు 
వేసితి నీపై వెసం దమ్మీ 
వాసి అప్పటిది వరుస నీ విపుడు 
నేసలు వెట్టంగం జేకొంటి నిన్ను 
కూడినకూటమి కొద మరిలేదు 
వోడక కా6గిట నొ త్తితిని 
వేడుక లావేళ విభవము లీవేళ. 
యీడనే శ్రీ వేంక పేళ పొగడితి 


సై 


నాదరామ్మకియ 
వట్టిదూసకములేల వాదులేల నాకి(5క 
దట్టముగ నీకు మంచిదాననై వుండేను 


సరసు. డాడినమా(ట చక్కనే యందురుగాక 
వొరయ(గవచ్చేరా వొకరై నను 
వరలో నే నొకతెను తప్పక నీమీ6దను 
నెరుసు లెంచంగంటోతే నిజప పేరా 


ఐలురాజు చేనేచే(త పాడియు.( బంతమెకాక 
తలపోసి యెవ్వరై నా. దప్పుగొనేరా 
వలచినదాన నేను వంతులకు నిన్ను మీరి 
చలము సాదించేనంపే సాగంబొయి్యినా 


మగడు వట్టితీసితేను మన్నించీ నందురుగాక 
వెగటు లింతే(టికి విడుమనేరా 
నిగిడి శ్రీవేంక పేశ నీవు నన్ను( గూడితివి 
నగి సిగ్గువడి తేను నమ్మికయ్యినా 


॥ ఎక్కు ॥ 


॥ ఎక్కు ॥ 848 


॥ వటి ॥ 
ట్‌ 


॥ వటి ॥ 
టె 


॥వటి॥ 800 
ట్‌ 


శృంగార సంకీర్తనలు £0ి 


హిందోళశవసంతం 
కలదిదె మాట కట్టినయాట 
చెలువుండు తినయిచ్చ 'నేసినట్లు నేయనీ ॥పలవి॥ 
న్‌ బ వ. 


పంతము లీనతో నాడి బలిమి నేయ(గనోప 
కాంత( దనసేవ నేయంగలదానను 
దొంతినున్నవలపులు దోమటి దొడుకుకొంటా 
చెంతల నే నుండ(గాను 'నేసినట్టు నేయనీ 15కల 11 


మంకు దనతో నెరపి మాయలు నేయంగనోప 
అంకె(6 దనయిచ్చలోనిఆంటదానను 
లంకెల( దా( జేసినట్టిలచ్చనలు చూచుకొంటా 
చింకచూపుల నుండ6గ( జేసినట్టు సేయసీ ॥ కల ॥ 


కందువల( దన్ను( గూడి కడకు( బాయ!(గనోప 
సందడిరతుల తనజంటదానను 
అందపు శ్రీవేంక శేళుండై నతన్ను( బాడుకొంటా 
చెంది కాంగిట నుందాన సేసినటు నేయనీ ॥కల॥ 851 


ఆహిరి 
సీ వెజ(గని దున్నదా నెలంతలాగు 
చేవదేరి *చెక్కుతోడి చింత లివే ॥ పల్లవి ॥ 


పైపై నతివ నీకు ప్రాణమంటా నాడేవు 
ఆపెచిత్తమున నున్న దామాపే 
ఆపొందులు సిగ్గవిడి చాడ(గ( జాలదుగానీ 
ష్‌ మ మిదే ॥ నీవె ॥ 


విశ థ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


ఆలివేణిపొందులే నీ కన్నిసంపద లనేవు 
తల(పులో నాపెకు యాతమకములే 
చెలులు 'నవ్వేరని చెనకకున్నదిగానీ 
కలలోనం గనియేటికాను పిదే 


వడంశిరతులే నీకు (బదుకని యెంచేవు 
కడ(6గి యాపెకు నిది కలగుణమే 
తడపి (శ్రీవేంక పేళ తానే నీవనుండె(గానీ 


| నీవె॥ 


బడివాయక కూడితి పంతము నిదె ॥నీవె॥ 852 


తెలుంగుంగాంటోది 
పొందినట్టితన మేలు పొగడే నేను 


యిందరిలో యీసలిగె యెవ్వరికి( గలదే ॥ పల్లవి ॥ 


కైవళమై నాకు( దాను గలుగు ఇెజు(గుదును 
సోవల నూరకే నేనూ సొలతు.గాని 
నావల్ల గొర తెంచండు నవ్వుతానే వుండు తాను 


యీవలపు లీచనవు లెవ్వరికి( గలవే ॥ పొంది ॥ 


వేడుకతో నామా(ట వినే దెజు(గుదును 
జాడగా బొమ్మలనే పై జంకింతుంగాని 
యేడ నాతో గ(నఖ్రలంగండు ఇచ్చకములే 'నేసుంగాని 


యీడుజో గై యీననుపు లెవ్వరికి( గలవే ॥ పొంది ॥ 


గక్కన న న్నిట్లాను కలసే దెజు(గుదును 
పక్కన బదరి నేను పైకొందుంగాని 
వొక్కటై (శ్రీవేంక పేప డొద్దనండు మెచ్చు(గాని 


యిక్కువలై యీభాగ్యా లెవ్వరికి( గలవే ॥1పొంది॥ 85) 


శృంగార సంకీర్తనలు £? 


మాళవిగొళ 
వేగిరించ మనకేల వింతవారమా 
ఫోగు నేతను వలపు పొందుదా(కా నతడు ॥ పల్లవి ॥ 


చేకొని యాపెయింటిలో చెలువునిమాటలయ్యి 
ఆశె( దాను యేకతములాడేరేమో 
కాకు నేసినట్లయ్యి గక్కన నేం బిలిచితే 
వాకిటం గాచుకుందము వచ్చుదా(కా నతండు ॥ వేగి ॥ 


పజ్హైమంచ మొద్ద నఎ పై(డిపావా లాతనివి 
అళ్హై యాపెతో సరసాలాడీనేమో 
పట్టితి. జొప్పులవిగో పచ్చినేయ ని(కనేల 
గుట్టుతో గోరుకొందము కూడుదా(కా నతడు ॥ వేగి ॥ 


పచ్చడమును( గదె పనులెల్లా. గానవచ్చె 
అచ్చముగా( గూడెనేమో ఆకె నిందా(క 
ఇచ్చకు(డు శ్రీవేంక పేశుండు న న్నిటు గూడె 


నచ్చుల గిలిగింతము నవ్వుదాంకా నతండు ॥వేగి॥ 854 
రేకు 1000 రీతిగాళ 
అన్నియు నీ వెజుంగుదు వద్దమాడ నే నీకు 
మన్నించనేరుతువు మారుమాట లే(టికి ॥ పల్లవి ॥ 


'నేస వెట్టి నీవు నాపై చెలిమి నేసినట్టి - 
వాసులకే పేనంగేను వద్దనుండి 
నేసుకొన్నమగండవు చిత్తముకొలది ఇ(క 


రాసికెక్కై నాపంతము రవ్వ నేయనే(టికి ॥ అన్ని॥ 


28 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల( జూచి నాతో కవకవ నవ్వినట్టి _ 
సన్నలకే పిలిచేను సారె సారెకు 


యిన్నేసినమ్మిక లిచ్చి తెటువలసీన( జేయు ' 


వన్నె వచ్చె నారతికి వంకలొ తనే.టికి 
అనాలి 


కందువకు( దీసి నన్ను కౌగిలించి కూడినట్టి 
ఆందాలకే తగిలేను అప్పటనుండి 
పొందినభ్రీవేంక పేళ భువి నీకృప నించితి_ 
వందమాయ నాజన్మము అలయించనే(టికి 


శంకరాభరణం 


ఎవ్వరికి విన్నప మి(కనేల 
యివ్వల నీదయ యింతట( గలది 


మనసున బెనగొను మా(టలకేకా 
తనువున( దమకము తతిగొనెను 
ననుపున నుండిననయములకేకా 
కను(గొన( జూపులు కడిమీ( జెలికి 


నంటున. గొసరిననవ్వుల కేకా 
జంటల నిట్టూచ్చు సతమాయ 
అంటుముట్టు అడియాస కేకా 
'మెంటున( జమటలు మిక్కిలి. బొలసె 


కూడినతొల్లి టికూటముల కెకౌ 
వీడనివేడుక వెస నలిగ 
యీడసె శ్రీవేంక పేశ కలసితివి 
నీడల( గాంతకు నిర్మలమాయ 


॥ అన్ని 11 


॥ అన్ని ॥ తీర్‌ర్‌ 


॥పలివి॥ 
గం 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ॥ 


11 ఎవ్వ ॥ 806 


శృంగార సంకీర్తనలు 280 


నాదరామ[క్రియ 
పంతగా(డవు నీకు బాంలై తినా 
యింతినై ననన్ను మెచ్చే విది వలెనా ॥ పల్లవి ॥ 
చు ఇగ 


మచ్చికల నీతోను మాటలా దేయట్టివారు 
చెచ్చెర నెందరు లేరు నేనా నేన 
తచ్చనకు నే నీతో తలవంచుకుండ(గాను 
యెచ్చరించి వేండుకొనే వింత వలెనా ॥ పంత ॥ 


జంటల నీవద్దనుండి సన్నలు నేనేటివారు 
యింట నీకెందరు లేరు యింకానింక 
గుంటివెట్టి వాసులకు గుట్టుతో నే నుండ(గాను 
అంటిముట్టి చేయివజ్లే వంతేసి వలెనా ॥ పంత ॥ 


గక్కన ని న్నేడనైనాం గా(గిలించేయట్టివారు 
యిక్కువ నెం(నెంగిదరు లేరు ఇంతానంతా 
మొక్కి శ్రీవేంక పేశుండ ముంచినే నిన్ను6 గూడితి 
చొక్కించి బుజ్జగించేవు సుద్దు లిన్ని వలెనా ॥ పంత ॥ 807 


రామకియ 
మతి యేమిటికి. గాదు మతినేల పవరేవు 
తఅీ( దొల్లి ంటిపనులే తలచు! గ్లాని ॥ పల్లవి ॥ 


పంత మేల యిచ్చేవు బాసలేల సేసేవు 
యింతిపిలిచినసని యిందుక( గాదు 
చింతదీర సీకు నాపె నేవ నేసి మెప్పించి 
అంతరంగము చేకొనేననికాని (మజీ॥ 


1. _ శ్రీగీతగలయక్షరములు చిలుము తిన్నవి. 


జీ0 థ్రీ శాళ్లపాక అన్నమాచాక్యుల 


నవ్వులేల నవ్వేవు నాటక మేల 'నేనేవు 
న యివ్వల సతి మొక్కిన దిందుకు( గాదు 

పువ్వువలె భోగించి పొదిగి నిన్ను. జొక్కించి 

అవ్వల సీకృప! బొందేననికాని ॥ మజీి॥ 
చెక్కులేల నొ క్కేవు సిగ్గులేల ముంచేవు 


అక్కున జేకొన్నది యందుకు. గాదు 
యిక్కువ (శ్రీవేంక టేళ యింతి నీవు గూడ6గాను 


అక్కజమెై. నిను మెచ్చేనని కాని ॥ మణి ॥ 056 
హిందోళవసంతం 
సీగుణము చక్కనాయ నిజమా యిది 
వేగినంతా నిందులకు వెరగయ్యి నాకు ॥ పల్లవి ॥ 


అక్కడనుండి నాపై ఆసల నీవు కడు _ 
నిక్కి చూచితివియట నిజమా యిది 
క్‌ లి, 
యెక్కడ నేరుచుకొంటి వెవ్వరు బుద్దిచెప్పిరి 
వెక్కసముగా నేండు వెరగయ్యినాకు ॥ నీరు ॥ 


థావించి నే నున్నందుకు పంతములు నీ విచ్చితి 
సీవు నన్ను మెచ్చితట నిజమా యిది 
నేవ లెట్లు చేకొంటివి చిత్త మెటువలె వచ్చె 
ట్‌ అశాతి 
వేవేలచందములను వెరగయ్యి నాకు ॥ నీగు ॥ 


తలపోంత కాంగిలికగులాయముల నిళ్లై 
నెలకొంటి వన్నిటాను నిజమా యిది 
కలసితి విదె శ్రీవేంక పేళ యేకారణమో 
వెలయ యీకరుణకే వెరగయ్యి నాకు ॥ సీగు 1 400 


శృంగార సంకీర్తనలు £(1 


నాగవరాళి 
తెలుసుకో యింక నీవు తెల్లవారె సీమాట 
బలువు(డ వీరెంటిపంతము నీచేతిది ॥ పల్లవి ॥ 


వేసరినవారితోడ ఏింతసుద్దులెల్లా( జెప్పి 
వాసులేల రే6చేవు వద్దు వద్దు 
నీసరివారమా నేము సీతో మారాడేమా 
పోసరించి దయంజూచేపుణ్యము నీచేతిది ॥ తెలు ॥ 


వూరకున్నవారిమీ(ద వుమ్మగిల జేయి వేసి 
సారెనేల సెన(గేవు చాలు(జాలు 
నేరుపుగలవారమా నిన్ను6 గొసరంగలమా 
మేరతోడ నడ పేటి మేలెల్లా నీచేతిది ॥ తెలు ॥ 


కనుసన్ననుండేవారి( గాంగిటం జొక్కించి కూడి 
సన్ని యెంతమన్నించేవు భళిభళి 
నన్ను గలసితి విదె నమ్మించి (శ్రీవేంక పేళ 
యెన్నికై నపేరు( గీరి యింతయు నీచేతిది ॥ తెలు॥ 800 


రేక 1060! ఆందోళి 
ఇదరము నిదర మె యెటు వెనకతియ్యము 
౧ ౧ ల 
తిదేవాని( జూతము దేవరపవు నీవు ॥ పల్లవి ॥ 


మక్కువ నీతో నేను మాటలాడినట్టిమాట 
అక్కడ నేల చెప్పితి వంతలోనే 
పక్కన నప్పటి నాపెపంతము నాతో జెప్పేవు 


_ నిక్కి యీపనులు దీర్చ నీకే భారము ॥ ఇద్ద ॥ 
౪/01 20-౬19 


లిథలి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేపట్టి నీతో నేను నెలవి నవ్విననవ్వు 
ఆపెకేల కన్నుగీ[పే వంతలోనే 
తీపులుగా నా కప్పటి తిరుగ సన్న నేనేవు 
సీపొందులు జరప6గ నీకే భారము 


కూరిమితో నే నిన్ను( గూడినకూటము లివి 
ఆరయ యం దేల నేనే వంతలోనే 
యీరీతి నాపెను నన్ను ఇళ్లై సమ్మతి నేసితి 
నేరుపుశ్రీవేంక పేళ నీకే భారము 


పళవంజరం 
చవిగానిపనికేల సాదించేరే 
కవగూడినవా రింక( గాదంపే వినేరా 


యెగ్గులు-సిగ్గులు లేవు యెనసినవారికి 
అగ్గలముగ€ గూడేటియాసలేకాని 
వ్‌గ్గి మీరేల చెప్పేరే వూరంగలబుద్దులెల్లా 
అగ్గలపువారిద్దరి కవి యితవపునా 
చింతలు-వంతలు లేవు చేకొన్నవారికి 
వింతలుగా నవ్వున వ్వే వేడు కేకాని 
వంతుకు మీరందుకేల వంక లొత్తంబొయ్యేగే 
పంతపువా రివి నేండు పాటివ ప్లేరా 


కడమ-దొడమ లేవి కలసినవారికి 
వుడివోనిరతులలో వొద్దికే కాని 
అడరి (శ్రీవేంక కేకు. డాపె నొక్కటి 
యెడమాటలేరే వారు యెజ(గని వున్నవా 


॥ ఇద్ద ॥ 


॥ ఇద ॥ 8061 
౧ 


॥ చవి ॥ 


॥ చవి॥ 


॥చవి॥ 002 


శృంగార సంకీర్తనలు లి(్రీ 


(శ్రీరాగం 
ఘను(డవు నీవెట్టున్నా( గాదనేమా 
వినంగానే మీకు విన్నవించేము గాక ॥పలవి ॥ 
ణం 


చనవిచ్చి నీవు మాకు చలివాప(గా( గదా 
ననుపుసేసుక సారె నవ్వేము నేము 
మనసు వేరొకకె తె మాటలాడ వచ్చేమా 
వొనరి దయంజూడ(గ నొరనేముగాక ॥ ఘను(జి 


మందెమేళముగా మమ్ము మన్నించ(గా6 గదా 
సందడి౬ బెన(గేము నీసరుస నేము 
అందాలకు రాకుంటే నాయములు చెనకేమా 
పొంది మమ్ము మెచ్చంగానే భోగించేము గాక ॥ ఘను(॥ 


వావి నేసుకొని మమ్ము వడి( గలయ6గ( గదా 
వోవల( గుచనిరుల నొ త్తేము నేము 
శ్రీవేంక కేళ్వర నీవు చేపట్టకుం'పే మొక్కేమా 


కె వళము 7 .గానే ౩ కొంటిమి గాక ॥ఘనుం॥ 6608 
మౌళవిగౌళ 
రచ్చలంబెట్ట కతని లలే మీరు 
చెచ్చెర నాయింటిదిక్కు చిత్తగించీ( దానే ॥ పల్లవి 1 


ఆత6 డెజి(గినవే అన్నిబుద్దులును భూమి 
- యీతల చెలులు సారెనేల చెప్పేరే 
సీతిగలవా( డత౦డు నిక్కల! గందాన నేను 
యేతుల నేండే చనవు లిచ్చీనే తాను 'రచ్చః 


244 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రమణు డిచ్చినవే రా(పులవిడేలెల్ల 
జమళి మీరే లతని సాదించేరే 
మమతగల( డాతండు మాటగొన్నదాన నేను 
సమముగా నాపై 6 జేయిచా(చీనే తాను ॥ రచ్చ ॥ 


(శ్రీవేంక పేళశ్వరుండే చేసినచేంత లన్నియు 
వేవేలుచందాల నేల వేసరించేరే 
కావించి యీత(డె నన్ను( గలనె నేను మెచ్చితి 


తావుల నిట్లా నాకు దక్కెనే తాను. ॥రచ్చ॥ 804 
శంకరాభరణం 
కొంకితి నందుకే కొన(గొనలా 
యింకా నీచిత 'మెట్టున్నదో ॥ పలవి ॥ 
అజ బి గొ 


కందువ నిను(గని కన్నుల నవ్వ(గ 
అందుకు నెంతటిదనందువో 
సందడి నీతో సరసములాడ(గ 
మందెమేళమని మతి! బెట్టుదువో ॥ కొంకి ॥ 


చేతుల నీపై చెనకి చిమ్మితే 
యేతు లనుచు మజఖీ యేదుమంవో 
కాతరమున నిటు కడు(బై కొనినను 
నీతల(పుల నేనెపసము లెంతువో ॥కొంకి ॥ 


నిలువున( గా(గిట నిను నిటు మించిన 
కొల(ది మీఠె నని కొంతందువో 
కలసితి (శ్రీవేకపేళ నన్నిదె 
మలయుచు నెటువలె మరులుగొందువో ॥ కొంకి ॥ 0605 


శృంగార సంకీర్తనలు 


నాదరామక్రియ 
ఏల వేగిరించేవు యే.టికి నీకు నలుక 
నాలితన మెల్లా మాని నవ్వు నవ్వవయ్యా 


తిట్టినపెదవినే దీవించె నదె యాశె 
పట్టినచలము మాని పలుకవయ్యా 
నెట్టన నింతకతొల్లి సీవు నేసినటియా _ 
దట్టపు(జే(త లే6టివో తలంచుకోవయ్యా 


దొబ్బినచేతులనే. దోసిలించి మొక్సీ నాకె 
అబ్బురా లే6టికి విడె మందియ్యవయ్యా 
గబ్బితనాన నీవొళ్ల 6 గలిగినయట్టియా _ 
తబ్బిబ్బుచే(త లే6టివో తల౦చుకోవయ్యా 


వొరసినచన్నులనే వొత్తి నిన్ను. గూడె నాకె 
మరిగికూడితి విజ్టై మన్నించవయ్యా 
యెరవుల శ్రీవేంక పేళ నీచిన్ననా(టి _ 
ధరలోనిపనులెల్లా. దలంచుకోవయ్యా 


రేకు 1002 సామవరాళి 


నీ కెట్టు దెలుసును యీనెలంత లెరుంగుదురు 
సాకిరి వీరు చెప్ప(గా సమ్మతౌట గాక 


ఇక్కున లం పేటి వేళ ఇద్దరము నిద్దరమె 
యెక్కువ తక్కువ లెంచ ని(కనేల 
లక్కవలె గర(గినలాగులును _ బాగులును 
చొక్కివున్న విధములు చూచుకొంటగాక 


లిశర్‌ 


1 పలవి ॥ 
రం 


1 ఏల ॥ 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ 860 


॥ పలవి ॥ 
వన 


॥1నీకె॥ 


లి(8 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చనవుమెరనేవేశ సంగడీలము మనము 
మనసులు సోదించ మజీయేల 


పెనంగేటియాసలును ప్రియముల వాసులును * 


యెన నేటితమకాలే యమెంచుకొంటగాక 


తతి( గూడేయీ వేళ దంటలమే యిద్దరము 
కతలు చెప్ప6గ నింక కడమలేల 
రతిలో( జొక్కితి మిదె రమణ శ్రీవేంక పేళ 
మితిమీరినందుకెల్లా మెచ్చు టింతేకాక 


తోండి 
చెైలులము నేమన్న చిత్తము సీ కెట్టుండునో 
మెలమి నీచేంత లివె యెంచుకోరాదా 


మోవిచవిగొనేవేళ మొగము చూడ(గ(టోతే 
భావించి జాణలకు కోపమురాదా 
చేవదేర నిందు కాపె చేతనంపెనని దూరే _ 
వీవల నెవ్వరితప్పో యెంచుకోరాదా 


చన్నులనొ శ్తేటివేళ సరసములాడ(టో తే 
విన్నకన్నవారికై న వెగటుగాదా 
తిన్ననిమాటల నిప్లే తికైనంటా నాడేవు 
ట్‌ ట్‌ 
ఇన్నిటా తగవు నీవే యెంచుకోరాదా 


చొక్కేటిరతుల వేళ సొంటు సోదించంటోతే 
నిక్కపు(శ్రీవేంక పేళ 'ిన్ను దూరరా 
తక్కక నీవు గూడితే తరుణి నవ్వె ననే 
యెక్కువ తక్కువ నీవే యెంచుకోరాదా 


1నీకె॥ 


॥1నీ3ె॥ 807 


॥ పలవి ॥ 
గ 


1 చెలు॥ 


॥ చెలు॥ 


॥ చెలు॥ 04 


శృంగార సంకీర్తనలు 


లలిత 
ఊరకే వున్నదాన న న్నారయకురే 
నేరుపులు మీతో నే నెరపనేలే 


యితరు లయ్యాతని కిచ్చకములాడి తేను 
కతదీర మిమ్ము నసై కోపించనేలే 
ఆత(డు నేసినచేంత కాతనినే యందు(గాక 
మితిమీరినమా(టలు మీతోనేలే 


తోడువచ్చినసతులు దోమటిదొడికించి తే 
సూడు(బాడు వట్టి మిమ్ముసొలయనేలే 
వీడెమిచ్చేవిభునినే వెల్ల విరి సేతుంగాక 
పాడిపంతముల మిమ్ము( బరచనేలే 


బడివాయ నీయింతులు బలిమి( గూడింపించితే 
'పెడమరలి మీతోను పెన(గనేలే 
అడరి (శ్రీవేంక కేళు( డాతండు నే నొక్క మైతి 
విడుముడి మిమ్ము నవ్వి చిమ్మి రేంచనేలే 


మధ్యమావతి 
ఆగండదె నీవిచె అరగొరత లే(టికే 
చేశిలోనివా. డిత(డు సిలుగు లింకే(టికే 


చలువై నసీమోముచంద్రుండు వెన్నెలగా 
చెలియ నీమతిలోనిచీ(క కే(టికే 
నిలువుంగొప్పు మేఘపునీడలు సీమేన నిండె 


ఈం టో ఎ 
యెలమితో విరరూపుసండ లే6టిశే 


1 పలవి ॥ 
ణు 


1 ఊర ॥ 


॥ ఊర ॥ 


॥ ఊర 1 860 


॥ పల వి ॥ 
గం 


॥ ఆత(6॥ 


లర థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వుదుటునీనాసిక పుటూరుప్పుగాలి విసరీ 
చెదరుంజెమటవానచి త్త డే6టికే 
పదరమై(దీగె బంగారుపసిమి దేరీ 
యిదె మోవిపండు వాడ నింతయే.టికే ॥ ఆత(౬॥ 


బొంచిననీచెక్కులనే పులకలపంట వండె 
యించుకనడిమికణ వి6కనే(టికే 
అంచెల్రీవేంక కేశు. డాత( డదె నిన్ను6 గూడె 
మంచపుదొమ్ములలోన మంకు లి(కనేంటికే. 1 ఆత6॥ 870 


ఆహిరి 
పగవారినై న నింతపరతురా యెవ్వరైన 
రా చ్‌ 
మొగమోట దల(చుక ముంచరాదా కరుణ ॥ పల్లవి || 


చెక్కులెల్లా. బులకించె చెమరించె చెలి మేను 
యెక్కడ చూచేవు చిత్త మేడ నున్నది 
కక్కసించి ఆపెవంకం గట్టుకొనే ది(కనేమి 
చక్కని చెలియమీ(ద చల్లరాదా కరుణ ॥పగ॥ 


కొప్పునెరులును వీడె కూరిములు తలకూడె 
ఇప్పు డెంతపనిగద్దు యాడ సీకు 
చెప్పరానిచేంత చెలి జేసి దొడ్డవా(డ వైతి 
చొప్పుగా(గా ఆపె కిన్లై చూపరాదా కరుణ ॥పగ॥ 


'నెలవుల నవ్వు నిండె చిత్త మెల్ల! దమకించె 
చలమరి వౌదు వి(క చాలించరాదా 
యెలమి (శ్రీవేంక పేళ ఇంతి జేరి కూడితివి 
మొలచిన ఫ్రై యింకొ ముంచరాదా కరుణ ॥పగ॥ 817! 


శృంగార సంకీర్తనలు 


దేసాళం 
అందుకేమి దోసమా అవునయ్య 
యెందును రాజులకు( దప్పేడ లేదయ్యా 


యేకతము నీతో నాడి యెదుట నిలుచున్నది 
చేకొని ఆపెకు బుద్దిచెస్పవయ్యా 
ఆకడి పరాకయ్యేవు అండ నే మున్నారమని 
యీకడ వండివార్చి దొ మ్మి(క నేలయ్యా 


సన్నలు నీతో. జేసి సరసములాడీని 
వున్నతి నాపెకు లోనై వుండవయ్యా 
తిన్ననిసిగ్గువడేవు దిష్టించి మామోము చూచి 
అన్నిటా గరిడి చొచ్చి అడంగనేలయ్యా 


"నెలవుల నవ్వు నవ్వి శిరసు వంచుకున్నది 
మలసి సందేహము మానుపవయ్యా 
అలరి శ్రీవేంక పేళశ అజ నన్ను( గూడితివి 

లబ 
ఫలముచేకొన్నమీ(ద( బదర నేలయ్యా 


రేకు 1068. వేఠావ? 


వాదులు మాతోనేల వాకిట నున్నార మిదే 
నేదదేర నీ వాపెనే చెననవయ్యా 


యెదుట నిలుచుండ(గ యేమందువోయంటా 
వొదిగి మంచముమీ(ద నున్నది చెలి 
అదన నీ కింతలోనే అందా(కా వేగిరమైతే 
పొదిగి అక్కడి కేగి ఫభోగించవయ్యా 


వి! 


॥ సలవి॥ 
గా 


॥ అందు ॥ 


॥ అందు ॥ 


॥ అందు ॥ 872 


॥ పలవి॥ 
గా 


॥వాదు॥ 


250 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తపస్పకచూచితేను దంట యిది యందువంటా 
వొప్పుగ తెరమాటున నున్నది చెలి 
దప్పి దేర నాపెమీ(ది(ద?) తమకమే కలితేను 
కప్పి లోని కేంగి నీవే కౌ6గిలించవయ్యా 


గక్కన( గాంగిలించ(గ గ బ్బిది యనేనంటా 
చొక్కమై వోవరిలోన నున్నది చెలి 
ళీ లి, 
ఇక్కువ (శ్రీవేంక పేళ యింతి నిజ్పె కలసితి 
తక్కక యిద్దరు లోన తగిలుండరయ్యా 
౧ 


కేదారగాళ 
ఎప్పుడు నీదాననే యిన్నిటా నీచి త్తము 
చప్పుడు నేయు పేకాని సాదించనేరను 
చూపులకు లోనై సుద్దులకు వెలియై 
నీపొందు నేసేను నిచ్చలు నేను 
తీపులనే పిలుపులు తిట్ట నే బులుపులు 
మోప్పుగట్టివే నే నీపై మొరంగనేరను 
పలుకులకు గుర్రె పంతానకు మరః(గై 
వలపులు చల్దే ను వాసికే నేను 
"సెలవుల నవ్వులును చేతులనే పువ్వులును 
నిలువున వేసేను నెపాలు నే నేరను 


తమకములకు( జిక్కి తలపోంతలకు( జొక్కి 
సమముగా: గూడేను సారెకు నేను 
అమరె శ్రీవేంక పేళ అం కెలును-ల౦ కెలును 
జమ? నీపై వేసేను సటలు నే గేరను 


॥ వాదు॥ 


॥వాదు॥ 87) 


11 ఎప్పు ॥ 


॥ ఎప్పు ॥ 


॥ ఎప్పు ॥ ర్ట 


శృంగార సంకీర్తనలు 


ఏకమై వుండినచోటి(ట?) యెగ్గులే(టివి 
నీకు నాకెకును సరే నేరములేలయ్యా 


మతిలో మజగు లేదు మాటల కొదువలేదు 
సతికి నీ విచ్చినట్టిచనవే కాని 
రతివేశ నీతోడ రాజసము చూపెనంటా 
చతురుండ వింత యాల సాదించేవయ్యా 


కన్నుల కసరులేదు గర్వ మించుకంత లేదు 
కన్నెకు; నేరిపిననీకట్టడే కాని 
వున్నతపుకొనగోరు పూది నీతో నవ్వెనంటా 
యెన్నేసి గడించుకొనే వేడసుద్దులయ్యా 


వేసట యేమీలేదు వె6(వెంఛగెములా డేది గాదు 
యీసతికి * కా(గిటినియీవులేకాని. 
ఆసల(శ్రీవేంక పేశ అలయించి కూడెనంటా 
వాసులేల పప్టేవు వరము లీవయ్యా 


ముఖారి 
మాతో నీవు యేమనినా మాటలాడే మింతేకాక 
యేతుల నెవ్వరిగొడ వేటికి మాకు 


రవ్వ నాపె ని న్నేమన్నా రచ్చ నీ వాపె నేమన్నా 
యెవ్వరి నాంగాదననేల మాకు 
అవ్వల. దొండకు వెలు(గు సాకి రింతేకాక 
యెవ్వ రెజు6గుదురు మీయిద్దరిలో పనులు 


1... సమాసము ? నీకాంగిటియీవులు అనుట సహజము 


॥ పలవి॥ 
ఉం 


11 ఏక ॥ 


11 ఏక 4 


॥ ఏక ॥ 8785 


॥పలవి ॥ 
ఉం 


॥ మాతో ॥ 


252 (ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


. గోర నాపె నిన్నా త్తనీ కొమ్మను నీవైన నొత్తు 
యీరసాన వహించుకోనేల మాకు 
చేరువనూతికొల(ది చేంతాడే యెరు(గుంగాక 
సారె మిమ్ము నంత మాకు సాదించనే(టికి ॥ మాతో ॥ 


చెలి సన్నలు నేయనీ చేరి నీవు సన్న నేయు 
కలసితి విదె (శ్రీవేంక పేళ నన్ను 
యెలమి నీరుకొల(ది యెప్పుడు తామెర కాక 


వెలుపటిమీసుద్దులు వివరించనోపము ॥ మాతో ॥ 876 
గళ 
అప్పటి నన్నేలడిగే వౌనోకాదోయంటా 
నెప్పున నిన్నిందులోన నేరమెంచేవారమా ॥ పల్లవి ॥ 


చెప్ప నేమున్నవి నీవు చిత్తగించినవియెల్లా 

కప్పురపునోళ్ల. బొగదే వేకాక 

తప్పు లెక్కడివి నీవు తగ జేసేపనులలో 

కప్పి ఇందరును మెచ్చ(గలవేకాక ॥ అప్ప ॥ 
వెలుతులు గలవా నీవిద్య లిన్నిటిలోపల 

కొలదిమీరంగ నిండుకొన్న వే కాక్ష 

యెలమి నవ్వేవా రవ్వ రింతటినీగుణాలకు , 

చెలరే(గి రేంగి సంతసించుపే కాక ॥ అప్ప ॥ 
మట్టుపెట్టనేది నీ మహిమ వెల్లివిరినె 

గుట్టున నీతో. బెనంగుపేకొక 

ఇట్టె. శ్రీవేంక పేళ యెనసితి విదె నన్ను 

ముట్టి యెప్పుడూ నీకు మొక్కు టేకాక ॥ అప్ప ॥ శ్ర్‌78 


శృంగార సంకీర్తనలు 25008 


వసంతవరాళి 
ఆజ 
వద్దన్న వా 'రెవ్వరు ఆవక్కణలేల చెప్పవు 
బదులమీసుదులకు బా(తే నేను 4పలవి ॥ 
౧ ౧ ఉం 


మొగము చూళి యాపె మొక్కినయప్పటి మొక్కు 
తగులుగా మూలంబెట్టి దాచుకో నీవు 
తెగరాకుంటే నీవే దేవరజ్ఞ యందుకు(గా 
వగదీర నాచెలికి వరమిమ్మా గొప్పడు ॥ వద్ద ॥ 


నిలుచుండి కొలిచిననిలువు(గొలువులెల్లా 
వలనుగా 'కవిలేల వాయించు నీవు 
అలరి యస్పటి నీవే ఆపెపాలిటిజనై 
మలసి మలసి మెచ్చి మన్నించు మిపుడు ॥ వద్ద ॥ 


యీవల నన్ను6 గూడితి ఏీపె నేసిన సేవలు 
పోవులుగా. గొన్ని కూడపోనుకో నీవు 
(శ్రీవేంకటేశ యింకా నా చెలికి విటుండవై 


సావధానమున సరసములాడు మిప్పడు ॥ వద్ద ॥ తగ 
రేకు 1004 దేవగాంధారి 
చెప్పినట్టు 'నేతు(గాక చింతలు నా కి/కనేల 
పట్టినచలములకు( బగదాననా ॥ పల్లవి ॥ 


మాటలు నీ వాడ(గాను మంకులు నా కి(కనేల 
నా(టకప్పనెలవుల నవ్వుదు(గాక 
యేటికి నొడ(బరచే వెడమాటలను నన్ను 
గాంటాన నీతో నలిగి కట్టుకొనే దేమి ॥ చెప్పి ॥ 


1. కవిలె (కపిలె) కవిలె=కసిలె, ఎల =కపిలెతోలునప్పుడు పాదడేయేలపాట? 


ర్‌ థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వలపులు చల్ల (గాను వాదులు నా కింకనేల 
బలిమినైన నీకొంగు పట్టుదుంగాక 
వఆదు నీ కింతయేల వట్టియానలెల్లా నేండు 
సళిపి ని న్నిందువంక సాదించేదేమి 


చేరి నీవు గూడంగాను సిగ్గులు నా కింకనేల 
గారాబునీరతులెల్ల కె కొంటి(గాక 
వేరులేదు మనకు (శ్రీవేంక పేళ మెచ్చేవు 
దూరి నిన్ను నిందులోనె దొమ్మి నేనేనా 


గౌళ 
వదువదు నీకేల వటివాసులు 
౧ ౧ ల న్‌ 
తిద్దే నేను నీయందు తీరనికడమలు 
అంగన నీతోనాడిన అబ్బటి మాటలకా 
చుంగులువార(గ6 దలంచర నవ్వేవు 
యెంగిలి చేసిన మోవి యింపులచేంతలకూ 


సింగారపుంగళలతో శిరసువంచేపు 


చెలి నీపై వినోదాన చేయి వేసినందుకా 
వెలలేనివుబ్బుల నివ్వెర గం దేవు 
చలములో బొమ్మలను జంకించినందుకా 
చిలుకు(గా(కలుదేర చెమరించేవు 


కాంత ని న్నందరిలో కా(గిలించినందుకా 
పంతపుమాట లాడుచు బయలీందేవు 


॥ చెప్పి ॥ 


॥ చెప్పి ॥ త్ర్‌/గి 


ల 
౩6 
ఆ 
న 


॥ వదు॥ 
0౧ 


॥ వదు। 
౧ 


యింతలో గ్రీవేంరపేళ యే నిన్ను( గూడినందుకా 


మంతనాన( బవ్వ?ంచి మునసుచూచేవు 


॥1 పద్దు ॥ 8860 


గృ్‌ంగార సంకీర్తనలు 


పొడి 
తాము( దా మెర6(గరా తరవాతిపనులు 
దోమటి వారిబుద్దుల తొడ నేలే ఇ6కను 


ఇంతిమోము చూచి మోహ మీతనిపై6 జల్లె నిదె 
అంతలో నవ్వు లీత6 డాపెపై( జళ్లె 
వింత లిద్దరికి లేపు వేడుకచెలుల మింతే 
ఎతనపువిన్నపాలు మనకేలే ఇంకను 


వెలంది యీవిభునికి వీడెము చేతికిచ్చె 
చెలువు( డాకుమడిచి చెలికిచ్చెను 
తలంపు లిద్దరికిని తారుకాణలాయ నిదె 
చలివానె వేండుకొను(నఖ సారెనేలే మనకు 


ఆంగన (శ్రీవేంక పేశు నంకెల( గా(గిలించె 
సంగతి నాతండే కూడి చనపిచ్చెను 
ఇంగితాన నిద్దరికి యెరవులు లేవింక 
ముంగిటనున్నమనకు మొరంగేలే యింకను 


ఎ౦కరాభరణం౦ 
ఎమ్మెలు నెరపి యాపె యెంత సేనెనో 
కమ్మర నింతిగుణాలు కంటి(.గా విభుండా 


తనకే వలతువని తరుణి యాడుకొనంగ 
కొనమాటలకే నిన్ను. గోపగించితి 
ననిచి యప్పటి. గొంతనవ్వేవు నాయెదుటను 
నిను భానించ(గలేక నిజమంటా నుంటిని 


లక్‌ 


॥; పలవి 1 
ఉం 


॥ తాము€6| 


॥ తాము(€॥ 


॥ తాము6॥ 86! 


॥;పలవి॥ 
భా, 


॥ ఎమ్మె ॥ 


శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


యేడో ముద్దుటుంగరము ఇచ్చితివని చూప6గ 
ఆడరానిమాటలెల్లా నాడితి నిన్ను 
కూడుక తా మాసరి( గూచుండె నావేళ గొంత 
యీడుపడి నీచే(త లివియంటా నుంటిని 


పిలువనంపితినని పెద్దరికాలు చెప్పంగ 
చలములెల్లా నిన్చు సాదించితిని 


అలరి శ్రీవేంక పేళ అంతలో నన్ను( గూదడితి- 


'వెలమి పన న ఇప్పు డెజి(గితిని 


భైరవి 
ఇది గొంతవలెనా యిందుకు. దోడు 
మదన మె త్తించీ నన్ను మంచివానివలెనే 


అచ్చలాన( దన్ను(జూడ ఆడకు నే రాంగానే 
ఇచ్చటి కేల విచ్చేనె నీంతలో6౬ దాను 
కచ్చు పెట్టి విన్నవారు గర్వియిని నన్నందురు 
మచ్చిక సెం(నెంబత సేసీనే మంచివానివలెనే 

చేకొని తన్ను(జూచి చేతులెత్తి మొక్కంగానే 
వాకున( *దానేల మొక్క వద్రంటా.( * దాను 
యీకడ లోకమువాలు యె-తటిది ఇదనరా 
మా కెంతదూరు గట్టీనే మంచివానివళెనే 


తిరమై తనవారమై తెరలోని కేంగంగానే 
సరుగ6 గా(౧గిట నించె సరుస6 దాను 


అరుదై శ్రీవేంక పేశుం డౌనే నన్ను నిటు గూడి 


మరిగించె నిన్నిటాను మంచివానివలెనే 


॥ ఎమ్మె ॥1 


॥॥ ఎమ్మె 11 రిర2 


॥పలవి॥ 
ఉం 


॥1ఇది॥ 


॥ ఇది ॥ 


॥ఇది॥ ౧00 


11 2. రెండు * తాను” శబ్దములు. ఈపునరు క్తులక్కుడ్కండ గలవు. 


శృంగార సంకీర్తనలు 


(శ్రీరాగం 
చిత్తగించు రమణు(డ చేరి యడమాటలేల 
చిత్తరుపతిమను నీచిత్తము నాభాగ్యము 


చొప్పగునావలపు చూపిచెప్పరాదు నన్ను, 
గప్పి కౌ(గిలించుకొం పే( గానవచ్చీన 
వుష్పతించ నే నేర వూరకుండంగా( జెమట 
చిప్పిలీ నామేనను సీచిత్తము నాభాగ్యము 


అందికూ డేతరితీపు అంతిం తన(గరాదు 
కందువ నీ వంటలానే కానవచ్చీని 
మందలించ నే నేర మరిగి నే నుండ6గాను 
చిందేటిజవ్వనిని నీచిత్తము నాభాగ్యము 


చొక్కిననా వేడుకలు సూడిదిపట్టంగరాదు 
గక్కన నీ వెనసితే( గానవచ్చీని 
వొక్క_మ్రైతివి (శ్రీవేంకటో త్తమ నే మెచ్చనేర 
చిక్కి నీకు నుండంగా నీచిత్తము నాభాగ్యము 


రేకు [1085 సాశంగనాట 
నేరువరి వొదువమ్మ నిజలత్మీ 
"పేరడిమహిమలను బెరసితివి 


మనసు రంజిల్ల (జేసి మారుగొండ లెక్కివుండి 
ననుప్పు సేసుకొంటివా నాయకునిని 
చనవిచ్చి తొడమీంద సరి నాత( డిడుకొంటే 


'పెనంగి కూడితివమ్మ (ప్రియురాలవు 
౪0 20-౯2౦ 


207 


౪పలవి॥ 
యు 


॥చిత॥ 
అణ 


చిత్త ॥ 


చిత్త ॥ విరి! 


॥పలవి 1 
ళ్‌ 


॥ నేరు 


258 


. ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేయిచా(చి *రా(గిలించి చిత్తగించి మోము చూచి 
ఆయము లంటితివా ఆతనిని 
చాయలకు నాత(డు చల్లనినవ్వు నవ్వితే 
దాయపుమో విచ్చితమ్మ తగుజాణవు ॥నేరు ॥ 


(శ్రీవేంకటాదది యిది శ్రీనరసింహ దేవుని 
ఆవటించి కూడితి వా అవుభళానను 
వోవరిగా నాతండు ని న్నురమున( బెట్టకొం పే 


భావించి మెచ్చితివమ్మ పంతపుటిందిరవు ॥ నేరు! 85 
పాడి 
అందుకేమి దోసమా అశ్లే కానీ కానీవయ్య 
చెంది యీపెతోడ నేము చెప్పకుందేమా ॥ పల్లవి ॥ 


పైపై యీపెకు నిజై బత్తులెల్ల( జే నేవు 
చూపుల దప్పక ఆపె. జూడవా నీవు 
యాపొద్దే అన్నియును బయిటవేయరాదుగాక 
తీపునీగుణా లందరు( దెలియనివా ॥ అందు ॥ 


వంకలొ త్రి యీపెతోను వట్టిబాసలు 'నేనేవు 
అంకెమాట లాపెతోడ నాడవా తొల్లి 
బింకాన మీలో వాదులుపెట్ట దోసమనికాక 
ఇంకా మామర(గువా(డ వెజ(గవా నీవు 4 అందు ॥ 


ఇళ్లై కాంగిలించి యాసె నిక్కువక దీనేవు 
గుట్టున నిట్లా నాపె౯. గూడవా ముందు 
నట్టనడుమ గూడితి నన్ను (శ్రీవేంక వేళ 
టి 
రట్టు నిన్ను( జే నేనా నెట్టుకొనె. బనులు _ ॥ అందు ॥ 880 


1. “రాంగు' ధాతువు, దావివై స్వార్థమున “ఇలి” ' దానిపై పేరణార్థమున “ఇంచు” కొవచ్చు 


శృంగార సంకీర్తనలు ల[్‌$ీ 

ఆహిరి 

అందరివంటిది గాదు అంగనయిీవి 
నిందల నీగుణములు నెరపకుుమీ ॥ పల్లవి 4 


'నెలవుల నవ్వునవ్వి చెక్కులు గోర నొక్కి 
వలపులు చల్లితివి వనితమీ౦ద _ 
నిలువున నమ్మె నాపె నిజమరివని నిన్ను 
తలపులు మరివేరే తలంచకుమీ ॥ అంద ॥ 


అందపృమాట లాడి ఆయములు సోంకించి 
విందుగా మోవిచ్చితివి వెలందికిని 
కందువల. జొక్కె నాపె 'కాణాచి దీడ న(నా?కని 
అందాలకు( బరులపొం దాలించకుమీ ॥ అంద ॥ 


గక్కనం గాంగిటం గూడి కై కొని ్రీవేంకపేళ 
యెక్కించితి వురముపై యీారమణిని 
మొక్కె నాపె నీవే తనమోహపుసింహాసనమని 


పక్కన నేమిటా నింక బదరకుమీ ॥ అంద ॥ 887 
రామ్మక్రియ 
ఎణి(గుదు నిదె విడె మిందవయ్యా 
వెరగాయ వలపులు వేగిరమే లిపుడు ॥ పల్ల వి॥ 


పచ్చిదేరీ 'మోవులను పాలుగారీ చెక్కులను 
రచ్చ కెక్కె నీబతుకు రావయ్యా 
నిచ్చ నిచ్చ కొత్తలాయ నిన్ను నేమీనన నింక 
విచ్చనవి శ్లేకాక వెజపేల ఇ(కను ॥ ఎజు6॥ 





1. కాణాచి పా ఇది+- ఈడ, 


240 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సిగ్గు దేరీ మోమునను చెమరించీ నొసలను 
యెగ్గులేదు నీకు మొక్కే మియ్యకోవయ్యా 
వొగ్గితి విన్నిటికిని వొరసి నే. నేమనే 
నిగ్గులు దేరు పేకాక నేరమేది యిందును ॥ ఎలు(॥ 


చొప్పులెత్తి నీవురము సాంపుదేరెం. బులకల 
కొప్పు వీడె వద్దనిళ్తే కూరుచుండవయ్యా 
౧ టబ 
అప్పండ శ్రీవేంక పేళ అన్నిటా నన్ను6 గూడితి _ 
వుప్పతిల్లు సంతోసాలే వొనగూడె మనకు _ ॥ఎలు6॥ 888 


శంకరాభరణం 


తనకు నాకు నిటు భేదము గలదా 
మనసుమంకు లిటు మాచ్చ6ంగరాదా ॥ పల్లవి ॥ 


చెలి నిటురమ్మని చెప్పితి నీతో 
కలదో లేదో కమలాకి 
తల(చనై తినని తా నను దూరీ 
'తెలిసినమాటలు తెలుప(గరాదా ॥తన॥ 


యివల( దనకు(గా యెదురు చూచితిని 
అవునో కాదో అలివేణి 
తివిరి నే రానని తెగువలు వలికీ 
కవగూడ(గ మము6 గలప(గరాదా ॥తన॥ 


ఆగపడితి (శ్రీవేంకటాద్రీకుండ నిది 
తగునో తగదో తనుమధ్య 
నగవుల నెలవుల నాపై6 జిలికీ 
పగటులెల నేరురచ(గరాదా ॥తన॥ ౧|| 


శృంగార సంకీర్తనలు 


తెలు(గు(గాంటోది 
ఇరవయి నే మెటి(గిన వింతాను। నీ_ 
వరుసవంతేకాక వాదించందగునా 


పలుకులతుదనేలే పంతాలు | నీపతి_ 
వలపులమీ(దనే వంచరాదా 
నిలుచుండే విదియేమే నీవు నావద్ద । సీ 
చలము లక్కడనే సాదించరాదా 


కన్నులచూపులనేలే కసరులు 
ని న్నింత సేయువానిపై నెరపరాదా 
నన్ను6 జుట్టి సీకేలే నాయాలు | నీ_ 
పన్నుగడ లక్కడనే పచరించరాదా 


పెక్కులచేతులనేలే సిగ్గులు । నీకు6 
జిక్కి నయాతనివద్ద( జేయరాదా 


యిక్కువ (శ్రీవేంక పేళుం డిటు గూడె నన్ను | నీ-_ 


ఓ(1 


1 పలవి॥ 
ఉం 


॥ ఇర ॥ 


1 ఇర ॥ 


మొక్కు లాడ మొక్కి (ఫియములు చెప్పరాదా ॥ ఇర॥ 890 


రేకు 1088 అఆహిరినాట 


తానెంత నేనెంత దగ్గరేపాటిదా 
పానిపట్టి సీవు చేపట్ట౦గా నేకాక 


మచ్చిక నీతో నాపె మాటలాడ(గా(గదా 
వొచ్చెమని ఆవేళ నూరకుంటిని 
యెచ్చి అంతనాతోను యెదురాడేపాటిదా 
నిచ్చలు నసమిచ్చిననీవల్ల (గాక 


॥పలవి॥ 
జ్‌ 


॥రానెం॥ 


262 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


యిరవై అంగన నీయింటిలో నుండ6గగదా 
సరవితో నావేళకు సమ్మతించితి' 
పొరుగుపొంతలనుండి పొందు నే సేపాటిదా 
మరిగి కాచుకున్న నీమన్నించ(గ6! గాక ॥తానెం ॥ 


పనివేళ నీకు. జెలి పాదాలొ త్తంగంగదా 
కని వూడిగపుదని కై కొంటిని 
యెనసి శ్రీవేంక పేశ నన్ను యింతటిదా 


ననలుగా నీవు గొంత నవ్వంగా( గాక ॥తానెం॥ 801 
కాంబోది 
ఆడేబొమ్మలు వారు ఆడించేస్తూతము నీవు 
యేడో ఇన్నాళ్ల నేను ఇ దెఅి(గనై తిని 11 పల్లవి ॥ 


నీవు చెప్పినబుద్దుల నెలంతలు నడవ(గా 
అఆవలివారి దూరితి నయ్యో నేను 
చేవదేర తాలముచేయి నీచే నుండ(గాను 
వేవేలుచోట్లను వెదకితి నేను ॥ఆడే॥ 


కన్నుగీ(టి నీవు వారి కై కొని మొక్కించంగా 
సన్నల వారి దొబ్బితి సాదించి నేను 
పన్నినకూ(కటివేరై పారి నీవు వుండంగాను 
వున్నతి. గొనలకు నీ రొగ్గి నేం బోసితిని ॥ ఆడే ॥ 


కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండ(గా 
గారవించితిని వారి. గరుణ నేసు 
యీరీతి నన్ను (శ్రీవేంక పేశ నీపు గూడుండంగా 
కారణ మిందరునంటా( గడల మెచ్చితిని ॥ ఆడే ॥ 802 





1. నీ (నీవు) మన్నించంగన్‌ అని సమనించుట వింత. 'సీవు మన్నించ(గన్‌” అని 
యుండదగును. అయినచో మ్యాతయెక్కువ. తమిళములోని * నీ*వలె నున్నది, 
£. ఈ పాదము సమన్వయించుట లేదు. 


శృంగార సంకీర్తనలు 


బౌళి 
ఇంకనేలే కొంక నీకు ఇద్దరము. గూడితిమి 
అం కెకువచ్చిన కెల్లా నందువుగాక 
టగా 


పంతము నెరపనేల పలుమారు నీతోడ 
చింతదీర నేమైనా జేతువుగాక 
వింతవా రెవ్వ రున్నారు వీరిందరిలో నీకు 
అంతరంగములో మాటలాడుదువుగాక 


సన్నల జంకించనేల సమ్మతించినపనికి 
వెన్నెలవలపు నాపై వేతువుగాక 
కన్నులనాజం కెనలు కదిసి ని న్నేమిసేసీ 
మన్ననలన్నియు నాపై మక్కళింతుగాక 


కందువలు చెప్పనేల క్రైకొని కూడితివి 
పొందికలు మాకు నేరుపుదుగాక 
యిందులోన థ్రీ 'వేంక పేశ నీకు మఅంగేది 
చెందినటనే దయ నేతువుగాక 


సామ6ంతం 
అన్ని నీవే తెలుసుకో అటమీ(దిపనులు 
కన్నులనే నిన్ను మెచ్చి కాచుకుండే నేను 


పంతాలు నీతో జెప్పి పలుమారు కొసర6గ 
యెంతటిరట్టడియని మయేమందువో 
మంతనాన నీరూపు మననున( దలంచుక 
చింతదీర నూరకుండి చేత మొక్కేను 


వి్య్ర$ 


1 పలవి ॥ 
శ్ర; 


॥ ఇ౦5క ॥ 


4 ఇంక ॥ 


॥ ఇంక 1 808 


॥ పలవి ॥ 
ల 


॥ అన్ని ॥1 


64 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆయములు నన్ను నంటి అంకెలకు( దియ్య(గాను 
యీయెడ నిల్లాలి కింత యేలందువో 
చేయార నీసేవ చేసి చేరి నీపానుపువద్ద 
తోయరానిసిగ్గుతో నెదురుచూచే నేను 


నీవు గా(గిలించుకో(గా నిజ్జనీలిగి వుం పేను 
యీవనిత గర్వియని యేమందువో 
(శ్రీవేంక కేళ నీచేతికిలోనై కూడితి 
భావించి యేపొచ్దు నిజ్దై పాయకుండే నేను 


సౌరాష్ట్రం 
సీవే యెజబు(గుదువు నే విచ్చి చెప్పనేల 
శె వశ మెనందుకెలా కడమలు లేవు 
వింతలై నసుద్దులెల్లా విన్నపాలు నేసితిని 
మంతు కెక్క మణవకు మతిలో నను 
చింతదీర నీకు నే చేతులెత్తి మొక్కితిని 
అంతటాను దయవెట్టు మందుగే నామీ6దను 


కందువలు చూపిచూపి కానుకలు నీ కిచ్చితి 
ఆందముగ వదలకు హస్తము నను 
సందడిలో నిన్ను నిజై సన్నల నే వేండకొంటి 
పొందికతో నీయిచ్చల భోగించు నన్నును 

సారె సారెం గాంగిలించి సరసములాడితిని 
కోరికలింకా నానతీ గుజుతుగాను 
యీరీతి శ్రీవేంక పే: యై నిన్నిటు గూడితి 
గారవించి రడీంచుమీ ఘను(డవు నన్నును 


॥ అన్ని 1; 


॥ అన్ని ॥ ర04 


॥ పలవి ॥ 
గా 


11 నీవే | 


(| సీబే ॥1 


1నీవే॥ 050 


శృంగార సంకీర్తనలు 


లలిత 
నేరుపరివి నౌదువు నెరజాణ వౌదువు 
మేరమీరేనం పే నన్ను మేకుల6 బెట్టితివి 


మచ్చరించి నే నీతో మారుమాట లాడ6గాను 
కుచ్చి కాంగిలించుకొంటి కోపగించక 
ఇచ్చకు(డ వౌదువు ఇంతవాండవు గాకున్న 
వచ్చేరా పదారువేలు వలచి నీ వెంటను 


పెక్కులాగులను నీతో పెనంగి తప్పించుకో6గా 
ఇక్కువ లంటితివి నీ వెగ్గుపట్టక 
౧౬ 
తక్కరండ వాదు వింతదంటతనము లేకున్న 
మొక్కుదురా గోపికలు ముంచి సిగ్గువిడిచి 


పంతాన నే బానుపుపై పవ్వళించి వుండ(గాను 
చింతదీరం గూడితివి సిగ్గువడక 
శాంతు(డ (శ్రీ వేంక పేళ సరసమింత లేకున్న 
ఇంతిని నీ వురముపె నిరవెతి నరుధా 


రేకు 10807 దేసాళం 


ఆయనాయ యింద వీడె మందుకోవయ్యా 
యీయెడ నీమాయలు యేలనేసే వింకను 


సన్న నేసినవాండవు సారె. గాచుకుందు గాక 
వన్నెల. బిలిపించుకోవలెనా నీకు 
అన్నిటా నేలినవా(డ వండ6 గూచుందువు గాక 
యేన్నేసిపరాకులు యెంత నేనే విపుడు 


2605 


॥పలవి ॥ 
న. 


11 నేరు (1 


॥ నేరు॥ 


| నేరు | తఫ( 


॥ పల్తవి ॥ 
ళా 


॥ ఆయ ॥ 


266 భ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నవ్వినట్టివా డవు నను పే నేతువు గాక. 
పవ్వళించివుండ నింతపంతమా నీకు 
రవ్వ నేసినవా (డవు రతిశకే వత్తువు గాక 
యెవ్వరికిం దరితీపు లేలనేనే వింకను ॥ ఆయ ॥ 


చెక్కునొక్కినవా(డవు నేస వెట్టుదువు గాక 
వెక్కసాన మే మణవ వేడుకా నీకు 
తక్కక శ్రీవేంక పేశ తగ నన్ను. గూడితివి 
యిక్కువంటి అప్పటి న న్నేమడిగే విపుడు ॥ఆయ॥ 180? 


దేశాక్షి 
వింటిరా వోచెలులాలా విభునితగవులెల్లా 
దంటతనసరితలు తా నెజ(గ(డా ॥ పలవి ॥ 


మొగము చూచినవాండు మోహమే పై (జల్లు(గాక 
చిగురుంజే(తలతోడి సిస్‌ లేల 
నగితింటో నే నందుకు నన్నడుగ ని(కనేల 
తగు(దనవొళ్ళికల్డ తా నజంగండా ॥ వింటి ॥ 


యిచ్చకమాడేటివా(డు యేమనినా విను(గాక 
వచ్చివచ్చి తానే తలవంచనేల 
యెచ్చరించితి,టో నేను ఇందుక( దా నననేల 
తచ్చితే నాకొ(పిరము తా నెజంగండా ॥ వింటి ॥ 


కా(గిలించుకొన్నవా(డు కడు(దమకించు(గాక 
వీ;గనియాసలతో నివ్వెరగులేల 
ఆగుచు శ్రీవేంక పేశు. డాదరించి నన్ను€ గూడె 
దా(గనితనమహిమ తా నజంగడా ॥ వింటి ॥ 80% 


శృంగార సంకీర్తనలు 


పొడి 
నాతిరే చెప్పియంపితి రమ్మనవే 
“యేతులు పచరించ(గ నింకనేలే 


మనసు మర్మము సో6కె మాటలెల్ల( దేటలాయ 
తనకు నాకి(క వేరే తగవేలే 
వెనకటిసుద్దు లవి వింతవింతలాగు .లివి 
తనిసితి నన్నిటాను తారుకాణలేలే 


చూపులు రూపై నిలిచె సూట్లు వాంటాన కెక్కె 
వోపిక లిద్దరివాయ చొ 'స్లేలే 
తీపులపై 6 దీపు తొల్లి తేనెలపై తేనె, నేండు 
యీపస నే నెటుంగుదు యెచ్చరించనేలే 


తనువులు జంటలాయ తమకము సపెంటలాయ 
చనవిచ్చె. దా నాకు సటలేలే 
వినుకలాయ నప్పుడు కనుకలాయ నిప్పుగు 
యెననె (శ్రీవేంకపేళశు. డింకా నేలే 


ఆహిరి 


నేసినపా కే చాలు చెల్లాటాలు 
వాసులు రేంగితే మరి వడి(బడు(జుమ్మీ 


చెలువుండు పిలువ(గ నెలవి నీవు నవ్వంగ 
యెలయింపుసరసము లెందా6కనే 
బలిమి నేసు నాతండు పట్టుదు వెగ్గులు నీవు 
కలి ముదిరి మెడిదకలయ్యి. జుమ్మీ 


267 


॥ పలవి॥ 
రం 


॥ రాతి ॥ 


॥ రాతి॥ 


॥ రాతి॥ 000 


॥ పలవి ॥ 
ఉం 


. 41 సెసీ॥ 


288 


్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీపతి వేగిరించ(గ నీవు సిగ్గులు చల్లేవు 
యేపుమీరి జాణతనా లెందా(కనే 
పై _పైనున్నా( డాతండు పంతాలు చూసేవు నీవు 
పూ(పలు ముదుర(గాను పులుసయ్యి(జుమ్మీ 


(శ్రీవేంక పేశు( డంట చేయి నీవు పట్టుకోంగ 
యావల నల మేల్మంగ యెందా(కనే 
భావించి కూడె నతడు పై కొంటివి నీవు నై 
చేవదేరినపనులు చెప్పరాదుసుమ్మీ 


థైరవి 
మరిగే విష్పుడును ఆమాట లింకాను 
దొరతో సరిమాటాదేదోసమే చాలదా 


చెక్కునొక్కి నన్ను నీవు చేరి వేండుకొనే విదే 
మొక్కే నందుకు నేను ముమ్మాటికి 
యెక్కడిసుద్దులు యింకా నేలతడవేవు సారె 
తొక్కితి నీపాదము ఆదోసమే చాలదా 


కలకల నవ్వునవ్వి కర౭గించే విందుకు నే 
భళియని బొగడేను పదిమారులు 
వలెనా ఇవియు( గొన్ని వద్దు వద్దు రేచనేల 
తొలుత నేస వెట్టినదోస మే చాలదా 

కమ్మర నాకొంగు వటి కా(గిలించితి విందుకు 
నమ్మె నలమేల్మంగ నున్నతి వేమారు 
వుమ్మడి నుండనీ మాట లూరశే శ్రీవేంక పే? 
దొమ్మి నేసిత రతుల దోసమే చాలదా 


॥ నేసి॥ 


॥ నేసి ॥ 400 


॥ పలవి॥ 
లా 


॥ మరి ॥ 


॥ మరి ॥ 


;మరి॥ 1! 


శృంగార సంకీర్తనలు 280 


కేదారగాళ 
ఇటువళలె నీ వుండితే నెట్టు దెలుసు 
ఘటనలు సెరచోట. గానవచ్చీ నపుడు 11 పల్లవి ॥1 


మాటలెల్లా మంచివే సీమన నెట్లానోకాని 
యీటున నీమోహము యెట్టు దెలును 
ఆంటదాని నొకతె నీయండ. బెట్టి చూడం6గాను 
గాంటమున నీబుద్దులు కానవచ్చీ నపుడు 1 ఇటు ॥ 


గుట్టులెల్లా మంచివే గుణమెట్లానో కాని 
యిట్లి నిన్ను వొక్కమాపే యెట్లు దెలుసు 
ళల టి 
అశ్హు వొకతెచే నీకు ఆయము లంటింపించ(గా 
గట్టియైననీపంతాలు కానవచ్చీ నపుడు ॥ ఇటు ॥ 


కలసితివి మంచిది కడమెట్లానో కాని 
యెలమి (శ్రీవేంక పేళ యెట్టు దెలుసు 
అలమేలుమంగను నేను అవ్వల నెవ్వతెనైనా( 
గలయకుండి తే నిన్ను6 గానవచ్చీ (చే నపుడు ॥ఇటు!॥ 402 


10608 మాళవి 
ఎంతగద్దు సీయాస యింకానోయి 
వింతవారమా నేము వెరవకు వోయీ || పల్లవి ॥1 


పొరుగున వేగినంతా పొలంతి( గూడుండి, మాతో 
సరసములాడేవు వేసరవా వోయి 
అరసి ముచ్చటాడదేవు అందు( జాలక ఇక్కడ 
వరుసకు నీనోరు నొవ్వదా వోయి ॥ ఎంత ॥ 


£్‌0 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వొట్టుక ఇందా(క ఆపెవద్ద నుండి, మాదిక్కు 
నిట్టచూపు చూచేవు తనియవా వోయి 
బెట్టుగా. నాపెచన్నులు పిసికి, నాచన్ను లంటే _ 
విష వుక్కున( జేసిరా యీచేతు లోఇ ॥ ఎంత ॥ 


నాట .నాపె( గాంగిలించి నన్ను( గా.గిలించితివి 
పూంటవూ(ట కింతేసి వోపుదువా వోయి 
సీటున (శ్రీవేంక పే; నే నల మేల్మంగనని . 
పాటించి చెక్కునొక్కేవు పెకొసరా వోయి. ॥ ఎంత ॥ 400 


హిజ్జీజి 
ఆకెకు నీకు. బోవునటవయ్యా 
చేకొని నెరులనున్న చిక్కు దీర్పవయ్యా ॥ పల్లవి ॥ 


నలినాకి నీ వప్పుడు నవ్వించినప్పటనుండి 
యెలమి( దొల్లిటికోప మెల్ల మానెను 
కులికి తనలోపలి(ల?) గుట్టున నున్నదిగాని 
చలము లేది/కను ముచ్చటలాడవయ్యా ॥ ఆ౩॥ 


ఇంతికి నీవు విడెమిచ్చినయప్పటనుండి 
పంతపుటలుకలతాపము మానెను 
చెంతల! గన్నెరిక పుసిగ్గున నున్నది గాని 
వంతువాసి గాదు నీవు వద్దికి రావయ్యా 1ఆ౩ె॥ 


అలమేలుమంగ జేతనంటినయప్పటినుండి 
సిలుగులెల్లను మానె శ్రీవేంక పేళ 
బలిమి నీవు గూడినపంతాన నున్నది గాని 
బెళకు లేది/,కనునీ పేమ నించవయ్యా ॥ఆకె॥ 40 


శృంగార సంకీ రృనలు 


పాడి 
ఏటికి అనుమానాలు యెందా(కాను 
వాంటమెకే వలపుల వన్నెలు దీసీనా 


సిగ్గువడివున్న చెలి. జేయివట్టి తియ్యరాదా 
వ్‌గ్గి యెంతవడిదా(కా నూరకుందడేవు 
వెగ్గించి యాపె నిన్ను వేసరించన నున్నది 
బగ్గనం జెనకితే సీపంతము దప్పీనా 


వొంటినున్ననీవనితవొద్దనే కూచుండరాదా 
అంటిముట్టక యెందా(కా నడ్డా(కలు 
గొంటరియై యాపె నిన్ను(. గొసరంజాలకున్నది 
నంటునేసితే నిన్ను నవ్వరా నీసతులు 


మలశున్న దల మేలుమంగ. గా(గిలించరాదా 
'నెలవిన వ్వెందా€కా శ్రీ వేంక పేళ 
కలసితి వాపె నీకు. గడుమేరతో నున్నది 
అలపుదేరిచితే నీయాయము సో.కీనా 


సాళంగనాట 
* సేవింపరో జనులాల చేరి మొక్కరో 
భావింప నున్నా డిందరిభాగ్యమువలెను 
జలకమాడి వున్నాండు సర్వేన్వరుండు నిగ్గు _ 
గలిగినమంచినల్ల కలువవలె 
యెలమి' గప్పురకాపు ఇదె చాతుకున్నవా6ండు 
వెలలేనియట్టి పెద్ద వెండి కొండవలెను 


ల్లి/1[ 


1 పలవి॥ 
1 


॥ ఏంటి ॥ 


1 ఏంటి ॥ 


॥1 ఏటి ॥ 4005 


॥ పలవి॥ 
లా 


॥ సేవిం॥ 


1. వేసరించను అని - ఉన్నది. 2. ఇదిఅధ్యాత్మకీ ర్తనగా నుండదగును. 


ల? (ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అందముగ'. దట్టుపుణు( గలదుక వున్నవాడు 
కందువ ఇం(ద్రసీలాలగనివలెను 
ముందరివలెనే తా సొమ్ములు నించుకున్నవా(డు 
పొందినసంపదలకు పట్టినిల్లువలెను ॥ నేవిం ॥ 


మించి యలమేలుమంగ మెడంగట్టుకున్నవా(డు 
పొంచి బంగారుతా మెరపువ్వువలెను 
యెంచ6గ (శ్రీవేంక పేళు, డిదె కొలువై వున్నవా(డు 


నించినదాసులపాలినిధానమువలెను ॥ నేవిం॥ 406 
దేసాళం 
ఏమి దప్పిపోయ నీవు ఇయ్యకోరాదా 
సాములు సేయుచు తాను జట్టిగొనీ నిన్నును ॥॥ పల్లవి ॥1 


మచ్చిక నీమాటలు మనసున. బెట్టుకొని 
కచ్చుపెట్టి నవ్వె నదె కలికి 
ఇచ్చకపునీవిభుడు యెజంగమి నేసుకొని 
అచ్చలాన చదురంగ మాడుమనీ నిన్నును ॥ ఏమి ॥ 


తగ నీవున్నలాగులు తనలోనే దాంచుకొని 
మొగము దప్పకచూచి ముంచీ (మురిసీ?) వనిత 
వగదీర తన్ను(గావివానివలెనే పతి 
పగటున మెచ్చిమెచ్చి పాడుమనీ నిన్నును 1 ఏమి ॥ 


యెంచంగ నీప్రేమ తనయెదం బెట్టుకొని నిన్ను 
మించి వురమెక్కె నలమేలుమంగ 
నించి శ్రీవేంక పేశుండు నేరుపు వేసుక నీమో _ 
వంచెల నిమ్మనుచును ఆవరించీ నిన్నును ॥ఏమి॥ 10 


శృంగార సంకీర్తనలు లకి 


సామంతం 
ఏలలోంగీ నేలవీంగి నేలమొక్కీనే 
తాలముచేయి_వున్నది తనచేత(గాదా ॥1 పల్లవి ॥ 


చలమరిదాన6 గాసు సరిదాన6 గాను నాకు 
వలెనా యింతేసితనవన్నెపియాలు 
బలువు(డు దనకు నే( బడ+తినైై వుందానను 
యెలమి( దా( జేసినవే యిచ్చకము గాదా 1 ఏల ॥ 


వేసాలదానం గాను వెక్కసపుదాన గాను 
పోసరించి నన్ను నింతపొగడనేఠే 
దాసినై వుందాన నేను తానె నన్ను నేలినాండు 
వాసితో( దనతగవే వన్నె నాకు. గాదా ॥ ఏల ॥ 


పంతమాడేదాన( గాను పాసివుండేదానం గాను 
పొంతనుండి తను నింతపొదుగనేలే 
యింతలో (శ్రీవేంక పేశు( డిన్నిటా నన్ను6 గూడె 


సంతతము తనమాపే చవి నాకు( గాదా ॥ ఏల ॥ 408 
రేకు 10009 వరా? 
మేలు నీకంజు నాకెను మెచ్చితి నేను 
తాలిమి గలదీ నాను దయగల దవును ॥ పల్లవి జ 


అంగన నీకు నేండు అస్పణ ఇయ్య(గ(టోలు 
చెంగక మాయింటికి విచ్చేసితి విపే 
అంగవించి అందువంక అన్నిటా వెరపుదేరి 


రంగుగా యీడు నిపే రచ్చనేనే విపుడు ॥ మేలు ॥ 
౪0 20-౬21. ల 


1814 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


ఆపె నీకు నేరిపినఆసుద్దులే .కాొంటోలు 
పైపై నన్ను వేండుకొని పాలించితివి 
తీపులుగా. నందులశే తిరమైనసామ్ము లిచ్చి 
చేపట్టి యందరు. జూడ నేసవెచ్టే విపుడు ॥ మేలు జ 


నీసతి నీవెంట వచ్చి నెపము నేయ6గ(బోలు 
వాసితోడ నన్ను( గూడి వలపించితి 
ఆసతో శ్రీవేంక పేళ అందుకే నన్ను మన్నించి 


వోసరించ కిద్దరు నావొద్దనున్నా రిపుడు ॥ మేలు॥ 400 
బౌళి 
ఎంత వేగిఠరకా(డవు యేరా నీవు 
పంత మంతేకలితేను బతిశేము మనము ॥ పల్పవి॥ 


మొకము చూడ(గానే మొర(గేవు నాతోడ _ 
నెకసక్కేలకు నట్టే యేరా నీవు 
వొకటంటపే నొకటని వొట్టులేల పెప్టేవు 
నికలంకు(డ వేయైతే నీకేల వెజపు ॥ ఎంత ॥ 


పొదిగి నే నుండ(గానే బూటకాలు నేసేవు 

యెదు రెదురుకట్ల నేరా నీవు 

యిదినే సోదించితేను యెగ్గులేల ప 'ప్రేవు 

మదిలో నిజముండితే మరియేల వెజప్ప ॥ ఎంత ॥ 
చెక్కులు నే నొక్కితేను సిగ్గులువడేవు నీవు 

యిక్కడ శ్రీవేంక పేక యేరా నీవు 

వొక్కమనసాయ నాకు పూరక నిన్నంటినే (తే ను 

చిక్కనాయ నీవలపు చెల్ల దేలవెజపు ॥ఎంక ॥ 410 


శృంగార సంకీర్తనలు 


సామంతం 
ఆయనాయ జాలుంజాలు అన్నియు నే నెలుంగుదు 
చాయలకు దిద్దుకొం టే చలిమే బలుములు 


త్రేనెలమోవిమాట తీపులెక్కే వుండు(గాక 
వీనులకు యేమాడిన వింతదోంచీనా 
పూని అవి నీకు6€ జవి పోరచిసవతులకు 
కానుకవట్టంగంటో తే కారములౌఈగాని 


ననుపుచేతిసన్నలు నయమె క్కే వుండు6గాక 
వెనక సీమనసుకు వెగటియ్యినా 
పనికివచ్చు నీకవి పరసతులకునై తే 
పెనవెట్టంటోతేను బిరునెక్కు(గాని 


కడుకాంగిటిచన్నులు గట్లయ్యే వుండు(7*3 
పొడవై నీరతులను పొల్లువాయ్యినా 
కడిమి (శ్రీవేంక పేళ కలసితి వీకె యాడో _ 
పడ(తుల కెల్లానెతే పచ్చిదోంచు(గాని 


కశుదవసంతం 
నిచ్చ నిచ్చ సోబనాలు నెల మూడుసోబనాలు 
'హెచ్చె నీకు నింతలోనె ఇవి గదవయ్యా 


చెలియమోహములే నేసపాలు 
'పెలుచుసిగ్గులే మీకు సెండ్రి తెర 
కలగొనుచూప్పలే కంకణాలు 
సులభాన నీకు నబ్బె సుఖియించవయ్యా 


కర్‌ 


॥ పలివి ॥ 
ఉి 


ఆయ ॥ 


॥$ఆయ+*॥ 411 


॥ పలవి ॥ 
ల్‌ 


॥ నిచ్చ ॥ 


274 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మగువమాటలే నీకు మంత్రాలు 
పొగరుమోవితేనెలే బువ్వాలు 
వెగటుబొమ్మజం కెలే విడేలు 
జిగి నీకు నే( డబ్బె( జ్నిత్తగించవయ్యా ॥ నిచ్చ 11 


కాౌంతసరసములే కస్పురాలు 
పొంతనున్నకుచములే బూ (పూ) జకుండలు 
చెంతల. గూడితి విపే (శ్రీవేంక పేశా! యివి 


సంతసమాయను నీకు జయమందవయ్యా నిచ్చ ॥ ఢీ12 
శంకరాభరణం 
అత(డు నేను. “'గూచుండే అతివలందరు( గూడి 
చతురత నూడిగాలు సరసాన( జేయరే ॥ పల్లవి ॥ 


కాయమెల్లాం జెమరించె గందవొడి చల్లరే 
యేయెడనుండి వచ్చెనో యీతనికిని 
చేయిచా(చినే నేమైనా "సేవలు సనేయ(6గ(టోతే 
చోయలకు సిగ్గువడీ సంగతిగా దిపుడు ॥ అత(॥ 


మోవి గడువసివాడె మొక్కి విడెమియ్య గే 
యూీవేళకు నుచితము ఇతనీకిని 
కావించి యేమైనా నిచ్చకములు నే( జేయ(టోతే 
భావించి తలవంచును భావ్యముగా దిప్పుడు ॥ అత! 


ఆంగమెల్లా బిడఠెను ఆరగించ బెట్ట రే 
ఇంగితపు థీ వేంక పేళ్వరునికి 
సంగతిగా సరి నే విన్నవించితే 
వెంగలినవ్వులు నవ్వు వేళలు గాదిప్పుడు ॥ అత(॥ 41! 


1” గూచుండే మతివ' కొవచ్చుు 


శృంగార సంకీర్తనలు వ 


ఆహిరి 
చేయివట్టి తియ్యకువో చెనకి వేగిరించకు 
సీయా(6ధీనమె యిపే నెట్టుక వుందానను ॥ పల్ల వి ॥ 


దగ్గరి విచ్చేసి నాతలపై నేసలు వెట్టి 
లి యా ట 
సిగుళల (6 బాపి మతి చింత 
౧ గొ 
నిగ్గులకళలతోడ నిండురాజసముతోడ 
సగ్గుడె ముగ్గుడ్రె 'యిం(యి?)ై సంతసించుదానను ॥ చేయి ॥ 


కంచపుమోవి యిచ్చి కన్నులనే నవ్వునవ్వి 
చంచలములెల్ల ( బాపి చనవిచ్చితి 
నించిన వేడుకతోడ నీసరసముతోడ 
మంచముపె రతులని మలసి వుందానను ॥ చేయి ॥ 


మచ్చిక నాపై నెరపి మసనెల్ల సోదించి 
ముచ్చటల నీవు నాపై మోహించితివి 
ఇచ్చకపు(శ్రీవేంక పేళ నీకా(గిటితోడ 


నిచ్చలపుటానందాన నెరసి వుందానను ॥చేయి॥ 414 
రేకు [070 దేశాక్షి 
నామాట వినవయ్య నాటక మేల నేనేవు 
వేమారు నింతేసి నీకు విన్నవించ(గలమా ॥ పల్లవి, 


కోపము నీకు దగదు కోమలిమీ(దట; నీవు 
తీపుచల్లి వలపించి తెచ్చుకొంటివి 
ఆపె నిన్ను నేమనినా నందుకు నవ్వ(గవలె 
వోపనం పే(టోపునా వొగి మగవాండవు నామా ॥ 


288 ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


నిట్టూర్చులేలే నీకు నిండ( జెమరించనేలే 
గుట్టుతోడ, బతివద్దం గూచుండరాదా 
నెట్టుకొన్నవి కాంక్షలు విండినది తమకము 
వట్టివిసు పేలే నీవద్ద నాత( డున్నా(డు || పువ్వు || 


కొంతకొంత సిగ్గులేలే కొనగొనయాసలేలే 
ఇంతలో శ్రీవేంక పేట నెనయరాదా 
మంతనాన మన్నించె మాముందర నెలయించె 
ఇంత నిన్ను( గూడి యాత డింటనే వున్నా(డు ॥ పువ్వు॥418 


బౌళి 


కూడినమీ(దట మరి కొరతే(టికే 
యీడులేదు ఇన్నిటా మీయిదరికి. జుమ్మీ ॥ పల్పవి 4 
౧ ౧ 


చక్కెరవంటిమాటలు సారెసాతె నాడ(గాను 

ఇక్కువలక 6 దీపెక్కె సీ విభునికి 

చెక్కునొక్కి ఇ6క( జప్పంజేయక కాంగిలించితే 

పక్కనను చెజకున పండు వండు(జుమ్మీ ॥ రూడీ ॥ 
పన్నీరువంటిమోహము పతిపైనే చల్ల6గాను 

వెన్నెలతేటలువారె వీడు దోడుగ 

ఇన్నిటా నిక విరహపుమెండలు గాయకుండితే 

పన్నినరతి క్మప్రపువంట వండు(జుమ్మీ ॥ కూడి ॥ 
చిగురువంట్మిపియాన శ్రీవేంక పేశు. గూడంగా 

తగులెల్లా రులాయ తతి మీలోన 

పొగరుభోగములను( దొదిగి పోది సేసితే 


పగటునవరసాలసం ఏ వంయ(టామ్ము ॥కూడి ॥ 410 


శృంగార సంకీర్తనలు 81 


టౌళి 
చిత్తమువచ్చినయట్టు నేయవయ్య 
ఇత్తలికి నత్తలికి యెడమాట లే(టికి ॥ పల్లవి ॥ 


కోపగించుకొనినట్టికొ అత దీరుచుకోను 
వైపుగా. గని ఇంటికి వచ్చితి నేను 
ఆపొడద్దుననుండి నీవు అశ్హై కాచుకుండంగాను 
యేపున నీ వున్నమంచ మెక్కితి నేను చిత్త ॥ 


ఆడరానిమాటాడిన ఆనెగులుదీర్చుకోను 
పీడెమిచ్చి పాదాలు నేవించితి నేను 
'వాడుదేరె మోము తోడ వద్ద నే మాటాడంగాను 
వేడుకగందము వూసి వెలసితి నేను ॥చిత్త ॥ 


సీరతులలో చేంతలనేర మెల్ల (6 దీరేయట్లు 
గారవించి కౌంగిలించి క్రైకొంటి నేను 
యిీరీతి శ్రీవేంక పే? ఇన్నిటా నన్ను. గూడితి 


'మేఠతో నీగుణానకు 'మెచ్చితి నేను ॥ చిత్త 1 శ9ి| 
రేకు 107! రామ్మకియ 
ఇద్దరు( గూడుండితే నేకచిత్త మొంగాక 

గద్దరితనా లింతేసి కడుందగదయ్యా ॥ పల్ల పి ॥ 


ఇంటిలోన ఆపెను నీ వేమంటివో కాని 
గొంటు(దనమున నై కూచున్నది 
వెంటంబెట్టుకొనిరాక వెళ్ళివచ్చితివి నీవే 
వొంటి నాపె వేగించనోపునటవయ్యా ॥ ఇద్ద ॥ 


బి82 . 


థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పానుపుపై నాపె నెంతపచ్చినేసితివో కొని 
వూనినట్టిసిగ్గుతోడ నూరకున్నది 
మౌనాన నజ్లై వుండక మారుమంచ మెక్కితివి 
పూనినవలపులకు. బోయంజో పేదయ్యా 


కా(గిటిలో నాపె నెంత కరంగించితివో కాని 
మా(గినమోవితోడ మలళున్నది 
వీగక శ్రీవేంక పేళ వెలందికొంగు వట్టితి 
చే/గదేర నిట్లానే చిత్తగించవయ్యా 


వరాళి 
ఏమి నేయ6గలము మీ రిద్దరును నిద్దరే 
దోమటిదొడికి మీలో దొమ్మి నేయరాదా 


ఆతనినీచూపులే అవి తారుకాణగాక 
యీతల నేము తార్కాణా ఇంతులము 
కాతరపుమాటలేల కందువకు.( దీసి పతి 


చేతులార బుజగించి నేవ సేయరాదా 


చెలగి మీరువెట్టిన నేసలే గుజుతుగాక 
అలుకకు వద్దిచెలులందరు గుఖే 
"పెలుచుందనములేల సెంపున( బానుపుమీ(ద 
చలములన్నీ( దీర సొదించరాదా 


కూడినమీకా(గిటికూట మే మెచ్చులుగాక 
వూడి గపువారి మెచ్చు లొద్దికయ్యీనా 
వేడుక( గూడితివి శ్రీవేంక టేకు నిప్టీ మఠి 
వాడుదేర మోవి ఇచ్చి వన్నె నే- రాదా 


॥ ఇద్ద ॥ 


॥ ఇద్ద ॥ 402! 


॥ పలవి ॥ 
(౧౮4 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


1 ఏమి ॥ 42 


శృంగారసంకీ ర్తనలు 


ధన్నాసి 
సీవే యెజు(గుదువు నీవు సేసిన మహిమ 
శై వశమాయః బనులు కల్ల లేదు యిందును 


తల(పు నీభోగములే తలపీించీ(గాని నీతో 
చలము సాదించేనంపే సాగనియ్యదు. 
వలపు లంత౦తకు వడ్డివారీంగాని మరి 
పలుకకవుండేనం పే పట్టరా 'దె((దెంబ తేనా 


చూపులు నీరూపము చూడనే కోరీ6గాని 
కోపగించుకొనేనం పే కొలుపనీదు 
తీపులజవ్వన మిది తేనెలే మించీంగాని 
వోపనన్నా( దమకము వుడివోవనీయదు 


కాయమిది సీకా6గిటికందువ( బొదలీ(గాని 
చాయ నేసుకొనేనం పే సమ్మతించదు 
యీయమెడ శ్రీవేంక పేళ ఇంత నేసి పొందితివి 
ఆయము లం'పేనం'పే అడమయ్యీి( గరుణ 


(శ్రీరాగం 
మణవకుమీ మాట మతిలోనను 
జఅసి సీవేమనినా సమ్మతించేదానను 


చింతదీరె నీవు నాపై( జేయి వేసినసయప్పుడే 
మంతనాన బుజ్జగించ మథతీవలెనా 
వింతదాననా నేను విభుండవు నీవు నన్ను 
యెంక నేసినా నఇె యియ్యకొందు(గాక 


క! 


॥ పలవి ॥ 
ఉం 


(1 సీవే (1 


॥1నీవే ॥ 


॥1నీవే॥ 428 


॥ పఠఅవి॥ 
౦ 


॥మజ॥ 


84 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తనివింబొందెను నీవు దగ్గరినయప్పుడే 
"మనసు రంజిల్ల జేయ మజివలెనా 
నను నీ వెజ(గవా నమ్మికిచ్చినవాండవు 
పనిగొన్నయందు కెల్లా పంపు నేతు(గాక ॥ మజ । 


మెచ్చితిని నీవు నన్ను మేకొనికూడినప్పుడే 
మచ్చికలు వచరించ మఖఠివలెనా 
యిచ్చకు(డ (శ్రీవేంక పేళ సీయిల్లాలను 


తచ్చి వేసినట్లు నిన్ను తగిలుందు[గక  ॥మఖ॥ 414 
బి 
భైరవి 
ఎందా€కౌ నలుకలు యే.టికే నీకు 
విందువలె నిక నిన్నీ వేడుకలేకార ॥ పల్లవి ॥ 


తగులు మనసులోన తగిలినవారై తే 
మొగము చూడకుందురా ముచ్చటక్రైనా 
అగపడి నీవాతని ఆనలేల పెప్టేవే 
. నగకుండవచ్చునా ననిచి నీతోను ॥ ఎందా(॥ 


పోలానిచుట్టరికముపొసగినవా రై శ్రే 

గారవించి యె((యెం+)తె నా దగ్గరకుందురా 

దీరత నంటకుమని తిస్తేల తిసేవే 

కూరిమి సేయకుందునా టూడేట్‌నీతోను ॥ ఎందా6॥ 
సమ్మతించినమోహము చనవుగల వారైతే 

కమ్ముకొనకుందురా కాంగిట నిష్దే 

యిమ్ముల (శ్రీవేంక టేకు, డిబై నిన్ను గూడె 

బొమ్మజం కెలే లిత(డు పొనంగె నీతోను  ॥ ఎందా(॥ 4 


శృంగార సంకీర్తనలు 


నాదరామ్యక్రియ 
ఎన్నిలేవు సుద్దులు యే(టికి విచారాలు 
మన్నించి ఆచింతలెల్లా మానుము నీ వి(కను 


మననెజి/గినచోట మాటలు సోదించశేల 
తనువుకు. దనువే తారుకాణ 
పనిమాలినపనికి బాసలేల నేనేవు 
చెనకితి లోనికి విచ్చేయవయ్యా యి(కను 


కూడివుండి నట్టిచోట గుణుతు వెతకనేల 
వేడుకలు(కు?) వేడుకలే వీడుజోళ్లు 
జాడలతో వారి వీరి సాకిరేల తెలిపేవు 
వీడెమిచ్చే నామా(ట వినవయ్య ఇ6కను 


రతిగలిగినచోట రవ్వ నేయ6గనేల 
యితవుకు నితవులే యియ్యకోళ్లు 
సతమై శ్రీవేంక పేక సరిగా౬ గూడితి నన్ను 
అతిముదములు మనకబ్చెనయ్యా ఇకను 


రేకు 1072... ముఖారి 
వద్దు వద్దు నీ కింతేసి వలసీనొల్లములు 
గద్దించి నిన్ను. గల సేకాంగిటిలోదానను 
వెట్టికే మాటలాడకు వేగినంతా నాతోను 
యెట్టకేలకు వచ్చితి వీడకు నీవు 
జట్టిగొని చక్క(జూడు సరసములాడు నాతో 
*కట్టంగడదాన గాను కలదాన సీకు 


£్రఫ్‌ 


+ ॥ ఎన్ని ॥ 


॥1 ఎన్ని 11 


॥ ఎన్ని॥ 426 


1వదు॥ 
౧ 


1 *కడ+5డ ” * కట్టకడ, కట్టంగడ * లో ద్రుతమూ -_- తక్కార్యమూ వింత, 


6 థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


తేరనవ్వులు నవ్వకు తిరిగి తిరిగి నీవు: 
ఆరితేరి చేతికి లోనై తి విపుడు 
ఆరగించుమా కష్పురముశ్లీఅందుకో తమకమున 
ఫోరచివారము గాము పోరానివారము ॥ వద్దు ॥ 


నివ్వెరగులు విడువు నెమ్మది శ్రీవేంక టేళ 


యివ్వల గూడితివి న న్నిచ్చకముతో 
పవ్వళించుమా వద్దం బాయ కిస్స సుఖియించు 


దవ్వులవనితనా దండనుండేయింతిని ॥ వద్దు 1 42 
లలిత 
సీరమణునికొల(ది నీ వెటు(గుదు 
గారవించి మట్టుతోనే కలయునీ వపుడు ॥ పల్లవి ॥ 


చెలియరోనీ వతనిచెక్కు నొక్కంటోయేవు 
ములువాండికొనగోరు మోచీంజుమ్మీ 
వులివచ్చివలపుల వుప్పొలి కినుమడై తే 
ములుగ ములుగ నై వేంగానపుడు. 1 నీర ॥ 


సరుస(6 గూచుండి నీవు సార సారె బెన(గేవు 
వొరసి నీచనుంగొండ లొ త్రీంజుమ్మీ 
తిరమై పాసి కలి ముదిరి మెడిదెయెతే 
ధరలో పండ్లువులిసి తమిరే6గు నపుడు సీర ॥ 


మోవిచవులకు. జొక్కి ముందుముందె కొసరేవు 
సోవలుగ6 గొంత పల్లునోంకీంజుమ్మీ 
్రీవేంకపేకుండు గూడె చిగురె చే,గలైతే 
వేలువేలు చేంతలెల్తా వెలపెట్లు నప్పుము ॥నీర॥ 400 


శృంగార సంకీర్తనలు ని? 


సాళంగం 
దిక్కులను మగవాడు దీరు. డందురు 
యెక్కడి కెక్కడ మోహ మింత నేతురా * పల్లవి ॥ 


నిడువాలు(గన్నులను నెలత నిన్ను6 జూచితే 
తడసీ నీమన సాపె, దగిలున్నది 
వడి నీవద్దనుండినవారి నెజి(గ విందుకు 
'వా రిది చూంచితే గక్కనను నవ్వరా ॥ దిక్కు ॥ 


మచ్చికల నీయెదుట మాటలాడినంతలోనె 
అచ్చపునీమోహ మాపె నంటుకున్నది 
నిచ్చలాన నాంకలియు సీరువట్టూ నెఅ6(గవు 
హెచ్చిననీసతులెల్లా నిందు కిన నవ్వరా ॥ దిక్కు ॥ 


ఆయమెరి(గి కొసరి ఆసఇచ్చినంతలోనే 
చాయల శ్రీవేంక పే; సతిం గూడితి 
పాయక ఆపెతో రేయింబగ లేమీ నెజంగవు 
యీయెడ నేనూ. గూడితి నింక లోలో నవ్వరా ॥దిక్టు ॥ 4వి$ి 


'ఆహిరి 
ఏది నిజమని మీరు యెటు వొడంబరచేరే 
ఆదినుండి యీకతలు అడుగరే యాతని ॥ పల్లవి ॥ 


కన్నుల తేటలువాగ కాయము చెమటగారె 
యెన్నియైనా తనమాట లేడ కెక్కునే 
నిన్స నే వచేేనని శండు యీపొదుకు వచె 
(1. ల ద చ 
అన్నిటా( గలదో లేదో అడుగరే మీరు ॥ ఏది ॥ 


88 ఫ్రీ కాక్షపాక అన్నమాచార్యుల 


'మోమున( గళలు నిక్కె మోవిపై( గేంపులు చిక్కె 
యేమిటికైనా తన్ను నెట్టు నమ్మేరే 
దోమటి యాడ. దొడికె దొరతన 'మిడ జేనె. 
ఆముక కలదో లేదో అడుగరే మీరు 1 ఏవి ॥ 


'నెలవుల నవ్వు నించె చేతులనే కాంగిథించె 
యెలమి నెటుల నింక నెదురాదేనే. 
కలవాడు తానె శ్రీ వేంకటపతి నన్ను. గూడె 


అలుకలన్నియు దేరె నడుగరే 'మీరు ॥వది॥ 400 
ముఖారి 
ఎంతపని కెంతపని యేల పదరేవే నీవు 
కాంతు(డు చెలరే(గితే కందువలు ముట్టవా ॥ పల్లవి ॥ 


తగునా నీ కింతమాట తరుణి యాతనితోడ 
చిగురు(బెదవి వంచి 'చీ* యంటివి 
మొగము చూచి యతండు ముంచి నవ్వె నింతేకాని 
తగవులంబెట్టంటో తే తప్పు నీదే కాదా ॥ ఎంత ॥ 


చెల్లునా నీ కింత సే(త చెలువునితోడను 
మెల్లనే 'నేమంతిచెండు మీ(దవేసితి 
వల్లగా నాత( డందుకు సరసములాడె(గాని 
వొల్లనే మారువేసితే నోరుచుకో(గలవా ॥ ఎంత ॥ 


అమరునా శ్రీవేంకటావీశ్వరునితోడ 
తమకిం చలిగితి నిందా6కా నీవు 
రమణ నాత,డే నిన్ను రతులం గలనెగాని 


సమముగా బెనంగితే చాలుననవచ్చునా ॥ ఎంత ॥ 40! 


శృంగార సంకీర్తనలు 


మధ్యమావతి 
వలసినప్పుడు తానే వచ్చీంగాని 
చలపట్టి మీరేల సాదించేరు రారే 


చిత్తములోపలిప్రేమ చెప్పి చూపవచ్చునా 
హ త్తినచూపుల, గాననగు(గాక 
త త్తరీ(డు తనలోనితలపెల్లా( దెలినెను 
కొత్తిలుగా మీరేల కొసరేరు రారే 


ఆస్పటి మొగ మొటాలు అవియే తేవచ్చునా 
మెప్పించినవేశలను మించుంగాక 
ముప్పిరి నుబ్బరికాండు మోహమెల్లా( దెలినెను 
వుప్పటించి కగునేల వారనేరు రారే 


వేడుకలు గలన్నియు వేరేవుంటే( దోంచునా 
కూడిన కాంగిటిలోనే గుజుతవు(గాక 
యీడనె శ్రీవేంక పేశు( డెననె( దా విచ్చేసి 
ఆడనే దూరక మీరు అండకి-వై రారే 


రేకు 1078 వరాళి 
మగవాడు తాను మగువను నేను 
నగుమనవే యిజ్లే నాలి యాల యి(కను 


కన్నులంజూచినప్పుడే కా6కలెల్లా. జల్లనాయ 
యెన్ని కేల రమ్మనవే యేమనే నేను 
సన్నలు నేసినప్పుడే చనవెల్ల నాకిచ్చె 
విన్నవించ నే తనకు వెణపేల యి(కను 
౪0! 20- ౯22 


288 


॥ పల్సవి ॥ 
లం 


॥ వల ॥ 


॥వల ॥ 


॥వల॥ 482 


200. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల: 


యింటికి వచ్చినప్పుడే యియ్యకోళ్లాయ నాకు 
జంటయై యుండుమనవే సాదించ నేన్న 
అంటిముట్టినయప్పుడే ఆయములెల్లా. గరంగె 
దంటతనమే మేలు తప్పులేదు యి(కను ॥మగ ॥ 


కలసినయప్పుడే కడమలు లేవు నాకు 
బలువుండు తా ననవే పైకొంటి నేను 
అలరి శ్రీవేంక పేశు( డన్నిటా( దా నన్ను నేలె 


వలపు లిద్దరివాయ వంతులేలే ఇ(కను ॥మగ॥ 480 
గుండక్రియ 
మాన(గదె ఇంతట నీమంకువిద్యలు 
యీనెపాన నాత(డన్ని నియ్యకొనండా ॥ పల్లవి | 


నవ్వులకు నొకమాట నాయకు(డాడినందుకు 
ఇవ్వల సతులతోడ నేమి చెప్పేవే 
జవ్వని వేకతమున సాదించితే నాతండు 
చివ్వన నీ చెప్పినట్టు 'నేయకుండీనా ॥ మాన ॥ 


చేరి నిన్ను రమణుడు చేయివట్టినందుకు 
కేరకొన నీవేల తిట్టంజూచేవే 
యీరీతి పానుపుమి(ద నేమి నేసినా నతడు 
గారవించి నీకు తోనుంగాక వుండీనా ॥మాన(॥ 


'శ్రీవేంక పేళశుండు నిన్ను చెనకి కూడినందుకు 
చేవదేర నీవేల సిగ్గవడే వే 
సీవేమి ఆతనికి నేరిపిన యాక(డు 
కావించి నిన్నంతలోనే కడుమెచ్చకుండీనా ॥మానం॥ 48! 


శృంగార నంకీ ర్తనలు 201 


దేసాళం 
మనసుకు మనసనే మరి తారుకాణ గాక 
వెనకకు ముందరికి విచారములేలా ॥ పల్లవి ॥ 


కన్నులనీచూపులే కంకణదారములాయ 
పన్ని 'నన్ను వేరే వొడంబరచనేల . 
చన్నులనావొత్తులే సరి నీకు మ్ముద్రలాయ 
విన్నపాలు మరి 'నేనేవిధమేల ॥ మన ॥ 


నెలవులనవ్వులే నేసపాలై అబ్బె నాకు 
వెలిమొన సారె నన్ను వేండుకోనేల 
యెలమి నాశా(నేభ)వలే నీ కెదురువుంకువలాయ 
కులికి నే నిన్ను వేరె కొసరనేల* ॥ మన ॥ 


కందువనీమోవి నాకు కై కొన్నబువ్వములాయ 
విందువలె చెక్కునొక్క వేరెయేల 
అందముగ (శ్రీవేంకటాధిప కూడితి విన్ను 


మందలించి యి(5 నీతో మట్టుమీరనేల ॥ఇమన॥ 485 
ఖైరవి 
లేవయ్య నీ కెంతలేదు లేమతోడను 
చేవదేరినపనికి సిగ్గు లింకనేల, ॥ పల్లవి ॥ 


మంతనాన6 గూచుండి మగువీపై 6 కేయివేసి 
చింతలు దీరుచరాదా చెలియకును 
వంతుల'కే 'పెనంగీని వాసులే పెంచీ నాపె . 
పంతమా నీ కింతితోడ బలుమగవా(డవు ॥ లేవ ॥ 


_ ఓ ఈరెండవచరణమున గూడ *౧” అని యున్నది, పొరపాటు. 


202 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మంచము పై బవళించి మర్మములు సోంకించి 
చంచలము దీర్చరాదా సకియకును 
ముంచి నీపై. గొసరులే మోహము చల్లీ నాపె 
కొంచెమా నీ వియ్యకొంకే కొండవంటిదొరవు ॥ లేవ ॥ 


కన్నుంగొనలను నవ్వి కాంగిట (శ్రీవేంక పేళ 
యిన్నిటా నీ వెనసితి వీసతితోను 
మన్ననకే ఆసపడి మాటల. జొక్కీ నాపె 


యేన్నికా నీ కిందువల్ల ఇంతదొడ్డవాండవు ॥లేవ॥ 4080 
కాంటోది 
ఎందుకని చింతింతు నేమి నేతును 
కందువనీమహిమకు( గడపల లేదు ॥ పల్లవి ॥ 


మనసులో కోపము మాటలలోపల లేదు 
మొనసి యింతటిలో నీమోము చూదితే 
పెనగొన్నకోరికలు బిగువుచూప(గనీదు , 
తనివోనినీిమంచితన మెంచితేను 4 ఎందు ॥ 


చేతులలో చల్ల (గా (క 'నెలవినవ్వుల లేదు 
సీతో సరసములు నేనాడితే 
ఘాత( గొనగోరివాండి కాయముపై నాంటదు 
యీతల నీనాసందిఇంపు అెంచితేను ॥ ఎందు ॥ 


జంకెలకొరాలు మోవిచవులలోపల లేవు 
కంకిగా నిన్ను రతుల. గాంగిలించితే 
అంకెల శ్రీవేంకటేశ అన్నిటా( గూడితి మిదె 
కొంకులేనిమనలోనిగుణా లెంచితేను ॥ ఎందు ॥ 407 


శృంగార సంకీర్తనలు 


ధన్నాసి 
నవ్వినట్టివాండవు ఆనయ మియ్యనేరవా 
జవ్వనథారముతో వేసరుకొనేంగాక 


ఆస వుట్టించి వలపు లంత రే/చినవాండవు 
“రాసికెక్క. భోగించనేరవా నీవు 
వీసమంతకోపముతో విరహతాపముతోడ 
రా నేటికుచాలతో రాయడించే(గాక 


అన వెట్టి నిలిపి నాఆయాలంటినవా(డవు 
ఆనుక నన్నుమన్నించే దరుదా నీకు 
సానంబజ్లేచూపులతో సళపు(గా(కలతోడ 
తానకపుఘాతలతో తమకించే(గాక 


ఆరతి గా(గిలించి అజ్టెైకూడినవా(డవు 
చేరి నాకు వినయాలు సేయనేరవా 
యీరీతి (శ్రీవేంకచేశ ఇంపుతోడ సొంపుతోడ 
కోరికలు కొనసాగ కొసరితింగాక 


కు 1074 పళవంజరం 
విన్నవించితిమి నీకు వేడుకైన దీమాట 
పన్నినట్టి మే శ్లెల్లా పె పెనే వున్నవి 
టబ ఉండం రారా 


నిందునిధానములుగా నెలంతచన్నులు నీకు 
దండిగా 6 బయ్యదలో దా(చుకున్నది 
పండుమోవితేనెలపం చామృతాలతోడ 
గండుమీరి విందుచెస్ప( గాచుకున్నది 


20 


॥ నవ్వి ॥ 


॥ నవ్వి ॥ 


॥ నవ్వి ॥ 408 


1 పల్లవి ॥ 
ఉం 


॥విన్న ॥ 


4 “ల్రీ కాళ్ల్షపోక అన్నమాచార్యుల ' 


కందువచిరునవ్వులకప్పురవి డేలు నీకు 
అంది సూడి దెవట్లుక అక్లె వున్నది 
. టి బి 
సందడి కనుచూపులచకోరపు(బతులను 
యిందు కెదురుగా నంసి' ఇంపుతోడ నున్నది _ ॥విన్న ॥ 


పక్కన తనజవ్వనదిండార మంతయును 
అక్కజాన నీ కిచ్చేనని వున్నది 
తక్కక శ్రీవేంకపేళ తానే నిన్ను బిలుచుక 
వెక్కసాన నిన్ను గూడి విజ్ఞవీంగి వున్నది ॥విన్న ॥ 44 


ఆపొరినాట 
కొంకక నావద్ద నె కూరుచుండరా 
సం కెలెల్లా. బాపి నిన్ను జాణ(జేనే నిపుడు ॥ పల్లవి 


మొదల నీవే నాకు మోహించవలె(గాక 
అది నాతో మారుకొనేఆపాటిదా 
వొదిగి దానికి/గా నీ వూరకే లో(గే వింతే 
అదన నేనే తీర్చే ఆవెరపు నీకు ॥ కొంక్‌ ॥ 


చనవిచ్చి నీవు నాకు సమ్మతించవలె(గాక 
"పెనంగి యాపె నాతో వీరమాడేదా 
చెనకి ఇందుకు(గాను చింత నీకు నింతయేల 
అనుమాన మెల్లా( బాపే ఆసతిముందరనే. ॥ కొంక ॥ 


ఇటువలె నీవు నన్ను యెనయ(గవలె గాక 
సటకారిఇంతి నాతో సరిదూ(గేదా 
ఘటన (శ్రీవేంక కేళ కాంగిలించితివి నన్ను 
కిటుకులన్నియు( బానె కేరికేరి నవ్వేరా _ ॥కొంక॥ 440 


శృంగార సంకీర్తనలు | ణ్‌ 


శ్రీరాగం 
ఇందా(కా దూరితి ని న్నేడలేనిమాటలను 
చందమాయ ఐనులెల్లా జొణవౌదువయ్యా ॥1 పల్లవి ॥ 


గక్కున నానవెట్టింగ కపటములెల్ల దీరె 
చెక్కునొక[6గా మతి సేదదేరె 

చక్క నన్ను( జూడ(గాను సంతసములెల్లా6 జేరె 
వొక్కమనసునను నావొద్ద నుండవయ్యా ॥ ఇందా6॥ 


తారుకాణ నేయ(గాను తప్పులన్నియును. బానె 
కోరి నాతో నవ్వ(గాను కొంకుదేరెను 
సారె సారె. బెనంగంగ చవలాయ పొందులెల్ల 
యీరీతి నేకాలము మ మ్మేలుకొనవయ్యా ॥ ఇందా( 4 


మచ్చిక6 గా(గిలించ(గ మర్మములెల్ల. గర6గె 
చెచ్చెర సీరతులను చింతదీరెను 
అచ్చపు్థశ్రీ వేంకటేశ అన్నిటా మేలే చేరె 


తచ్చనలేక మాతో తాపుకొనవయ్యా ॥ ఇందొ(॥ 44]! 
రామ్మక్రియ 

ఇద్దరము నిద్దరమే యెందువొయ్యే మే 

కద్దులేవే వేడుకకు. గడ మేమీ లేదు ॥ పల్లవి ॥ 


చవులై నవలపులు సరుసనే వుండ6గాను 
ఇవల నెడమాటలు యింకానేలే 
తవిలి నేనే వచ్చే తా నీడకు విచ్చేసీ 
వివరముతో నంతేసి వేగిరములేలే ॥ ఇద్ద ॥ 


౫8. "థ్రీ కాక్లపాక అన్నమాచార్యుల 


కాతరపుతమకము కై వళమై వుండంగాను 
చేతుల సన్నలు గొంత నేయఃగనేలే 
యీతల( దా చెక్కునొక్కీ యిందుకు నేనైనా మొక్కే 
యేతులు యెమ్మెలు ని(క యెంచనున్నదా ॥ ఇద్ద ॥ 


కదిసిన దేహములు కా(గిటనే పుండ(గాను 
గుదిగొని మది వేరే కొసరనేలే 
యిదివో. (శ్రీవేంక పేక, డిన్నిటాను నన్ను( గూడె 


వెదకి చూచితే మరి వేరులేదు ఇ6(కను ॥ ఇద్ద ॥ 442 
దేసాళం 
ఈపాటివుపచార మిది చాలదా 
చేపట్టి నే నిక నిన్ను( జేసేదేమీ ॥ పల్లవి ॥ 


అందరితోను. జెప్పక అజ్బె మనపొందులెల్లా 
అంది ఆకెతో( జెప్పితి వది చాలదా 
చెంది యాంటదాని కీసిగ్గులే సింగారములు 
- నిందలమగవా(డవు నీ కేమయ్యా ॥ ఈపా ॥ 


అంగపుమేనిగురుతు లాపెకే చూపితిగాని 
అంగడి( బెటవెతి వది చాలదా 
ట్‌యాా 
ముంగిట నిల్లాలికి ముంచినసొా మ్మణ(కువ 
చెంగట నీవు దొరవు చెప్పనేటీకయ్యా 1 ఈపా ॥ 


అంకెల మాతోసాటికి ఆకెనే యేలితి గాని 
+ అంకిం చితరులనేల వది చాలదా 
మంకులేని నేర్చరికి మానమే మూలధనము 
యింక శ్రీనేంక పేశ నన్నేలితివి మేలయ్యా ॥ ఈపాః 440 


శృంగార సంకిర్తనలు 20? 


లలిత 
ఛెలులము మా కీమాట చెప్పకపోదు 
చెలంగి ఆపెకోరిక చెల్లించవయ్యా ॥ పల్లవి ॥ 


మతకపునీలోనిమనసు దెలియలేక 
సతి నన్ను రమ్మన(గంజొాలదు గాని 
తతి నిన్ను( విలువ(గ తానే విచ్చేసినది 
యితవై నకోరిక సీ వీడేరించవయ్యా ॥ చెలు ॥ 


కడురాఎసపునిన్ను( గమ్మి వేగిరించలేక 
వొడిసి కొంగువట్టక వున్నది గాని 
అడరి విందుచెప్ప(గ నాయతపడి వున్నది 
కడలేని వేడుక తో కానిమ్మనవయ్యా ॥ చెలు ॥ 


మించినజాణపు నిన్ను మితిమీఅంగాలేక 
ముంచినమొగము చూచి మొక్కీ(గాని 
అంచెల (శ్రీవేంక పేళ అజ్టె నిన్ను. గూడున్నది 


చంచుల నీలాగులనే చనవియ్యవయ్యా ॥ చెలు॥ 444 
రేకు 1075 రీతి గౌళ 
వట్రిమాంటల. టోదు వలపుపేరడియైతే 
గుట్టుతో నేమీననక కొంగువట్టుమనరే ॥ పల్లవి ॥ 


పాయప్ప(దానూ నేను పంతనగులాడుకొంటే 
_కాయములందలికండ గర్వ మందురు 
_చాయల నేకతమున సమరతి వుపరతి 
సోయగపుబలుములు చూపవలె ననరే ॥ వట్టి ॥ 


ణః (ఫ్రీ శాళపాక అన్నమాచార్యుతీ 


జాణల. మిద్దరమును, చనవునం బెనగితే 
గాణలు )'మెరసినకొతర మందురు " 
('ప్రాణమైనకాంగిటిలో బంధవి శేషములను 
రాణించ(జేసితే మేలు రాశికెక్కుననరే ॥ వట్టి॥ 


నొక్కమైన తాను నేను వూర కేవుండితేను, 
మక్కువమీరినయట్టిమ త్తు లందురు 
లబ న. 
ఇక్కువ శ్రీవేంక పేశు( డిదె నన్ను6 గూడె6 గాన 


యెష్కువతక్కువ గల్తే నెంచవలె ననలే ॥ వట్టి ॥ 446 
న ఆజాల్‌ టబ 
నాట 
ఒద్దు రొద్దు నిన్నుంజూచి వూరకుండేను 
సుద్దులనీచే(తలు సోదించ నింకను ॥ పల్లవి ॥ 


అంగడి నున్నది చిత్త మప్పట నుండి నీకు 
కొంగువట్టి నే దీసితే కోపమురాదా 
ఇంగిత మెజ(గకున్న నేది జాణకతనము 
వెంగలితనాన నిన్ను వేసరించ నింకను ॥ ఒద్దు ॥ 


త త్తరాన నున్నది నీతనువు అప్పటనుండి 
అత్తి నే. బెనంగితే నీ కలపుగాదా 
ఇత్తల గుట్టులేకున్న నేది దొరతనము 
పొ తుల మంకుదనాన బోదించ ని(కను ॥ ఒద్దు ॥ 


పైపై నున్నది సీభావ మప్పటనుండి 
చేపట్టి నే( గూడకుంపే చింత రే(గదా న 
కాపాడి (శ్రీవేంక పే? కలసికి విటు నన్ను 
దొ(పుల బేలు(దనాన రవ్వ నేయ ని(కను- ॥ ఒద్దు ॥ 44ీ( 


శృంగార నంకీర్తనలు 


ఆహిరి 
అప్పటికోప మించుకే ఆప(గలేవైతివి 
వొప్పుగా విభుని కెట్టు వుత్తరమిచ్చేవే 


చెక్కునొక్కి నీకు బుద్దించెప్పడా ఆతండు దొల్లి 
వొక్కతై ఆపెను. గూడుకుండు మనుచు 
యిక్కడ నది మజచి యి' తితో వాదించితివి 
యెక్కువ నాతనిమొగ మేమని చూచేవే 


నేయరానిప్రియ మెల్లా( జేయండా ఆతండు దొల్లి 
మాయలసవతిపోరు మానుమంటా 
ఆయమెరంగక వొ ట్లాపెకేల పెట్టితివి 
చాయల సీతని కెట్టు సమ్మతి నేనేవే 


(శ్రీవేంక పేళుండు నిన్ను( జేరికూడండా తొల్లి 
'నేవనేసీ నాపె నీకు. జేకొనుమని 
వేవేలు సతి నాడి వెనక బుజ్జగించితి 
సీవిభు! డీతని కెంత నేరుపు చూపేవే 


సామంతం 
వాదులేల మాతోన్లు వట్టిసటలకు నీవు 
నేదదేరి నవ్వరాదా నేంతలెల్లా నున్నవి 


తద్దినగందపుబొట్టు తియ్యని మోవిని గుట్టు 
కద్దని నీకునీకే కానవచ్చునా 
వద్దనున్నమావంటివారు చెప్పగా విని 
అద్దము చూచుకోరాదా అన్నియును నున్నవి 


200 


11 పల్లవి ॥1 


॥ అప్ప ॥1 


॥1 అప్ప 1 


॥ అప్ప ॥ శీ47 


॥ పలవి ॥ 
ఉ 


వాదు ॥ 


800 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చెక్కుల మించిననిగ్గు చిత్తములోపలిసిగ్గ 
య్‌ గ 
చొక్కుచు నింతంతని చూపవచ్చునా 
దక్కియున్నారము నేము దాంపిరాల కెల్లా మమ్ము 
'వక్కణ లడుగరాదా వన్నెలెల్లా( జెప్నేము ॥ వాదు ॥ 


నిలువునివ్వెరగులు నేరుపులమర(గులు. 
తోల(క(గా నవి నీకు దొబ్బవచ్చునా 
యెలమి శ్రీవేంక పేళశ ఇళ్సై నన్ను గూడితివి 
రయ 


తలపోసుకొనరాదా తగవెల్తా( గనేవు 1వాదు 1 440 
గౌళ 
వీదులవీదులనే(గేవిట్టి' (ట్ర)లేశా 2, వటి -_ 
ట ౪9 టబ 
'వేదలెలా( బానె నింక విటబేశా ॥ పల్తవి ॥ 
గో న ట్‌ ద 


వేడుకకా(డవై తివి విట్టలేశా। నీకు 
వీడె మందుకోవోయి విట్టలేశా । 
వీడుజోడున గవులవిట్టలేశా | నీపె. 
వేగెవెబ్టై మావలపు విట్టలేశా . ॥ వీదు; 


వెలనె నీమోవి గడువిట్టలేశా | నీకు 
వెలుపలే లోనయ్య విట్టలేశా 
వెలలేనిమహిమలవిట్టలేశా | పూవు _ 
విలుతుని(గన్న తండ్రి విట్టలేశా 1 ॥ వీదు॥ 


వెన్నెల తేటమా(టలవిట్టలేశా 1నా- 
విన్నపానకే కూడితి ఏట్టలేశా 
వెన్నతో (శ్రీవేంకటాద్రివిట్టలేశా । సీవు 
వెన్ను(డవు వెయినామాలవిట్టలేశా ॥వీదు॥ 14, 
1. “విట్టల” కు ' విట్టల " అనియే రేకులో గలదు ఒకచోట సూచించి వదలితిని,. 
?, ఈ గీత రేకులో లేదు. *వట్టి' తో పాదము (పారంభిన్తే పాసభంగము 


శృంగార నంకీర్రనలు 801 


దేవగాంధారి 
తొడింబడ సందుసుడిదొంగాడిని 
. వెడ(గు(గొప్పుశిరసు వెన్న ముద్దకృష్ణుండు ॥ పల్లవి ॥ 
లగి 


శ ఆదిగొని నేరాంగా నజచేతి వెన్నముద్ద 
పాదుకొన నోర నిండా( బావుకొన్నా౦డు 
_సాదించీ నామాంటాడ( డచ్చమయ్యినగోలవలె 
యీదెస( జట్టిలో వెన్న యియ్యవచ్నీ( జేతికి. ॥తొడి(॥ 


కు త్తుకబంటిదా(కా గూనలో పాలెల్లా( దొగి 
యెత్తుకవున్నా(డు 'మొగ మిందదా€కాను 
యెత్తుకొన బిలిచితే యెంత నా గదలండు 
వొ్తిపట్టి వూందుకొనీ నొకచేత నేలను ॥ తొడి(॥ 


"పెరుగుమీ(గడలెల్ల పిన్నవాండ్ల కందిచ్చి 
దొరవలె లోననుండి తొంగిచూచీని 
యెరవు లేక శ్రీవేంక కేశు(డని మొక్కి తేను 


ఇరవై తినని నవ్వీ నిజ్పై నెలవలను తొడిం॥ 450 
రేకు [076 రామ్మక్రియ 
ఎవ్వరినైనా నడుగు మీమాట నీవు 
రవ్వలు నేయుచు నే *' లెజంగవోకాక ॥ పల్లవి ॥ 


మొక్కితినంటా నన్ను మోహపుందిట్టు ది్లేవు 
వెక్కసాన నేమైనా వెంగెమా యిది 
కక్కసించి సీవాళ్లం గల్లలేమి గల్లంగానో 
ఇ ౧ గా గ్‌ 
తక్కరితనమున6 గాంతాళించేవుగాక ॥ ఎవ్వ ॥1. 


1. ఆదిగాని=గులుకు చూచి? 2, ఏలగఎఅంగవో... 


808... థ్రీ కాళ్ళపాక అన్నమాదార్యుల 


నగితినంటా నన్ను నన(నుఇగోర నూందేవు 
వొగరు(దనముల నీవొారటా యిది 
యెగసక్కె పునీచేంత లెందుకుసరివచ్చెనో 
పగటున నీలోనీవే భావించేవుగాక ॥ ఎవ్వ ॥ 


చన్నులనొ త్తితినంటా సారె దప్పకచూచేవు 
కన్నెనైన నీవొద్దిగర్వమా యిది 
యిన్నిటా శ్రీవేంక దేశ యెమ్మెలు గలుగంగానో 
నన్ను. గూడితివి నీనయా లిజ్లేకాక ॥ ఎవ్వ ౪ 461 


సాళంగనాట 
చూడరమ్మ చెలులార జూటిత(౦డు 
యీడుజోడె వినయాలు యెంత నేసీ నితండు ॥పల్ల వి॥ 


సన్నల సారెసాళె సాగిలి నే మొక్కంగాను 
యెన్నేసినవ్వులు నవ్వీ నితండు 
కన్నుల *' దప్పక నేను కా.గిలించి ' చూడంగాను 
వున్నతి తానేల లోగి వూరకైనా నితడు 1 చూడ ॥ 


కూరిమి నిలుచుండి నే కొలువులు నేయ(గాను 
యీరీతి చెణ(గువట్టీ యీతండు 
తారుకాణలె నటు తన్ను నేనే పాడంగాను 
౬ ట 
ఆరిసి తా చెక్కునొక్కీ నంతలోనే యీతండు 1 చూడ! 


చింతదీర తనకు నే నేవలెల్లా. జేయంగాను 
యింతలోనే కా(గిలించీ నితండు 
ఆంతటి శ్రీవేంక పేశుండని నే తన్ను గూడితి _ 
సంతోసములెల్లా రేంచి చనవిచ్చీ వితండు. ॥చూడ॥ 40 


1 ₹. శ్రీయావిశేషణములను [క్రియలను గూడ విరిచి దూరముగ (వయోగించుట 
_ భాషారికారిగుర్తు 


ఖగ 1. (12 (| 


ఫి) 
షై (00 ఫల ర. 
గగ 11 [న వృత ఫలి; 


ఫ0012001స 1410 మస 
క 14 21 (న్న 
ఇబిఫీ వైషు ఏళ గే [న్నే 
స్టా మ సగ(థ గె (స్మ (మ్ల | 


804 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పెదవి తేనియ లాని పిప్పి నేతుంగాక నవ్వు _ 
లెదుట నెంతనవ్వినా యేలమానేను 
వుదుటునీయె మ్మెలకు వూ(దుదు(గాక 'గోరు 
చదురునీ నేతలకు జడి నేనా ఇ(కను ॥ ఎందు ॥ 


తూడినరతుల నాని కుమ్మరింతు(గాక తమ్మ 
యీడ నీ వెంత మొక్కినా యేలమానేను 
పొడితో (శ్రీవేంక పేశ పైకొంటివి మెత్తుగాక 


ఆడుకోలుపంతాలకు నల నేనా ఇ6కను ॥ ఎందు ॥ 454 
తోండి 
పల వూరకున్నాండవు ఇంకా నీవు 
పాలించి మనలోనివే పంతాలు గావా ॥ పల్లవి ॥ 


మచ్చికతో నీవు నేను మాటలాడినందుకే 
తచ్చి యాపె దిట్టుకొనీ( దానేతాను 
విచ్చనవిడి నందుకు వేండుకొనవయ్య నీవు 
నెచ్చలి తన్నునుకొంటే నినునంట గాదా ॥ ఏల ॥ 


ఇద్దరము నేకతాన ఇట్లనుండినందుకే 
కొద్దిమీర( జెలుల.పై( గోపగించీని 
బుద్లిచెప్పి చేయివటి బుజ్జగించవయ్య నీవు 
ద్‌ టబ "జ 
పెద్దరిక మాపెది నీపేరే యింతా గాదా . 1 ఏల॥ 


మక్కువ (శ్రీవేంక కేళ మనము గూడినందుకే 
కక్కసించి వూరక్రై నా6 గా(తాళించీని 
వొక్క'పే ఆపే నేను వొరసి కూడితి విదె 
నిక్కము దెలుసుకొంళే నీవు నీవే కావా ॥ ఏల॥ 10 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
ఇదివో మావొళ్లి నేర మి(కనే(టిది 
నిదులనాజవ్వనము నీచేతి దింకను 


ననిచి యప్పటి నీతో నవ్వులు నే నవ్వితింగా 

_ తనిసి యన్నిటా నీపై6 దమకించుక 
మనసుమెత్తనిదాన మజి యేమిచెప్పే నీకు 
నినుపై నాభాగ్యము నీచేతి ది(కను 


సొలసి యప్పటి నీతో సుద్దులు చెప్పితి(గా 
బలిమి పాడిపంతాలు పచరించక 
అలరిన మేలుదాన అననేమున్నది నిన్ను 
నెలవై నాధైర్యము నీచేతి దింకను 


గక్కూన నప్పటి నీతో కాంగిట( గూడితింగా 
చొక్కులంబెట్టుచు సీతో సోదించక 
వొక్క.కై (శ్రీవేంక పేశ వారయనేంటికి నిన్ను 
నిక్కపునాసిగ్గలెల్లా సీచేతి ది,కను 


రేకు 1077. రామక్రియ 
ఆత౦డిదె నీవిదె అరగొరతే(టిశే 
కాతరాన( గా(గిలించి కపటము లే(టికే 


యిచ్చకములాడేది హితవు మోహములకు 
పచ్చిదేర నవ్వేది ఫల మందుకు 
ముచ్చటలు నడపేది మొదలు రూటములకు 


యెచ్చుకుందుసౌలపులు యాడ మరియీ(టికే 
౪0| 20-623, 


8006 


॥ ఇది ॥ 


॥ ఇది ॥ 


1 ఇది ॥ 456 


1పలవి॥ 
ఉం 


॥ అఆత(॥ 


808 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


తమకించి వెకొనుపే తగవు వయసులకు 
అమర6గ6 బెనంగేదే ఆయ మందుకు 
సమమగుసరసాలే చవులు కర(గులకు, 
తిమి రేటిసంతముల తెరమణఃగే(టికి ॥ ఆత(॥ 


ఇటువలె( గూడేదే యెన్నిక ఆసలకును 
ఘటన మోవితేనెలే కందు వందుకు 
తటుకన( గూడె (శ్రీవేంకటరమణు,డు నిన్ను 


నటనలన్నియు( గూడె నాలి ఇ(కనేంటికే.  ॥ఆతం॥ 40? 
నాటి 
బుద్గిచెప్పరా నీకు పొరుగులవా రెల్ల 
న! ఉి 
తిదుబడీ( దా విన్నీ( దెలిసినపనులు ॥ పల్లవి ॥ 
ది ౯ 


పంతమాడనే(టికి పడ(తులముందరను 
వింతవా రెవ్వరున్నారు వీరిలోన 
దొంతినున్నవలపులు దోమటి దొడికితిమి 
రంతు నేయంటో తేను రవ్వ కెక్కు6 బనులు ॥ బుద్ది ॥ 


తపస్పకచూడనే(టికి తరవాతిపనులకు 
వుష్పటించుచుట్టాలెల్లా వొద్దనున్నారు 
'రెప్పలనున్నయాసలు రేపునుమాపును నిండె 
చొప్పులె త్తబోతేను జోడించు(6 బనులు ॥ బుద్ది ॥ 


సిగ్గువడనే(టికి చెందినకాంగిటిలోన 
అగ్గలమయ్మ్యేరా నీకు నండవా రెల్లా 
కగ్గనిశ్రీవేంక పేశ కందువలం గూడితిమి 
వెగ్గళించంటో తేను వింతలవు( బనులు ॥ బుద్ది ॥ 456 


శృంగార సంకీర్తనలు 807 


బౌళి 
ఇన్నిటాను మేలుమేలు యేల దాంచేవు 
వన్నెలను తొల్లి ంటివాండవా నీవిపుడు ॥ పల్లివి ॥ 


మంతనాన నీతో నాపె మాటలాడెనటకా 

చెంతల. జెవిలోనేమో చెప్పెనటకా 

సంతసాన మరియను సన్న నేనెనటకా 

వింతలుగ నన్నియును వింటిమి నీసుద్దులు ॥ ఇన్ని ॥ 
ఆంగన తనపె నీకు నానవెపనటకా 

రా బి 

సంగతి వలపులెల్ల ( జల్లి నటకా 

*వుంగిటిదీర(గ నెలవుల నవ్వెనటకా 

ఇెంగటనే వూరెలా( జెప్పిరి నీసుదులు ॥ ఇన్ని ॥ 

౧ ది 


కలికి పైకొని నిన్ను€ గా(గిలించెనటకా 
యెలమి మాయింటి కస్పణిచ్చెనటకా 
కలసితివి (శ్రీవేంకటరమణు(డ నన్ను 


పలుకు(బంతములను బలినె నీసుద్దులు ॥ ఇన్ని ॥ 450 
భైరవి 
ఇంతిచనవు చెల్లించు మెగ్గులుపట్టకు నీవు 
సంతసించి మెచ్చుపే చాయపాటు(దనము ॥ పలవి* 


అంగన యలిగితేను అఫై తా మారలుగక 
సంగడి(€ గూచుండితేనే జాణతనము 
యింగిత మెరిగి యాపె కిచ్చకములే యాడి 
కొంగువట్టీ తియ్యుపే గక్కున మంచితనము ॥ ఇంతి 1 
1. ప్రళవళమవ హ్మల్లైన “వంగిటి ” లోని “వు” వర్ణమునకు, సహజమగ హల్తెన 
* నెలవుల "లోని “వు” వర్ణమునకును యఠి ఇది విత, _481-వ పాటతో పోల్చి 
చూడగలరు. అది సహజము. 


808 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కామిని దిట్టంగా జూచి కదిసి యాకెమ్మోవి 
దోమటి దొడికితేను దొఠతనము 
చేముట్టి సరనమాడి చేతికి లోనుగాజేసి 
ఆమనిరతి[ జొక్కించే దది దొడ్డతనము ॥ ఇంతి ॥ 


గుట్టుతోడ నున్నసతి గొల్లునను నవ్వించి 
నెట్టన6 గాంగిలించు పే నేర్పుందనము 
యిజ్లై (శ్రీవేంక'పేళ యీచుగువ. గూడితివి 


నట్టనడుమ( గూడు పే నయగారితనము ॥ ఇంతి 460 
గొళ 
ఎందుకు రోయనివా(డ వేమైనా. జేయవచ్చేవు 
విందువఠలె వింతవారు వింపే నవ్వేరయ్యా 41 పల్లవి ॥ 


1వుంగిటిగా నెవ్వతో నీవురమున మె తత్తినట్టి 
యెంగిలిగందాలు నాపై నేల పూనేవు 
పంగెముగలవా(6డవు బా6(శిపడుదువు గాక 
సంగతా ఇల్లాండ్రకు సర విది యొనా ॥ ఎందు ॥ 


అమరించి యేడవారో అప్టే నీకు నిచ్చినట్టి- 
చెమటసామ్ములు నాచేత ( బెప్టేవు 
తమిగలవా(డవు తగిలించుకొని వచ్చి 
గుమితాన నుండేమాకు గురిగా నిచ్చితివి ॥ ఎందు ॥ 


మానినులరతులను మా.గినచేతుల( దెచ్చి 
శానుకవట్టుచు నన్ను( గాంగిలించేవు 
కానీలే శ్రీవేంకటేశ కలసితివి వలపు 
నానంబెట్ట నీళ( దగు నాలి నాకు. దగునా ॥ ఎందు ॥ 401 


1. 450 కీర్తన్యకింద చూడదగు, 


శృంగార సంకీర్తనలు 800 


పాడి 
నీకు(టోదు నాకు(బోదు నీచనవుగలదాన 
మేకొని నిన్నేమనినా మేలుసుమ్మీ విభుండా ॥ పల్లవి ॥ 


చొద్దనుండి చన్నులనే వొరసితి నే నిన్ను 
అద్దుక నాంటటవుగదా ఆకొనలు 
పెద్దరికొనకే కడుంబెనంగేవారము నీపై _ 
నుద్దండాలు 'నేతుము వోరుచుకో విభు(డా ॥ నీకు( ॥ 


ముచ్చటాడేనని వచ్చి మోవి యెంగిలి నేసితి 
పచ్చియై తోంచదుగదా పలుసో(కుల 
'మెచ్చులసలిగెలను మెర నేవారము నిన్ను 
యెచ్చుకుందు లాడుదుము యియ్యకొమ్మా విభు(డా ॥ నీకు(॥ 


కాంగిలించుకొంటానే కన్నుల జంకించితిని 
చేంగదేరించవుగడా చే(తలెల్లాను 
మూఃగిన శ్రీవేంక పేశ మోహపువారము నీతో 
పీ(గక కూడితి మిది వింతసుమ్మీ విభుండా ॥నీకు(॥ 4861 


రేకు 1078 దేసాళం 


1 మెటు(గు(జెక్కులఅల మేలుమంగా 
. తరి(జిితోడిరతులను దైవారవమ్మా ॥ పల్ల తి ॥ 


, చనవులు నీకిచ్చి చక్కనివదన మెత్తి 
. పెనంగీ నాతండు నిన్ను (బేమతోడను 
కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ 
మనసిచ్చి యాతనితో మాటలాడవమ్మా ॥మెయటు(॥ 


ప శే ళటకేవల కక్కడక్కడ. అపురూవముగా యతిప్రాస్తలు కనఐడ- 
చున్నవి, [వ్రాయసకొని ప్రమాదము కావచ్చు. చూ-170 పాట. 


810 థీ తాళ్లపాక అన్నమాచార్కుల 


పొందులు నీతో నెరపి పూంచి నీవై జేయివేసి 
చిందీ నీపై నతడు చిలు(జెమట 
విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మ 
అ-దుకొని ఆకుమడి చాతని కీవమ్మా ॥ మెటు(॥ 


గక్కునను( గాంగిలించి కరుణ నీపై నించి 
ఇక్కువం గూడె శ్రీవేంక పేళుండు నిన్ను 
వక్కణ లడుగనమ్మ వన్నెలెల్లా( జూపవమ్మ 
నిక్కుచు నురముమీ(ద నిండుకొనవమ్మా ॥ మెలు(॥ 460 


శ్రీరాగం 
ఈవిన్నపము మఅవ కింకా నీవు _ 
నీవూడిగపుదాన నీచిత్త మి(కను ॥ పల్లవి ॥ 


మోము చూచినవా(డవు మొక్కించుకొన్నవా(డవు 
యీమేలే నడుపుము ఇంకా నీవు 
నామననెజు(గుదువు నమ్మించితివి తొల్లె 
నేమము వట్టితి నీకే సీచ్చిత్త మింకను ॥ ఈఏ ॥ 


చేయివట్టితివి నీవు నెలవుల నవ్వితివి 
యీయెడ నన్ను( బాయకు మింకా నీవు 
ఆయము నీచేతిది అడియాల మిదె నాపై 
సీయిచ్చలోనిదాన సీచిత్త మి(5కను ॥ ఈవి ॥ 


/ 


గట్లిగా నన్ను: గూడి కప్పురవిడె మిచ్చితి 
బి 
ఇప్దె కరుణ(జూడు మింకా నీవు 
అసె ఛ్రీవేంక పేచండ వలమేలుమంగ నేను 
నెటుకొంటి పానుపుపె నీచిత మి(కను ॥ ఈవి ॥ 404 
యట యా అవా ల 


శృంగార సంకీర్తనలు 


గౌళ 
బొలే యెటింగితిమి అన్నియు నేండు 
మేలుమేలు జాణవాదు 'మెచ్చితిమి నిన్నును 


నీమేనివాసనలే నెలంతమేన నున్నవి 
యేమి సమ్మంధములో మీ కిద్దరికిని 
చేముట్టి నా కప్పటి నీచెలిజవ్వాది వూ నేవు 
కామించి కదంబముగా( గలపేవు వలపు 


అదిగో సీవుంగరాలే ఆసెవేళ్ల( గొన్నున్నవి 
కదిసినతగ వెంతగద్దో కాని 
వుదుటున నీముద్దుటుంగరము నా కిచ్చేవు 
పొదిగి తొరలించేవా పొరుగులవలపు 


అంగపునీకరంగులే అల మేల్‌ మంగ కున్నవి 
సంగతి (శ్రీవేంక పేక ఛనవెట్టిదో. 
ఆంగవించి యేలికివి అప్పటి నన్నింతలోనే 
ముంగిటనే నిలిపేవా మునుకొన్నవలపు 


వసంతవరాళి 
ఎంత వేగిరకౌండమ్మ ఇదివో తాను 
పొంత నావద( గూచుండి బోధించీ( దాను 


సిగ్గువడి చెక్కుచేత చింతించుకుండ(గాను 
వెగ్గళించి నాపై, జేయివేసీ తొను 
దగ్గరి ఇందరిలోన తలవంచుకుండ(గాను 
అగ్గలము 'వేండుకొని ఆదరించీ తాను 


॥1పలవి ॥ 
న్‌ 


॥ బొలే ॥ 


॥ బొలే ॥ 


॥బొలే॥ 465 


1 ఎంత ॥ 


812. థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


.మానాపకితనాన మాటలాడకుండ6గాను 
ఆనుకొని యాడోకత లడిగీ( దాను 
పానుపుపైం గూచుండి పంతముతో నుండంగాను 
మేను ముట్టి సారెసారె మేలమాడీ తాను 1 ఎంత ॥ 


ఇయ్యకొని తనకొగి లిచ్చగించి వుండ(గాను 
పయ్యదంటుచును వొడ(బరచీం దాను. 
నెయ్యపుఅల మేల్మంగ నేను తా శ్రీవేంక పేక (_ 
డియ్యెడం గరుణ( గూడె ఇన్నిటా( దాను. ॥ ఎంత ॥ 466 


పొడీ 

ఇద్దరము నున్నారము ఇంత చాలదా 

పెద్దగాంగ నడియాస పెనచంగవలెనా ॥ పల్లవి ॥ 
మొక్కితి నీకు మొన్ననిన్నటిసుద్దికి 

వక్కణలేల చెప్పేవు వద్దు వద్దు 

కుక్కి తోసినట్టు నీకు గుట్లున నుంది వలపు 

ట ట క్ష 
పిక్కటిల్లు తను(దానె పెడరే(చవలెనా ॥ ఇద్ద ॥ 
గు ౧ 

నవ్వితి నీమోము చూచ్చి నాలినేసి ఇందాంా 

జవ్వన మేల ప స్ట్రేవు' చాలు(జాలు 

పృవ్వులవలెనే నీకు పూ(చుక వున్నది తమి 

రవ్వలయ్యి(గాక తానే రారా(పు వలెనా ॥ ఇద్ద ॥ 


ఆడితి నలమేల్మంగనని నన్ను( గూదితివి 
యీడనే బొసలునేసేవేల యేల () 
వేడుకవలెనే శ్రీవేంక పేళ నిండె మాట | 
వాడికలై పండీ(గాక (వ్రాసిచూతవలెనా ॥ ఇద్ద॥ 407 


శృంగార సంకీర్తనలు 818 


_ అహిరి 
ఇదివో దిష్టము చూడు యింతి ఇదె నీవిదె 
మదిలో మావిన్నపాలు మణనకువయ్యా ॥ పల్లవి ॥ 


నిన్నుంజూచినంతలో నే నెలతమై చెమరించె 
చన్నుల పై6 బులకలు జాజుకొనెను 
కన్నుల దేటలు మించె కళలు మోమున నిండె 
యెన్నేని నీమీ(దిమోహ మేమిచెప్పేమయ్యా ॥ ఇది ॥ 


మాటలాడినంతలో నే మగువకు( గొప్పు జారె 
తేటలై నసిగ్గులెలా దిమ్మువా నెను 
యా ౧ గా , 
పాటించి కోరికలెల్లా భావాన నీరికలొ త్త 
కూటువ నీపై కాంక్షలు కొలందియేదయ్యా ఇది ॥ 


దగ్గరినయంతలో నే తతిగొనె నూరుపులు 
దిగ్గన బయ్యదకొంగు దిగజారను 
అగ్గమై శ్రీవేంకపేశ అలమేలుమంగ యీకె 


కగ్గుదీర నిన్ను. గూడె కడ మేడదయ్యా 1 ఇది ॥ 406 
రేకు 1079 . అహికి 
ఇ'జ్టె నన్ను( గరుణించి యీడే ర్తు గాక 
తొట్టుకొన్నసవతులతొడుసులేల ॥ పల్లవి ॥ 
లబ 


నమ్మించి వద్ద సీవు నాకు. గలిగుండంగాను 
పమ్మినట్టివిరహపుభయ మేల 
సమ్మతించి యన్నిటాను చనవిచ్చియుండ(గాను 
చిమ్ముల! జెక్కిటిచేతిచింతలేల 1 ఇస్లై॥ 


814 , థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మనసిచ్చి నీవు నన్ను మన్నించియుండంగాను 
ఘనమైనకాంక్షల కడ మేల 
ననుపున నీవు నాతో నవ్వులు నవ్వంగాను 
యెనసి చెలులచేతియెడమాట ఠేల ॥ ఇళ్లై ॥ 


కూడి నీవు నన్ను నిజ్టై కొంగువట్టుకుండంగాను 
ఆడుకోలుమాటలలో ఆరడేల. 
నీడలభ్రీవేంక పేళ నే నలమేలుమంగను 


మేడెపురతు లబ్బెను మేకు లింకానేల ॥ ఇవై ॥ 400 
వరాళి 
1 ఎజంగము వోరుచుకో యేమి గలిగినా నన్నీ 
తలీవచ్చె పనులలో తప్పుదేరీ(గాని ॥1 పల్లవి ॥॥ 


చనవుగలుగువారు సణ(గు లెంతాడినాను 
మనసు నాటుకొని మంచిదై తోంయ 
ెన(గితి నిందాంకా (ప్రియము రెట్టించ నేను 
యెనసి నీచిత్రానకు యెట్టుండెనో 1 ఎట ॥ 


పిలిసించుకొన్నవారు వీరము లెంతాడుకొన్నా 
 వలపులచేతలకు వన్నెలే తోంచు 
మలసితి నిందా(6 మర్మము సో(క(గ నిన్ను 
వలనై నీచి త్తానకు వచ్చునో రాదో హా. 


బాసలుగొనినవారు పట్టి యేమి నేసినాను . 

వేసట యించుకలేక వేడుకైై తోంచు 

యీసులేక శ్రీవేంఠకేళ నే గూడితి విన్ను 

అఆసతో, నీ చిత్తానకు నది మించెనో ॥ఎఆజం॥ 470 
చూ; 40పాటు 





శృంగార సంకీర్తనలు 815 


సాళంగనాట 
నేరుపరి విన్నిటాను నెరజాణవు 
'మేరలు మీరేవారము మేము మీకైదుూూ ॥ పల్లవి ॥ 
మారుకొని నీతోడ మాటలాడ వసమా 
వీరాన. జదివేవి పెనువేదాలు 
గారవాన వేనేవి గాలాలై తే నాయింగాక 
తీరువడరైరా నీలో తిపురాంగనలు ॥ నేరు ॥ 


సాదించి నీదిక్కు చక్క(జూడవశమా 
గాదిలినీచూపులు అంగజుశాస్త్రాలు 
కాదన నీచేంతలు చీ(కటివై తే నాయ(గాక 
నేదదేరరైరా నీలో చేరి గొల్లసతులు ॥ నేరు ॥ 


జొడల నీమోవితీపు చవిగొనవళమా 
ఆడుకొందు వందునే మోహనమంతత్రాలు 
కూడనా శ్రీవేంక కేళ గొల్లవై తే నవుదుగాక 
ణ్‌లి స 
యీడ నే నలమేల్‌మంగ నిందరును మెచ్చరా ॥నేరు॥ 4?! 


తెలుంగు(గాంటోది 
చూతువు విచ్చేయవయ్య సుద్దులు చెప్పగనేల 
రాతిరి(బగలు జాగరములాయను ॥ పల్లవి ॥1 


ముంచినవలప్పు తలమునుకలై వనితకు 
దించినట్టు కొప్పువీడి దిగజారెను 
యెంచరానితమకము ఇగిరించినట్టు. మేన( 
ఆంచులపులకలెల్ల జొజుకొనెను 1 చూతు ॥ 


816 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగినచింతాసము[దాన€ గోరికవోడ 
దిగినయట్టు చెక్కు చేతికి వచ్చెను 
పగటున నిధానాలు దియట(బడినయట్టు 
సగముపయ్యె దెడలి చన్నులు మెరనెను 1 చూతు ॥ 


కందువ దనభాగ్యము కాంగిట నిలిచినట్టు 
పొందితి' శ్రీవేంక పేళ పొలింతి ని్హై 
_ అందె అలమేలుమంగ నప్పటి లోనింటి కేగి. 
కందువ 1 చైప్పెంపినట్టు కాంతల. బుత్తెంచెను ॥ చూతు॥ 412 


నారాయణి 
చిత్తగించి నీవే నన్ను. జేకొని పాలింతుగాళ 
దత్తు లేడకెక్కును నాభావ మేమున్నదిరా పల్లవి ॥ 
చేరి నీమోము చూచితే సిగ్గులే ముంచీ నాకు 
యేరీతి మాటలాడుదు యేమి నేతురా ' 
ఆరయ నిన్నునంటితే నంగమెల్లాం జెమరించీ 


నేరుపు లేడకెక్కును నేండు నీముందరను ॥ చిత్త! 


ననుపు నటించ(బోతే నవ్వులే వచ్చీ నాకు 
. మననెటు దెలుసు నీమర్మమేదిరా - 
చనుమొనల నొ తత్తితే జాజుకొన( బులకించి 
తనివేడ( దెచ్చుకొందు దంటవు నీయెదుట ॥ చిత్త! 


గడుంగాంగిలించ(బోతే కర(గ్‌ మర్మములెల్ల 
తడవ శెట్టుండుదును రతి యేది 
అడరి ఛ్రీవేంక పేళ ఆం మేలుమంగ నేను 
జడియర కూడితిని ::రను(దవొదువు ॥చిత్త॥ 41 


శఎచె స్ప కండిన సం 


శృంగార సంకీ రసలు 


(శ్రీరాగం 
ఇంతటను6 గరుణించు ఇదె విన్నపము నీకు 
ఇంతి యలమేలుమంగ ఇరవై నీకున్నది 


చేతుల నీరూపు వ్రాసి చెలరేంగివుండేయాస 
గోతల నీసతి పొద్దుగడపీ నదె 
నీతితోడ వీనులను నీకతలు వినేయాస 
రాతిరింబగలును వీరము నేసుకున్నది 


తలపో6తలను నిన్ను దగ్గరివుండేటియాస 
పెలుచై నదేహము పెంచీ నదె 
కలలోననై న నిన్ను( గాంగిలించుకొనేయాస 
. బలువుగా( బాణము పట్టుకున్నదదివో 


యిస్పై నీవు వచ్చేవని యెదురుచూచేయాస 
నెట్టుకొని వేడుకతో నిలుచున్నది 
గట్టిగా (శ్రీవేంక'పేళ క్రై కొని కూడితి విదె 
వొట్టుక నిన్ను. బాయక వొద్దికై తానున్నది 


రేకు 1000 సామంతం 
దాంచినవాండే యెజలు(గు ధనముగుఖుతు నాకు 
పూంచి నీవు చెప్పితేను పొంచివినే నింకను 
మొక్కితి నప్పుడే నీకు మోహము రెట్టించనా 
చెక్కులేల నొక్కేవు చేరి యందుకు 
నిక్కి నీలోనికడమ నీకే తెలుసుంగాక 


81? 


॥పలవి॥ 
గం 


॥ ఇంత ॥ 


._॥ ఇ0త ॥ 


॥ ఇంత ॥ 41/4 


ఇక్కువలలోని ! యర? లెజబు(గ నావశమా ॥దాంచి॥ 


కే “యళ్తాకా లని లని రేకు, 


818 "థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


వీడెమిచ్చికి నాడనే వే వేలచందముల 
కూడి యేలకాంగిలించి కుచ్చియె శ్తేవు 
నీడ నీవునేనేచే/త నీకే తెలుసుంగాక 
వేడుకతో నవి నేను విచ్చి చెస్ప(గలనా 


పాదాలొత్తితి నేను పంకపు్థశ్రీవేంక పేళ 
ఆది( గూడి తలమేల్‌మం గందురంటాను 
నీదయ నాపై బెన్టేది నీకే తెలుసుంగాక 
మేదినిలో నింతంతని మెచ్చ నాకు నలవా 


కన్నడగాళ 
నిచ్చలు నాబతు కెల్ల నీచేతిది; నీ_ 
యిచ్చవచ్చినట్టు "నేయు మెదురాడ నిఃకను 


పలికితి నీతోడ( బంతములు సారెసార 
సొలసితి. గొంతగొంత చూపులలోను 
అలసితి ని,ళనోప నన్నిటా నీచిత్తమున 
గలిగినయట్ల6 జేయు కాదన నే నింకను 


కక్కసించితిని నిన్ను ఘనమైనరతులను 
వెక్కసాన( గొసరితి వేసరించితి 


మొక్కెద నింక నే నేర మొదల నుపాయాలు 


మక్కవగల్టే నేయు మజణ!(గేల యి(కను 


కర(గించితి మనసు కా(గిటిరతుల నిన్ను 
సిం ల(శ్రీ వేంక'సేళశ నేవచేసితి 
అరమజచితి; నవ్వే నలమేలుమంగ నేను 
తరవాత నన్నీ. జేయు తమకించ ని(కను 


జదాంచి॥ 


॥దాంచి॥ 475 


॥పలవి॥ 
ఉం 


1 నిచ్చ ॥ 


॥ నిచ్చ॥ 


॥1 నిచ్చ ॥ 4/0 


శృంగార సంకీ ర్రవలు 


కేదారగొళ 
చెప్పినట్టు 'నేతుగాక చెలువునియెడ నీవు 
ముప్పిరి€ బెనగుదురా మోహించినదానవు 


వొగ్గి నీరమణు. డి దె వొడివట్టుకుండంగాను 
సిగ్గులేలే చింతలేలే చెల్లంటో సీకు 
దగ్గరం గూచుండి తానే తతి నిన్ను వేండుకోంగా 
యెగ్గులేలే యెమ్మెలేలే యింకా సీక్షు 


పలుకుల నీవిభుండు పాలార్నంగా నిన్ను 
అలుకేలే కల(ంకేలే అద్జో సీకు 
నిలుచోండి యాతడు నిన్ను నొడ6బరచ(గా 
చలమేలే బలిమేలే సారెసారె నీకు 


కడు (శ్రీవేంక పేశుండు కాంగిలించుకుండంగాను 
తడవేలే గొడవేలే తగవా నీకు 
అడరి యలమేల్మంగవని నిన్ను( గూడె నేండు 


810 


చెప్పి ॥ 


॥ చెప్పి 4 


బెడ సేలే గడు నేలే ప్రియురాల నీకు ॥చెప్పి॥ 477 


సింధురామ[కియ 
ముట్టివచ్చినపనికి మొక్కేనయ్యా 
జట్టిగొంటి విన్నిటాను జగడము లే(టికి 


పంతము నాచేతిది బలిమి నీచేతిది 
ఇంతినిదె కంటి నెక్కుడా నేను 
వింతదాన నే( గాను విడువ(గగాగు నీవు 
యెంత కెంత రావయ్య ఇ(కనేల అలుక 


॥1పలవి॥ 
గా 


॥ ముట్టి ॥ 
ల 


820 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తగవు నావొళ్ళిది దయ నీకు( గలదే 
మగువ నిదివో నేను మారాడేనా 
వెగటాడ నే నీతో వెక్కసము లేదు నీకు 
తగు నింక లేవయ్య తలపోంత లేంటికి ॥ ముట్టి ॥ 


ఫలమెల్లా నాసొమ్ము పై పెనవ్వులు సీవి 
అలమేలుమంగ నేను అడ్డమున్నదా 
యెలమి శ్రీవేంక పేళ యిద్దరము( గూడితిమి 


చెల(గితి నుండవయ్య నేసన్నలే(టికి న ముట్టి ॥ 470 
నాదరామ[కియ 
కల్లగాదు యిది నీవు గన్నపనే 
చెల్లు నీకే యన్నియును చి త్తగించరాదా ॥ పల్లవి ॥ 


మొక్కిననా మొక్కులోనే మోహ మెల్లా6 గానరాదా 
చొక్కపునామన నేమి సోదించేవు 
యిక్కడనే (భమయించ యిదిగొంత వలెనా 
తక్కరితనము నేర దయఃజూడు మి6కను ॥ కల్ల ॥ 


యిచ్చినకానికెలోనే యితవెల్లా( దెలియదా 
తచ్చి మాగుణములేమి తలపో నేవు 
రచ్చ బెట్టి సీవింత 'రవ్వ నేయవలెనా 
మచ్చరమెజ(గ నన్ను మన్నించు మి(కను ॥ కల్ల ॥ 


కూడిననాకూటమి లో గుణ మెల్ల గానరాదా 
తోడనే మమ్మెంత నీవు తొరలించేవు 
వేడుక మించితివి శ్రీవేంక పేళ నన్ను నిటై 
జాడ నల మేల్మంగను చనవులి మ్మి(రను వ. 


బ్‌ 


- శృంగార సంకీ ర్తనలు 821 


=. శంకరాభరణం 
ఈడేరిచనవా(డవు యెప్పుడు నీవు మానేవా 
మేడెపుంగళలచేత మించేవుగాక ॥,పల్లవి ॥ 
శ ఠి 


ఆయములెరి6గి మెచ్చ నది నీవే నేరుతువు 
సీయంత నేరుతునా నెలంత నేను 
చాయల నన్నేల నీవు సరులువెట్టుకొనేవు 
కాయకమైనయా మేలు గట్టుకొందుగార 1 ఈడే ॥ 


పంతము చెల్లించంగ పాడి నీ వెటుంగుదువు 
యెంతయిన నీతోడ యీడువచ్చేమా 
అంతలోనే నీవు నన్ను అప్పణలేలడి గేవు 
చెంత నీదొరతనమే చెల్లింతుగాక. ॥ ఈడే ॥ 


రతుల(6 జవులుచూపేరసికు[డ వౌదువు 
యితవులు దెలియ నే మెంతవారము 
గతియై (శ్రీవేంక పేళ కౌ(గిటం గూడితి నన్ను 


సతమె నీమహిమకళే జట్టిగొందుగాక 1 ఈడే ॥ 4800 
రేకు 108] లలిత 
ఆయనాయ చాలు(జాలు అంత సేయకు 
నాయములం బెట్టి నిన్ను నవ్వించ(జాలనా ॥1 పల్లవి 11 
ట్‌ 


సిగ్గన నూరక చెక్కుచేతితో నుంటి(గాక 
దగ్గరి మాటాడ నిన్ను( దడవా నాకు 
వెగ్గళించి నీమాట వేలుచుకొనుచుంటి6గాక 


యెగ్గులెంచి వొలవేయ నెంతకైనా నేరనా 1 ఆయ ॥ 
౪0౫ 20-౯24 


892. థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సారెసారె. గన్నుల నీనరిత చూచితి(గాక 
శారుకాణలకు( దియ్య దడవా నాకు 
గారవపు నీమౌహము కన్నదా6౪ి మంటింగాక 
వీరమాడి నీతో నింత సెనంగనోపనా 
నిలుచుండి నీచేంతకు నివ్వెరగందితి(గాక 
_ తలంపెల్ల దెలియ4గం దడవా నాకు 
బలిమి (శ్రీవేంక పేశ పాయకి'ట్టై కూడితివి 
ఆలమేలుమంగను నే నంతనేరనా 


౪ ఆయ 


॥। ఆయ॥ 401 


గొళ 


చేతీకిలోనాయ! బతి( జేకొనవమ్మ _ 


నీతులెల్ల( గంటిమిదె నీవంకనే యమ్మ ॥పలవి ॥ 
న. ఉం 


మొగము నీవు చూడ(గ మోహము రెట్టించె నేండు 


నగవమ్మా. ఇప్పుడిస్టై నాయకునితో 
నిగిడి కూటములకు నీయంతనే పో6గువెన్లై 


వగదీరె నాతనిని వలపించవమ్మా ॥ చేతి॥ 


ముచ్చట నీ వాడ(గాను ముమ్మడించె నిదె మేలు. 
ఇచ్చకమాడవనమ్మ ప్రాణేశునితోను 
నిచ్చలపు(గందువలు నీవద్దనే వున్నవి 


రిచ్చగా నాతనితమి రేచంగదవమ్మా ॥ చేతి! 


వెలనె నీవు మెచ్చ6గ వేవేలాయ రతులు 
కలయవమ్మ (శ్రీ వేంకటపతిని 
కలికితనము లివి కాణాచిగా నీకుం జీక్కె 


పొలసి యీత నినిై భోగించవమ్మా ॥ చేతి! 4 


శృంగార సంకీర్తనలు 828 


దేసాళం 
ఊరకే. అలుగకు నీ వోయయ్యా 
ఆరితేరినమాట నిన్నంటి నింతేక్తాక్ర ॥ పల్లవి ॥ 


కపటములెల్లా. బానె కన్నుల( గన్నంతలోనె 

"-వపమలు చెప్పవయ్య వోయయ్యా 
చపలచితు (డవా జడి నేటివా(డవా 
ఆపురూపముగనేమో ' అంటి నింతేకాక 1 ఊర ॥ 


పట్టకు నీవంతయెగ్గు పనిలేనిపనులకు 
చొటుక నవ్వ(గదయ్య వోయయ్యా 
తా టం 
వెట్టివలపా నీది వేసట నీ కున్నదా 
అట్లునిట్లు యే(టికో నిన్నంటి నించేకాక ॥ ఊర ॥ 


కోరిక లీడేరె నిన్ను. గూడినయంతటిలోనే 
వూరట నేసుకోవయ్య వోయయ్యా 
యీరీతి (శ్రీవేంక కేశ యిన్నిటా జాణవౌదువు 


ఆరసి నిన్నూరకె అంటి నింతేకాక ॥ ఊర॥ 48) 
వేభావళి 
ఇంకనేల మజ(గూ యిందరు నెలి(గిరి 
సంకెదీర నీమోవి చవిగొంటిమి ॥ పల్లవి ॥ 


సొరిది సీసుద్దులకే చొక్కి చొక్కి. నేమెల్ల 
యట గొ 
వరుసలు వెట్టుకొని వలచితిమి 
సిరుల గొలనిదరిని చీరలకొరకు(గాను 
వెరవుతోడ నిన్ను వేండుకొంటిమి ॥ ఇంక ॥ 


ఈ గీతలుగ లతావులు చిలుమెక్కి. రేకు అరిగియుండుటచే సరిగ కానవచ్చుట 
లేదు; నే నూహించినవే, 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల - 
చల్ల లమ్మేచోటనెల్ల జాణతనాలాడీ యాడి 
లొల్లి గా నీపోంగులకు లోనయితిమి 
కీ కొల్లలాడిన వెన్న లగొందులసందులనెల్ల 
పెల్లురేంగి సీకా(గిటం బెనంగితిమి 


యమునలో పిల్ల(గోవి యర నేరాగాలు విని 
గుమిగట్టి వచ్చి నిన్ను( గూడికిమి 
తమితో శ్రీవేంక పేళ తలంపు నీపై 6 బెట్టి 
్ట రా బి 
సమరతుల మెప్పించి చనవు చేకొంటిమి 


సాళంగనాట 
చెప్పనేల సీసుద్దులు పెల్లుబడ్రై వుండంగాను 
కప్పినపట్నాలవారు గందమిత్తురా 
నాలి నేసినవా(డవు నగ నీవే నేరుతువు 
“మేలు మేలనుచు నిన్ను మెచ్చ6గనేల 
వాలుమగ(డవు యింతవా(డవు గాకుండితే 
మూలనున్నగొల్లెతలు 'మోహింతురా 


వలపించినవా(డవు వంకలాడ నేరుతువు 
నులివా(డి గోరం జెక్కునొక్క(గనేల 
కలికితనాల నింతఘను(డవు గాకుండితే 
పొలసి పురసతులు భోగింతురా 


కొంగువట్టినవా (డవు కూడ నిట్జై నేరుతువు 
వెంగలితనాన నిన్ను వేండుకో నేల 


సంగతి శ్రీవేంకటేశ జాణ వింతగాకుండితే 


జంగిలిపదారువేలు చనవిత్తురా 


1. వెన్నలు కొల్లలాడిన గొందులనందు, లని భావమే మో ? 


4 ఇంక ॥ 


॥ ఇంక ॥ 484 


॥ పల్పవి | 
ణా 


॥ చెప్ప ॥ 


॥ చెప్ప ॥ 


॥ చెప్ప ॥ థ$$ 


శృంగార సంకీ.ర్తనలు తర్‌ 


శుద్ధవసంతం 
అకెకు నీకు( దెలుసు నామీందిసుద్దులెల్లా 
చేకొని వాకుచ్చి సీతో చెస్పనేమున్నదిరా ॥ పల్లవి ॥ 
య 


ఆయముసో(కినమా6ట అప్పుడు నీ వాడ(గాను 
కాయ మెల్ల బులకించె గరలగి చెలి 
చాయ నేసుకొని నీవు సంగడివారి మొరంగి 
మాయలనవ్వు నవ్వేవు మరి నేనేమందురా ॥ అకె॥ 


కమ్మటి నీవు కడగండ్ల నే చూడ(గాను 
యెమ్మెలెల్లా నాడదా సీయింతి ఆవేళ 
దిమ్మురే(గి చెలులకు. దెలియకుండా నీవు 
చిమ్మి పెదవిసన్నలు "నేనేవు యేమందురా ॥ఆకె॥ 


అంటిముట్టీ యాపెను నీ వరమజపించ(గాను 
నంటులెల్ల నడపదా నమ్మి యీడను 
గొంటవై (ఖ్రీవేంకఠపేళ కూడితి విందుకు నన్ను 
ర్‌ం ళ్‌ 
జంటల( గొసరికేను సాదించే వేమందురా (ఆకె॥ 4800 


రేకు 1082 బౌళి 


కానీవే అందుకేమి కల్లలేదు నాయందు 
దొనికేరా నీకల కు తతిరాదు యి(కను . ॥(పలవి ॥ 


అందుకేవే గొల్లెకా ఆసలివే కానుక 
కందువవుర నీచే(త కానుక గాదా 
నిందలేల వేసేవే నెలంతల నడుగవే 
సంధడిలో నేమనినా సొకిరులుగావా ॥ కానీ ॥ 


828 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పుచ్చుకోవే లంచమూ పోరచికెమ్మోవితేనె' 
లచ్చనపలుసో(కులే లంచములౌరా 
పచ్చి నేయకువే నీవు పనులు గలవు మీద 
పచ్చనిమోముకళలు పాలుగారీ(గదరా ॥ కౌనీ ॥ 


ఇయ్యకోవే వలపూ ఇవివో మచ్చికలు 
" ఇయ్యకొంటిరా తొల్లై ఇన్నిటా నిన్ను 
ముయ్యకువే నీమెచ్చుముసిముసినవ్వులమ 
యియ్యెడ థ్రీవేంక పేళ యుదివో 'మెచ్చితిరా ॥ కానీ*. 487 


సౌరాష్ట్రం 
నేనేమీ ననంజుమ్మీ నిన్ను దొలుత 
కానుకగా నిన్ను నీవే కాకు నేసుకొందురా ॥ ఫల్లవి ॥ 


తగవు లేమిటికి తప్పు నీయందున్నదా 
 నగంగా నీతో నేను నగితింగాక 
మగిడిమగిడి యాల మర్మము లెత్తుకొనేవు 
వెగటుగ నీకునీవే వెల్లవిరు లౌదురా ॥నేనే॥ 


వొడ(బరచ(గనేల వొద్దంటినా నిన్ను 
తడవంగానే నేను. దడవేంగాని 
బడల నీవే వాశ్లేల పట్టి చూచుకొనేవు 
జడిసి నీపై నీవే సడి వేసుకొందురా నేనే ॥ 


తమకించి కూడితివి దయగలవా(డవాదు 
(భ్రమయంగా నేను నీతో భమసితిని 
అమర శ్రీవేంక పేశ అంటి నన్ను( గూడితివి 
సమరతులలో గుట్టు సారె నాడుకొందురా ॥నేనే॥ 40 


శృంగార సంకీ _ర్తనలు 


ఖైరవి 
పంటికి సిగ్గులువడే విందువంక. దప్పేమి 
నాటకములన్నిటాను నావాండవే 


సీవు నామొగము చూచి నిలుచుండి తే(జాలు 
చేవదేర రతిం జొక్కించినవా(డవే 
కై వళమై నాకు నీవు కలిగివుండి తేజాలు 
యీవలసినచన విచ్చినట్టివాండ వే 


చేసన్నల నామేను చేతనంటికే(జాలు 
వోసరించక మాయింట నున్నవా(డవే 
'వేసరక నావునికి విచారించితే(జాలు 
పోనరించి నీవు నన్ను భోగించినవా(డవే 


పానుపుపె సీవు నన్ను( బాయకుండితే(జాలు 
నానారీతుల నాకు నంటువా(డచే 
కోనేటి(శ్రీవేంకేళ కూడితివి నన్ను నిజై 
_ బి 
యీనెలవులను బాసలిచ్చినట్టివా(డ వే 


ముఖారి 
ఎంచితే నావల్ల నీకు నేమున్నది 
మించి నేనే జాణనంటా మెచ్చేవుగాక 


మొక్కలాన నే నీతో మోమువంచుకుండలగాను 
చెక్కునొక్కి మోమెతత్తి చిత్తగించితి 
ఇక్కువ నింతమన్నించ నేమిబాంతి నే నీకు 
నిక్కి. నీమంచితనమే నెరపేవుగాక 


827 


1ఏ6టి ॥ 


1 ఏంటి ॥ 


॥ఏ6టి 1 480 


॥ ఎంచి. 


828, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పంతములు నే నీతో సచరించుకుండ(గాను 

చింతదీర నవ్వు నవ్వి చేయివట్టితి / 
._ చెంత నన్ను. బొది గింత నేయ నేమిపని నీకు 

కాంతలెడ *నీ పుణ్యము గట్టుకొంటి(గాక 

ముందువెనకెంచి నీతో మొన వెట్టుకుండంగాను 
ఆంది నన్ను. గాంగిలించ్చియాదరించితి 
కందువ (శ్రీవేంక పేశ కారణమేమి నీకు 
సందడి యామేలే నీకు సాజమేమో కాకి 


కన్నడగాళ 
నేనేమి యెఅంగను నీవే భారకుండవు 
మోనముతో నున్నదాన ముచ్చట నీచేతిది 


తేనెగా రేనేమాటలకేటలకే వొక్కితిమి 
లతోనుండిన నీమనసులో(తెంతో 
ఆనుక బాగాలిచ్చి ఆకు చేతంబట్టుకొని 
నాన(బెట్టుకున్న దాన ననుపు నీచేతిది 


చవులై నవినయాలసందడి నే మున్నారము 
తవిలి నీరతులకు తతి యేదో 
జవళ( బాదములొ త్తి సంగడి మర్మాలు రేంచి 
తవన మీ(దెదత్రితిని తగవు. నీచేతిది 


యిచ్చిననీచవులయె మ్మెల నోలలాడితి 
కచ్చు పెట్టి బోగములకత లే(టివో 
యిచ్చకుండ శ్రీవేంక పేళ నన్ను( గూడితివి 
యిచ్చలు నీ కాడితిని యిరవు నీచేతిది 





1-కొంత లెడన్‌ | ఈపుణ్యము, 


॥ ఎంచి ॥ 


॥ఎంచి॥ 400 


॥ పలవి॥ 
లి 


॥నేనే॥ 


॥నేనే॥ 


నేనే! 4. 


ఏ 


శృంగార సంకీర్రనలు 


సామవరాళి 
ఏల బూటకము నేనే వింతతోనను 
పోలికలన్నియును నీపొరుగున. నున్నవి 


బ త్తినేయ నెజ(గను పంతమాడ నెజ(గను 
చిత్తమువచ్చినదా(కో 'నేవ చే నేను' 
వాత్తి కా(గిలించుమంటా నానలేల 'పెళ్లేవు 
వత్తివలె నీమోవి వాడుదేరీ నిపుడు 


తల(పు దెలియనోప తమకించి దూరనోస 
వలెనన్నప్పటిదా(కా వద్ద నుండేను 
మొలకనవ్వులతోడ మొగమేమి చూచేవు 
కలిగినయల పెల్లా కాయముప్రై నున్నది 


కనుసన్న నేయ(జాల కమ్మటి గొసరంజాల 
తనిసినయందా6కా తమిరే6చేను 
ఘనుఃడ శ్రీవేంక కేశ కరగించి కూడితివి 
వెనకటిరతులెలా వెరగులె మించెను 


రేకు 1088 మాళవిగౌళ 
నయము గలుగనే నవ్వుదుగాక 
రయమున౦ జెనకితే రవ్వకోపునా 


సిగ్గవడివున్నచెలి( జెజ(గువట్టి తీనేవు 
అగ్గలపు(గొలువులో నందరు( జూడ 
నిగ్గులపౌథవు వీవు నెలత యీపె బాలకి 
. దిగ్గనం గొసరేవు ఇంతేసికోపునా 


08200. 


॥పలవి ॥ 
గ 


1 ఏల ॥ 


॥ ఏల ॥ 


॥ ఏల॥ 482 


॥ పలవి ॥ 
లి. 


4నయ ॥ 


ఆపహీరీ 
నీవే మెట(గి మన్నించు నీలి శ్రమ. 
కౌవరించి నిన్ను నంఠ గానీ(బె్టిను 


కొసర(గ( దగుడువు కొంగువట్ట దగ్గుదువు 
విసీగేనోయనీ నిన్న వేసరించను 
రీసీక్షు(డ ఏిన్నిటాను రాజసము చెల్ల నీకు 
వసమైనదా(కౌ నీలో వాసు రెంచను 


ఫళ్చీనేయ( దగుడువు సంళమాడ( దగుదువు 
_ రళ్ళకెక్కేవని నిన్న రాయడించను 
వచ్చిన ట్లేవత్తుప వరపు గలదు నీకు 
మెచ్చినదా(గొ నీతో మేలమాడను 


నవ్వు నవ్వ(దగుదువు నాలి సేయ( దగురువు 
బవ్వనప్పవా(గవనీ సొది౦చను 

యివ్వరి గ్రీవేంకచేశ యిథై నన్న( గూఢికివి 
చిన్వన నిందా(కొ నిన్ను( జెక్కునొక్కను 


॥ పరివీ ॥ 
గి 


1ఫీవే॥ 


|| సీన్లే | 


1లీవే॥ (01 


శృంగార సంకీర్తనలు 


పొడి 
నిండుకున్నది వలపు నీమీ(ద 
పండివువ్నవి ఆసలు పైపై నామీ(దను 


చెక్కులు సీవు నొక్కంగ చింతలన్నియును( బానె 
మొక్కులు నే మొక్క(గాను మోహము నిండె 
ఇక్కువలు గరంగితి మిద్దరము నిందువంక 
తక్కినమాటలేమియు; దడవకు మి(కను 


చేయి నీవు వేయ!(గాను చెమరించె దేహమెల్స 
చాయల నేం జూడ6గాను చవివుశ్లైను 
పాయపువేడుక లబ్బె పలుమారు నిందువంక 
పోయినసుద్దులు వోనీ బొంకకుమీ ఇకను 


చెనకి నీవు గూడంగ సిగ్గులు పొత్తుకు వచ్చె 
తనిసి నే మెచ్చంగాను తమివుస్టైను 
యెనసితిమి (శ్రీవేంక కేశు(డ నే( డిందువంక 
చనవులెల్ల నీడేరె సాదించకు మి(కను 


ఛాయానాట 
బౌరా లెస్సాయను అ్లేకొదా 
కేరికేరి మమ్మునింత గేలి సేసేవు 


చెలులతో నీవు నేసేచేంత లాడుకొంటినో 
చలపట్టి సారెసారె సాదించేవు 
అలమి నాకొనగోర నంగము లంటితినో 
చలివాసి బొమ్మలనే జంకించేవు 


881 


॥ నిండు ॥ 


1 నిండు ! 


॥ నిండు ॥ 405 


*పలవి॥ 
గా 


॥జొరా ॥ 


882: = థ్రీ శాళ్షపాక అన్నమాచార్యుల 


మేకులకు నీసతులమీ (ద బెట్టితినో 
వొకుచ్చి వాదులకే వచ్చేవు నీవు 
శైకొని నీమోవిమీంద గంటిగా( జేసితినో 
దీకొని తప్పకచూచి దిమ్ము రే(చేవు ॥ బౌరా | 


నీతగిలి కాంగిటిలో తప్పులువట్టితినో 
నగుతానే నాతో నానలువె స్టేవు 
జిగి నల మేల్మంగను (శ్రీవేంక పేకుండ నీవు 


మిగుల( గూడితినంటా మెచ్చు 'మెచ్చేవు ॥ బొరా॥ 4060 
శంకరాభరణం 
వలచినందుకు నిటువంటిదా గురి. 
తలపోసి నీమోము తప్పకచూచెను ॥ పల్లవి ॥ 


నగవులు నీతో నవ్వి నాటకములెల్లా( జేసి 
తగుల నిన్ను( దిజ్టైంగా తరుణి 
మొగమోటించుకలేక ముంగోప మెట్ల జూసె 
వెగటుగ నాకిందుకు వెరగయ్యి నేడు ॥ వల॥ 


మచ్చిక నీపై బల్లి మంచిమాటలెల్ల నాడి 
పచ్చి నేనెంగా నిన్ను పడతి 
రచ్చల నవ్వేరనక రాజస మెట్ల 6 జూసపె 
తచ్చి నీమోము చూచి దయవుట్టీ నాకు ॥వల॥ 


కన్నులనే సన్న నేసి కౌగిట జిగించి కూడి. 
నిన్ను నలయించెంగా నెలంత 
యిన్నిటా శ్రీవేంక కేశ యీడ నన్ను! గూడితివి 
కన్నె నిన్ను యెట్టు మెచ్చె కతడిగె నిపుడు ॥వలః +0! 


శృంగార సంకీ ర్తనల 


రామ్మక్రియ _ 
వింతవారా నీకు వీరు విడువ వింకా గుట్టు 
వంతుతోడ నంత తలవంచనేల యి(కను 


చెవిలోన సీకు నే( జేసినవిన్నపములు 
అవల నీసతులెల్లా నడి గేరు 
తివిరి యానతియ్య దేవరవే వారితోడ 
జవళినేల నవ్వేవు సారెసారె నిపుడు 


సమ్మతించి నేను నీతో సన్న నేసినభావము 
నెమ్మది విచారించేరు నీసతులు 
తెమ్మలుగ నందరికి తెలుపవయ్యా నీసుద్ది 
చిమ్ముచు నింతలోనేల సిగ్గువడ నీకును 


లోలత నిన్ను( జేవట్టి లోనికి(దీసినపని 
ఆలించి వినేమనేరు అతివలెల్లా 
లాలించి (శ్రీవేంక పేశ లలి నన్ను( గూడితివి 


888 


॥పలవి॥ 


॥ వింత ॥ 


॥ వింత ॥ 


_ పోలికలు చూపవయ్యా బౌంకనేల యింకను ॥ వింత ॥ 408 


రేకు 1084 శుద్దవసంతం 
మాపుదా(కా యేమనిన మంకుదేరేవా 
తీపులు చల్లుక నీతోం దెగడేదే నాపని 


చలము సాదించరాదు సణ(గుల. దిట్టరాదు 
వలచినదాన నిన్ను వంచుకోరాదు 
తెలివిదెచ్చుక నీతో తేటలుగా నవ్వునవ్వి 
కెలసి ఇచ్చకమాడి గెలిచేదే నాపని 


॥పలవి ॥ 
రంి 


884 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల" 


'ెనంగ(ందగదు నీతో విగువు చూప(దగదు 
'ననిచినదాన నీతో నాలి దగదు 
మనసువట్టుక సీమర్మములు సోంకించి 
చనవు నేసుకుండేది సంగతై ననాపని 


పొందునేయ కింక(టోదు థోగించి మెచ్చకపోదు 
విందువంటిదాన మాట వినకపోదు 
కందువతోడుత శ్రీవేంక కేశ నేం గూడితి 
యిందునే పాయకవుండి యెననేదే నాపని 


ఆహిరి _. 
నావొళ్ల( గల్ల లేదు నామాట నాకు( జెల్లై 
ఆవేళ నీకు. దీరదాయణజుమ్మీ విభుండా 
పవళించి చంద్రగావిపచ్చడముసు(సు(?)గుతో 
జవళి నాపెయు నీవు సరినుండ(గా 
ఇవల నప్పుడు నిన్ను యెరుకనేసుకో(; గాని 
తివిరి వచ్చితింజుమ్మీ దేవరవద్దికిని 


తలవీడి మొలవీడి దంతపుటోవరిలోన 
అలమినాపెయు సీవు నట్లుండ(గా 
పలికించి నిన్నప్పుడు పచరించనై తి; గాని 
నిలిచి చూచితి,జుమ్మీ నీమొగము నేను 


చిత్తజకేలిని మీరు సిగ్గువిడిచుండ(గా 
హత్తి (శ్రీవేంక పేళ నిన్నలమితిని 


పొత్తుల గూడితి విజ్ట పూంచి పేరు చెప్పం; గాని 
॥ నావా ॥ 600 


త త్తరించనై తింజుమ్మీ దండనే వుందానను 


4 మాప్పు॥ 


॥మాపు॥ 400 


॥పలవి॥ 
ఉం 


॥ నావొ॥ 


॥ నావొ॥ 


శృంగార సంకీర్తనలు 885 


ఆహిరినాట 


నీవేల లేదనేవు సీసతితోను 


కావరించి పడు(గాక కాదనక్కుమి6కను ॥ పల్లవి ॥ 


మచ్చికలు చల్లుచు నీతో మాటలాడి నీకు నేండు 
__ఇచ్చకము నెరపదా ఇందా(కను 
అచ్చమైనఆసెనేపో అన్నసుద్దులెల్లా నేను 
జ. ద గణా 
ముచ్చటగా మరియేల మూసీదాంచే విపుడు 1 నీవే ॥ 


వీడెమిచ్చి నీతోను వేసాలు నేసుళొంటా 


యాడ నిస్తే వుండదా యిందా(కను 
యేడనై నా గాని యాపె నిన్నిటా నే( దిటితింటో 
ర ట్‌ 


*ఆడని(నీఫ్రివాదు లేంటికి అణ6చేవు యిపుడు ॥4నీవే 


సరి నిన్ను( గా(గిలించి సరసములాడుకొంటా 
యిరవుకొని వుండదా ఇందా6€కను 
అరిది శ్రీవేంక పేళ ఆపెనేపో కొసరితి 


గరిమ మమ్మేల వొక్కటినేనే విపుడు జనీవే॥ 50! 


కేదారగాళ 


ఇంక సీవు వెజవకు యీడ నే నుందానను 


పొంకపునీగుణములే పోది నేనె నిన్నును ॥ పల్లవి ॥ 


నిన్ను! జేత ముట్టితేను నీవేల వులికేవు 
పన్నినమరుచిగురుబాణమా .యిది 
యెన్నిక యీచే(తలను మెవ్వతె బెదరించెనో 
ఇన్నిటా నీయలవాటు ఇంత నేనె నిన్నును 
అడ జరిగి ననీవాదులని యర్ణమేమో ? ఆడవివాదు లంపే అంతగా రుచిలేదు, 


॥ ఇంక ॥ 


886 లను భ్రీ తాళ్లిపాక అన్నమాచార్యుల 


దగ్గర గూచుండితేను తత్తరించనేల' నీకు 

అగ్గలపునీపాలిటిఆ_త్తనా నేను . 

చిగ్గన యెవ్వతెచే సాదింపులంబడీ. వచ్చితో. 

యెగ్గుల నీమొగమోహే ఇంత నేనె నిన్నును ॥ ఇంక ॥ 
ఇట్టె నారతిలోన యేల బుసకొస్టేవు, 

గట్టిగా సాముచే నేటిగరిడా యిది 

పట్టుక యెవ్వతె నిన్ను పంతమిచ్చి కూడెనో 

మెట్టు శ్రీవేంక పేశుండ యెమ్మెనేనె నిపుడు ॥ఇ0క॥ 602 


పాడి 
నాకే సతమైతే మాతో నవ్వవయ్యా 
కాకు నేనేచేంతలైై తే కాంక *కోపమయ్యా ॥ పల్లవి ॥ 
సంగడి( గూచుంటిమంటా సరుస నిందలాడేరు 
రంగుగా నింత మాకు రవ్వ యేలయ్యా . 
యెంగిలి నేనేవు మోవి యెక్కడనుండో వచ్చి 
వుంగిటితరితీపుల కోపమయ్యా జనానే॥ 


సరసమాడితిమంటా సతులెల్లా నే(కరేరు 
తర(గు మొరంగులై తే తగులేలయ్యా (7) 
కర(గించేవు మనసు కడల. దనిసివచ్చి 
పొరుగుపోరచులై తే పొందుకోపమయ్యా ॥ నాకే ॥ 


కూడితి నన్నునంటా కొమ్మలెల్తా గొణంగేరు 
ఆడికలకు లోనై తి మదిగోవయ్యా 
వేడుక వృట్టించేవు భ్రీవేంక కేళ నేండు వచ్చి 
తోడుత నలసికిమి దోమ్మి కోపమయ్యా - = ॥నాకే॥ 502 
చ ళాథపపవమడ్యూ... . 


శృంగార సంకీ _ర్తనలు 


కన్నడగౌాళ 
నీవే విచ్చేసి చూడు నెలతభావములెల్లా 
భావించంగలమా అయ్య పడ(తిలోవలపు 


తలపోంతలనె కొంత తమకములనె కొంత 
మలసి పొద్దుజరపె మగువ 
అల నేయంతటిలోనె అతివమీ(ద నారగె 
బలిమి నింతటిమీ(ద పట్టరాదు వలపు 


యెడమాటలనె కొంత యెదురుచూపుల( గొంత 
ఆడరి ధీరత నుండె అతివ 
జడిసి పొనుప్పమీ(ద చల్లంగా బవ్వళించె 
విడువక ఇ(క విన్నవించరాదు వలపు 


నీపై పాటల గొంత నిక్కలలనే కొంత 
తీపుల6 గాచుకుండెను తెఐవ 
యేపున (శ్రీవేంక పేళ యింతలో నీపె6 గూడితి 
యేపొద్దూ. దనివిలేదు యేమిటాను వలప్పు 


రేకు 1085 నామంతం 


మానవయ్యా యింతేసి మంకుందనము 
కోనలేచూప్పులలోని కొసరే(టికి(కను 


కన్నులనే మెచ్చి మోవింగప్పురము లియ్యంగాను 
కన్నెనేల తిక్టేవు కొతరించి 
వున్నతి వెంగెమాడెనా వూడిగము నేనెంగాక 


పన్ని నీకు నేం డింత భయమేణటికింకను 


౪120-56 


| 


నీవే ॥ 


| సీవే 11 


నీవే! 004 


888 “శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'నెలవుల నవ్వు నవ్వి చెక్కులి ఫై నొక్క(గాను 
చెలినేల జంకించేపు చిత్తగించి 
వెలయ రట్టనేనెనా వేడుకలు చూపె(గాక 
కొల(దిమీర(గ నీకు కోప మేటికి.కను 


కందువలు చూపి నిన్ను( గా(గిలించుకొన(గాను 
ఇందుముఖినేల మించే విచ్చగించి 
సందడి సీపెం జేసనా చనవుమెరంనెగోక 
అంది (శ్రీవేంక పేకుండ అలపేల ఇకను 


పొడి 
ఊర కె. చక్కజాడతో నుండనీరాదా 
సారెసారె మమ్మునింత జాగునేయవలెనా 


కన్నసతులనెల్లా నాకౌళ్లకు మొక్కించేవు 
-పన్ని నీవే మొక్కించుక బతుకరాదా 
ఇన్నేసిరవ్వలు "నేసి యేల వుప్పటించేవు 
కన్నెలము మమ్మునింత కాకు సేయవలెనా 


అండనున్నవారిచేత నాకుమడి చిప్పించేవు 
దండిగా నీవే అందుక తనియరాదా 
ఐండు నేసి మమ్మునేల పరచేవు ఇటువలె 
నిండుసిగ్గులవారము నేండె ఇంతవలెనా 


వుమ్మడిసవతులచే నూడిగాలు నేఇంచేవు 
- ఇమ్ముల నీవే మెచ్చి ఇయ్యకోరాదా 


॥1 మాన (| 


41మాన॥ గ00 


| పలవి ॥ 
గ 


॥ ఊర ॥ 


॥ ఊర ॥ 


నమ్మించి (శ్రీవేంక కేళ నన్ను నిట్టె కూడితివి 


సమ్మతించి నీవారము సంతోసించవలెనా 


*ఊర॥ 500 


శృంగార సంకీర్తనలు 880 


లలిత 
ఎవ్వరిం బొగడుదుము యెంతని నేము మెచ్చేము 
బువ్వముల కిచ్చడా(లాఇయ భోగపుమీకతలు ॥ పల్లవి 


జక్క-వచన్నులమీ(వ సరులు నీ వంటంగాను 
చెక్కులెల్లా. జెమరించె చెలియకు 
యెక్కడి కెక్కడ సూత మెంతనేరిచె మరుండు 
పుక్కిటిపురాణమాయ పొోందులమీచే(తలు ॥ ఎవ్వ ॥ 


తుమ్మిదనెరులకొప్పు దొడ్డగా నీవ వెట్టంగ 
కమ్మి మేను పులకించె కాంతకు 
యెమ్మెల నేడకునేడ యెంత నేసీ యీవలపు 
వుమ్మడినే దిగుపారె వొళ్ళనే మీజాడలు 4 ఎవ్వ ॥ 


గక్కన కంబుకంఠము కా(గిలించుకొన(గాను 
ఇక్కువలు గరఃగెను ఇంతికి 
ఇక్కడ (శ్రీవేంక పేళ యెంత కెంత మీనేర్పులు 


వక్కణలలేకలాయ వాడిక మీరతులు ॥ ఎవ్వ॥ 507 
సౌరాష్ట్రం 
తలంచినపనులెల్ల దక్కె నీకును 
సిలుగులన్నియు మాని చెలరే/గవయ్యా ॥ పల్లవి ॥1 


ఆకె నీతో మాటలాడె అన్నియును. దలకూడె 
యేకచ్చిత్తమున నుండు మిక నీవు 
రాకుండ(గ నిందా(క రవ్వగా నలిగితివి ( 
యాకడ నీతొడ యెక్కె నింక నవ్వవయ్యా ॥1తల6 ॥ 


840 * థ్రీ కాశ్ల్రపాక అన్నమాచార్యుల 


యిదె నీపై6 జేయివేనె ఇచ్చకములెల్లా. జేనె 
యెద నిమురుకవుండు మి(క నీవు 
అదన బిలువదంటా అనురుసురై తివి 
చదురులమాటలాడె చనవియ్యనయ్యా ॥తల(॥ 


నెయ్యమున గాంగిలించె నేరుపుల మోవి యిచ్చె 
యియ్యకోలు 'నేసుకొమ్మా యి(క నీవు 
పయ్యదంటి కొసరితి భామను శ్రీవేంక పేళ 
తియ్య(గానే నిన్ను( గూడె 1త్రిరముకోవయ్యా ॥తల౬॥ 500 


(శ్రీరాగం 
తడ(బాట్లాయ( వని తస్పులోరుచుకోవయ్య 
అడరి నాసొమ్మవునీవంటా నేనుంటిని ॥ పల్లవి ॥ 


వొలిసి యెవ్వతెనో నీ వూరకే చింతించ(గాను 
మలసీ నడుమ నేను మాటాడించితి 
కొలికి నీచి త్తానకు కోపముగాదుగదా 
అలరి నాకే నలతువంటా నేనుంటిని ॥తడ(॥ 


పట్లి యెన్వతోచన్నులపై ( బరాక్రై నీవుండ(గ 
టి న్‌ య్‌ 
గుట్టున నుండక నిన్ను( గొంగువటితి 
టె ట్‌ 
వేట్టియైననీభో గానకు వేసటగాదుగదా 
నట్టుకొన్ననీచేంతలు నాకం౦టా "నేనుంటిని ॥తడ(॥ 


సౌరిది నెవ్వతెపైనో చూప్పవెట్టుకుండ(గాను 
గరిమ నిన్ను( గా(గిట( గలసితిని 
అరుదై (శ్రీవేంక కేశ అంకెవచ్చెనా నీకు 
చు ట్ల 
పరువపునీమాటపట్టు నమ్మివుంటిని ॥తడం॥ 508 
లలన 
1, తిరముకొనుట == స్థిరముకొనుట, ఐలకొనువంటిది. 


శృంగార సంకీ ర్తవలు 


సాశంగనాట 
సారెకు నానవెట్టకు సంగతి గాదు 
మారుమాట నే నేర మర్మమింకేకాని 


చి త్తమెట్టున్నదో నీకు సిగ్గువడుందాన నేను 
అత్తి నీవూ నాసె. గూడినది చూచితి 
యిత్తల మగవాండవు యేమైనా నమరు నీకు 
రుత్తనవ్వే వచ్చీ నాకు రోసమేమీ లేదు 


తగవెట్టున్నదో నీకు దయవుట్టీ నా క్రై తే 
తెగువతో మీఇద్దరిదిక్కును( జూచి 
అగపడ్డదొరవు నీ వన్నియు. జెల్లు నీకు 
మొగమోటకే మించె నాకు మోసమేమీ లేదు 


వెజగెట్టాయనో నీకు వేడుకవుజ్లైను నాకు 
నెతణీ మీభావ మెటిగి నేం గూడితి 
వెలపేమీ లేదు (శ్రీవేంక పేశుండవు నీవు 
తతి నామతి గర(గె తక్కువేమీ లేదు 


1086 శ్రీరాగం 
నాయందు( గడమలేదు నమ్మించినవా(డవు 
ఇెయిమీ(దుగా నెటు నేసినా నీచి తము 


మొక్కలాన నే నిన్ను ముంచి యాడినమా(టకు 
'మొక్కితి. బంతమిచ్చితి ముందుముందుగా 
కక్కసించనోప దయగలిగినప్పుడు నీవే 
మక్కువ నేసి నన్ను మన్నింతువుగాక 


841 


॥పలవి ॥ 
ఉరి 


॥1సార॥ 


॥1సారె॥ 


॥1సార॥ 510 


॥1నాయం ॥ 


84? శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చలపట్టి నే నిన్ను జంకించినయండుకు 
చెల(గి నవ్వు నవ్వితి నెలవుగాను'. 
బలిమిశాయ6గనోప ఐ త్తిగలప్పుడే నీవే 
పిలిచి కా(గిట నించి పెన(గేవుగాని ॥ నాయం ॥ 


అఆసపడి నిన్ను( గూడి అలయించినయందుకు 
వాసితో మోవి యిచ్చితి వన్నెలుగాను 
యీసుదీరె. శ్రీంవేకపేళ నన్ను( గూడితివి 


రాసికెక్క నింకా సీవే రక్షించేవు గాని ॥ నాయం 1611 
భైరవి 
సరసములలోనికి జగడాలేల 
బెరసి యంతగలితే పెన(గ(గరాదా ॥ పల్లవి ॥ 


మోహమున€ జెలి నీపై మొనగో రంటించెగాక 
సాహసాన నాపె నీతో జలపశ్లైనా 
వూహించ కిందుకుంగాను వూరకే మారుమోమేల 
సోహగా మొకామొకాలు చూచుకొనరాదా జకసర॥ 


గట్టినేసి యాపె నిన్ను గందమున వేనెంగాక 
గుట్టుతోడ నీమీ(దికుచ్చితములా 
వట్టినొప్పు లిందుకు(గా వహించుకో నీకేల 
చుట్టపువరుస మించ జోడైై వుండరాదా ॥సర ॥ 


కందువచే(తలు చూపి కొ(గిట విగించెంగాక 
అంది నీతో బలిమి దా న్టె 'నేనెనా 
ఇందుకుంగా (శ్రీవేంక పేళశ బుసకొట్టనేల 
పొందుగా గూడితి రిన్లై భోగించరాదా ॥సర॥ 512 


శృంగారసంకీ ర్తనలు 


దేశి 
ఏమైనా! నను యెదురాడ నేను 
దీమసంబుతో. దెలిసితి నేను 


యెక్కుడుమాట నే నేమనియాడిన 
వెక్కసురాలని విసుగుదువు 
మొక్కుచు నీపాదములు చూచుక ఇటు 
వొక్కట నూరకయుండెద నేను: 


పంతంబున నే( బైకొని నవ్విన 
అంతరట్టడని యాడుదువు 
ఇంత నూడిగము నేసుక నీ కిఇై 
చింతదీరి కడుచెలంగెద నేను 


అలమి నిన్ను రతి నలయించినను 
బలిమితోడిదని పలుకుదువు 
మెలమిని శ్రీవేంక పేశ్వర కూడితి 
మెలంగినట్లనే మెచ్చెద నేను. 


వరాళి 
సీకునీకే కొంకనేల నెలత నిన్నేమనీని 
చేకొని నేదదేరిచి చెక్కనొక్కరాదా 


సిగ్గుతోడ నున్నది చెలి నీవన్నమాటకు 
యెగ్గువట్టియున్న దలయించినందుకు 
నిగ్గుదేరుచున్నది సీవు చెనకినందుకు 
విగ్గెం గా(గిలించి కడు(బెన(గ(గరాదా 
1 ఏమైనాన్‌ -- అను. 


ఠీ 


1పలవి ॥ 
యగి 


1 ఏమె ॥ 


11 ఏమై ॥ 


॥| ఏమై ॥ 518 


॥నీప ॥ 


844. థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


మోనముతో నున్నడి మొక్కళపునీచేంతకు 
ఆనవెట్టుకున్న దేమోఅనినందుకు 
పూనిపట్టుకున్నది పొం దేటినీకతలకు 
కొనుకగా నీవే వచ్చి కలయఃగరాదా 


పజప్తుపై నున్నది పంతములాడినందుకు 
తటి( గెరలుచున్నది తక్కినందుకు 
యమెటింగి శ్రీవేంక పేళ యింతలో నీవు గూడితి 
జఅిసి సరసముల చనవియ్యరాదా 


దేసాళం 


అందుక్రై తే దోసములేదంటి మింతే నేము _ 
సందడిజాణవు సీవు సమ్మతించుకొందుగా 


'రేయి.(బగలును 1 నీరేపల్లై లోచేంతలు 
ఆయాలు మోవ౦గా నిన్నునాడె(గా చెలి 
యీయెడనై తే నేము యింతేసికి నోపము 
పాయపువా(డవు మాట(ఐడ నోపుదువుగా 


గుజుకై నయట్టినీకొలనిలో చేతలు 
వెజవక నిన్ను వెలివేనెంగా ఆపె 
తెణవల మింతేసితెగువకు( జాలము 
 నెఅతనీ౦డ విన్నిటా నీకు నవ్వవచ్చుగా 


యింపుమీర నా(టదాని. నె త్తుకవచ్చిననింద 
ముంపున నీమీ(ద నిష్ట మోపె(గా ఆపె 
జంపుల (శ్రీవేంక పేళ సరి నిన్నింత నే( జేయ 


॥1 నీకు ॥ 


॥నీకు॥ 014 


॥ పల్రవి ॥ 
యం 


॥; అందు॥ 


॥ అందు ॥ 


అంపక నన్ను( గూడితి వన్నియు నే రువుగా ॥ అందు॥ 515 
. అవి 


1. “రేవళ్లెలో చేతంశలు అనుట సహజము. వ్య స్త్పపదములలోగూడ ఇట్లు 
గూడ్చుట యతి నిర్బందమా? 2, “నెజతనము-+- ఈడు” కొవచ్చు, 


శృంగార నంకీ ర్తనలు 


హిందోశవసంత౦ 


ఇప్పుడు విచ్చేసితి వేమందు నే నింక 
కప్పినమొగమోటముగలదాన నేను 


యెదురుచూచితి నీకు నెప్పుడు వ త్తువోయంటా 
నిదుర గంటికి రాక నిన్న నెల్లాను 
వెదకి తెమ్మంటి నిన్ను వెలదు(లనెల్లా( దింపీ 
వుదుటున నెవ్వతింట నుందువోయంటాను 


ీరుకొని పిలిచితి పెద్దవాస(కు?)నను నిన్ను 
కూరిమితో నిష్టై పలుకుదువంటాను 
వారివీరి నడిగితి వలసినచోట్లను 
ఆరగించి పవ్వళించేయట్టినీఇ క్కు వలు 


దేవరకే మొక్కుకొంటి దిక్కులకుళ జేయె త్తి 
కౌవించి నిన్ను( గన్నుల(గన్న దా(కాను 
శ్రీవేంక పేళ నన్ను జిగి. గూడితివి నేండు 
తావులనే నెలకొంటి దక్కుదువం౦టాను 


కేవ 1087 దేశాక్షి 
సతి నిన్ను గెలిచెను జన్వనపుగరిడీలో 
. మతిలోన మెచ్చిమెచ్చి మన్నించు రమణు(డా 


కనుసూటివలపూ కాంతచూచినచూపు 
కొనకెక్క మరుండదె గురులేనెను 
మొనక త్తిసామూ ములువా(డికొనగోరు 
'పెనంగి చెక్కులనొ త్తి పేరెమువా రెను 


క్రిక్‌ 


॥ పలివి ॥ 
బైల 


(| ఇప్పు ॥ 


॥ ఇస్పు ॥ 


॥ ఇప్పు ॥ 516 


॥ పలవి ॥ 
యి 


॥ సతీ || 


848 థ్రీ కాశపాక అన్నమాచార్యుల 


చీసూటివలపూ చెలికా(గిలించినది 
బాసతోనే కాయజుండు పందెమాడెను. 
మూసిదింపుమొర(గూ ముంచినపయ్యదకొంగు 
ఆసలు నీకు( జూపి ఆయాలు రేంచెను 


మొగసూటివలపూ మోహపురమణినవ్వు 
తగవుతో మదనుడు దారగటైను 
అగపడి థ్రీవేంకటాధిప నీవు గూడితి 
జగడమింతయు( దీరి చనవుచేకొనెను 


బౌళి 


శెటుసుకోవయ్య నీవే దిష్టమిది మోహము 
కలకాలమును నీపై. గలది నామౌహము 


ఆయములు గర(గేటిఅదివో మోహము 
చాయలకు లోనై, నదే సరిమోవాము 
సోయినాను( టోనీకపొదిగినది మోహము 


॥సతి॥ 


1సతి॥ 517 


పల వి ॥ 
త్స 


యీ(యేభమెడ నెగ్గులుసిగ్లు అెంచనిదె మోహము ॥ తెలు॥ 
ల్‌ 


మంతనమె యేపొద్దు మరిగినది మోహము 
దొంతిపులకల తొప్ప6దోగే(ది మోహము 

. వింఠలేనినవ్వుల వేడుకలే మోహము 
బంతిరతుల నేపొద్దుంబరగు కే మోహము 


కన్నుల(గనినప్పుడు కా6గిలించుపే మోహము 
. వన్నెలకు మాటగడవని(ది?) మోహము 
ఇన్నిటాను శ్రీవేంక పేళ నన్ను( గూడితివి 
వున్నతి నలుగ కిఫై వుండు పే మోహము 


॥ తెలు! 


॥ తెలు ॥ 510 


శృంగార సంకీర్తనలు 


లలిత 
ఏలినవారికి నెల వేమి నేసినా 
నాలి నాచేంతలెల్లాను నవ్వు నేసుకొమ్మి 


తాలిమిలేనిదాన తమకించి నిన్ను నిజ్టై 
వేళతోనే రావనుచు వెంగెమాడితి ౫ 
సీలాగు లెజంగక నేరములెల్లా నెన్నితి 
వోలవేయ కి(కనన్నీ నోరుచుకొమ్మీ 


చపలచి త్తపుదాన సడింబడ్డకోపాన 
కపటములెల్లా( జూచి కల్లలాడితి 
వుపమలనే వంచక వొరసిలి జరసితి 
నెపములెంచక యి౭క నెయ్యమే నిలుపుమీ 


చనవుతోడిదాన సారెసారె నిస్టె 
కనుగొని కను(గొని 1కలదాడితి 
యెనసితి శ్రీవేంక పేళ నే నింతటిలోనె 
తనిసిశనిసి నాతో దయివారుమీ 


శంకరాభరణం 
నేరమెల్లా నావొళ్ళీ దే నీవేమి నేతువు 
దారిదప్పి సూటింబడ దరిచేరే మిదివో 


నేసవెట్టినవా (డవు చేకొనేవుగాక యింక 
'వేసరేవా యిందువ౦క వీడీనా పొందు 
ఆసపడి తమకాన అలసినదాన( గాన 
వేసినప్టేవేసి నిన్ను వేండుకొనే నిదివో 


1 కలది +- అఆడితి. 


847 


॥ పల్లవి] ' 
న. 


॥ ఏలి 11 


॥ ఏలి ॥ 


॥41ఏలి॥ 519 


॥ పలవి ॥ 
యం 


॥ నేర ॥ 


848 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వలపించినవాండవు వద్దనే వుండేవుగాక 
తల౭గేవా యింతలోనే తస్పె(ప్పీగనా మాట 
బలిమి నీచనవున( బరగినదాన( గాన 
పిలిచి నిన్ను జంకించి (ప్రేమచళ్లే నిదివో ॥ నేర 


అంటికూడినవా(డవు ఆదరించేవుగాకి ట్ట 
జంటవా నేవా మొగచాటున్నదా 
యింటనే శ్రీవేంక పేశ యిరవై నదాన( గాన 


దంటనై నీసరసొన దక్కితి నే నిదివో 1 నేర! 520 
రామ్మకియ 
ఓపినదాన( గాను వూరశకే సుద్దుల కెల్లా 
సీపాదము నేవ నేసి నిలుచుంట చాలదా ॥ పల్లవి ॥ 


మొక్కుచు నీకొకమా(ట మొన్ననే విన్నవించనా 
- పక్కన నన్నేల వొడ(బరచేవంత 
చిక్కినవారిపై నేల చేంతలెల్లాః జేసేవు 
వొక్క.టె నీవారమని వుండుటిది చాలదా ॥ ఓపి ॥ 


వేమారు నే నిన్ను వేండుకొననా ఇందా(క 
నామువార నాతోనేల నవ్వేవంత 
దీమసములేనివారి. దెగి యేలసరచేవు 
(పేమతోడ నీతో గొంత పెనంగుట చాలదా ॥ ఓపి॥ 


కందువలంటుచు నిన్ను6 గా(గిలించుకొననా 
అందరిలో నన్ను మెచ్చే వస్పటి నీవు 
విందువెట్టి యిట్టె శ్రీవేంక పేళ కూడితివి 
పందెమాడి నీమాటలో పరగుట చాలదా 1ఓపి॥ 521 


శృంగార సంకీర్తనలు 848 


మాళవిగొళ 
ఆలనంచనే(టికి దండనున్నవారి. జూచి 
వెలయ/గ నేమెల్లా వింతవారమా ॥ పల్లవి ॥ 


సిగ్గువడ్డదానవు చింతతోటిదానవు 
యెగ్గులు. దప్పులు నింక నే/టికమ్మా 
దగ్గరి యాత(డేమెనా(దడవినా చేతలకు. 
నగ్గమైతి వింక నీకు నం కెలాయనమ్మా ॥1తఅ॥ 


జవ్వనపుదానవు సతమైనదానవు 
యెవ్వరిబుద్దులు వినవే(టికమ్మా 
పువ్వుల వేసి యాతడు పూంచి సన్నలునేయ6గ 
నవ్వితివి నీకు ని;క ననుపాయనమ్మా 1త9॥ 


మంతనపుదానవు మాటలోనిదానవు 
యెంత నేసినా. జెల్లె నేమమ్మా 
చింతదీర నింతలోనె శ్రీవేంక పేశుండు గూడె 


అంతరంగ మెల్లా నిండె ననువాయనమ్మా ॥త9౪॥ 522 
రేకు [088 ముఖారి 
రమ్మనవు బొమ్మనవు రాజసము నెరపేవు 
_తెమ్మలుగా నవ్వునవ్వి తెలుసుకోవే ॥ పలవి ॥ 


చెప్పుడుమాటలు విని, చెలువుండు నీకిచ్చిన _ 
కప్పురమేంటికి నీకు/(వు?) గాదనేవే 
దప్పిదేరేమోవితోడ తలనంచుకొని యాత6_ 
డప్పటనుంటియు నున్నా డది గదవే ;రమ్మ ॥ 


త50 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇంగితాకారాలు చూచి యీతండు వెట్టినతమ్మ 
యెంగిలి యనుచు సారెనేల మొక్కేవే 
వుంగరము చేతికిచ్చి వూరకే యానలువెట్టీ 
అంగవించి నిన్ను(బాయ. డదిగదవే. 4 రమ్మ ॥ 


వింతవాసనలతో నీవిభుండు కొంగువట్ట(గ. 
ఇంతలో దప్పించుకొంటానేల లో6గేవే 
అంతటిశ్రీ వేంక పేశు డాత.డే నిన్నిటు గూడె 


అంతరంగ మెల్లా( జెస్పె నదిగదవే 1 రమ్మ ॥ రిం 
ఆహిరి 
మంచిదాయ మేలు మేలు మాకు నది పరిణాము 
అంచెల నాకె నిన్ను ఆదరించెనా ॥1 పల్లవి ॥ 


చెల(గివున్నా (డవు చిమ్ము(గళలతో నేడు 
మలసి నీతో నాపె మాటలాడెనా 
సౌల'నేవు కెల నేవు సుమాళముతో నప్పటి 
కులికి నీపై నాపె గురుతులు నించెనా ॥ మంచి ॥ 


ఇందరికి నీవేళ యేమడిగిన నిచ్చేవు 
విందువలె నాపె నీకు విడెమిచ్చెనా 
పందేలకే పెన(గేవు పారిపారి మాతోను 
సందడించి తనమోవి చవిచూపెనా ॥ మంచి ॥ 


గక్కన నన్ను మన్నించి కా(గిలించి కూడేవు 
పుక్కటగాక నీ కాసె బుద్దిచెస్పెనా 
యిక్కువతో శ్రీవేంక'పేళ నన్ను నేలితివి 
వక్కణించి నీకు జెప్పి వరుసకు నంపెనా ॥మంచి॥ 52! 


శృంగార నంకీ ర్తనలు 


దేవగాంధారి 
సారపునవ్వులతోడి సటకాండా 
పోరచిపొరుగులనే బుద్దిచెప్పరా 


చలము సొదించేనంకే చవి చాల దించుకంత 
వలపు చల్లే నం'పే వాసి చాలదు 
బలిమి చూపేనం పే పొడిపంతము చాలదు 
యెలమి నీతోడిపొందు లెట్టు నేతురా 


సిగ్గుతోడ నుండేనం యే నెలవులే దెవ్వరికి 
దగ్గరేనంపే దంటతనము లేదు 
వెగ్గళించేనం పే నీతో విరసమేమియు లేదు 
యెగ్గదప్పులేక నేవ యెట్లు నేతురా 


మజ(గున నుండేనంపే మనలో భేద మెజ(గ 
జఅనేనం పేను నీసర వెజ(గ 
గుజీగా (శ్రీ వేంకటాదిగో విందరాజ నేండు 
యెజుకతో( గూడితివి యి6ంకనేమి నేతురా 


మధ్యమావతి 
పరాకు నేయకురమ్మ పడ(తులాల 
సరాగాన బాగాలీరే సతులకు( బతికి 


మాటల, దేటలు చల్లి మగువలిద్దరిమీ (ద 
కూటువ( బాదాలు చాచి కొలువున్నా6డు 
చాటుచు నవ్వులు నవ్వి సన్నలు కన్నుల జేసి 
వేంటలాడీ వలపు గోవిందరాజు లిదినో 


851 


॥ పలవి ॥ 


,సార॥ 


॥ సార ॥ 


॥సార॥ 52 


4జపలనవి& 


8కి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నొ తగిలి పానుపుపె నుంగరప్పవేళు చూపి 
అజాత యా ఉం 
గుత్తపుగుబ్బలంట(గ( గోరుచున్నాండు 
పొత్తుల మోవులు చూపి పూవులవాట్లు వేసి 
విత్రీ దమకము గోవిందరాజు లిదివో 


లోననే యేపొద్దునుండి లోక మెల్లా. దెలుసుక 
మానినులకా(గిళ్ళ మరిగున్నాండు 
నానినచెమటలతో నంటు్థశ్రీ వేంక పేళు(డై 
వీనులలో మాటాడీ గోవిందరాజు లిదివో 


ఖ్రైరవి 
ఏమి నేసీనని నీవు యేలడి గేవు 
కామించినచెలి నిజ్లై కరుణించు మిపుడు 


నీమీ(దిచి త్తమున నిద్దుర కంటికిరాక 
కోమలి కత చెప్పించుకొంటా నున్నది 
దోమటితో మదనునితుమ్మిదబలములకు 
దామెనగా. గొప్పు విడిదల 'నేయుచున్నది 


చెలుల నీకడకంపి చిమ్మేటియాసలతోడ 
శెలన నడిమివాకిట నున్నది 
పొలసి తనచూపులు పూవులబాణములకు 
బెళకులు లేకుండా( బెనంబెట్టుకున్నది 


దగ్గర నిన్ను రప్పించి తమకము రెట్టించ6గ 
సిగ్గుతోడ విన్నపాలు నేయుచున్నది 
యెగ్గుదీర (శ్రీవేంక పేళ నేండె కూడితివి 
నిగ్గులను నవ్వుకొంటా నెలవున నున్నది 


॥ పరా॥ 


॥ పరా ॥ 5246 


1 పలవి॥ 
న్న 


॥ ఏమీ ॥ 


॥ ఏమి ॥ 


॥ ఏమి॥ 50 


శృంగార సంకీర్తనలు 


ఆహిరినాట 


వద్ద వద్ద 'వేగిరాలు వనితతోను 
పొద్దువొద్దు సీనిజము పొదిగొం'పే6 జూలును 


కలువ రేకులవంటికన్నులకలికి నీమై 
సొలసి సొలసి చూచి సోదించీని 
కొల(దిమీజ€గ నీకు( గోపమేల తాపమేల 
మొలచి నీవొళ్ల కల్ల మోవకున్న(జాలును 


నాలికస్పురమునంటినవ్వులచెలియ నేండు 
లోలత నీమనసు దెలుసుకొనీని 
వోలి నీకు నింతలోనె వొప్లేల సత్యాలేల 
తాలిమితో సీతగవు తప్పకున్న(జాలును 


తీగెలవంటిచేతులతెణఖన కొ6గిట నించి 
ఆగతి నిన్ను రతుల నలయించీని 
వేగిరమే(టికి శ్రీవేంకపేళ యిటువలె 
బాగుగా( బెన(గి మీరు పాయకున్న(జాలును 


రేకు 1069 ముఖారి 


వలయ్య మాకు నిది యెంతదోసము 
యీలీల( దస్పకచూచే వెజంగనివారమా 


పగటు గోపికలతో! బరచవై వుంటివని 
జగమెల్ల నిన్నే చాకేరు 
వెగతై నీవీనులనే వినవయ్య వీదివీది 


నిగిడి నేండు గొత్తగా నేము గడించేమా 
కా 


త్రి 


॥పల్రవి॥ 
ఉరి 


॥ వదు ॥ 
"౧ 


॥ వదు ॥ 
ది 


;వదు॥ 5286 
౧ 


॥ ఏల ॥ 


శకి. థ్రీ కాశ్లపాక అన్నమాచార్యుల 


యిక్కున రాచకూంతురు నెత్తుకవచ్చితివని 
యెక్కడ చూచిన నీవై నిదే సుద్ది 
నిక్కము దెలుసుకొం పే నీవుచేసినచే(తలే 
వృక్కున మాకెంతగుండె వూరకే మిమ్మాడను ॥1 ఏల ॥ 


మించు(దా మెరలోసతి మెడంగట్టుకొంటివని 
యెంచేరు కొలువులోన యిదే దిష్టము 
కొంచక శ్రీవేంక పేళ కూడితివి నన్ను' నిళై 
. టబ 


మంచముపె6 గళదేరీ మణి యే(టిపనులు ॥1ఏల॥ 520 
(శ్రీరాగం 
నిండునాపాయము నే(డు నాచేతిది 
గుండెలో నీయాసలై తే కోటానంగోట్లు ॥ పల్లవి ॥ 


తనివోదు నిన్ను మతి(దలపోసినా నాకు 

మనసులోపలికాంచ మథి యెట్టిదో 

నసి నవ్విన ముచ్చటలు దీరవు 
పెనంగేటిసంతసపుగ్యబేమ యెట్టిదో ॥ నిండు ॥ 


కన్నులలో తమి వోదు కదిసి తస్పకచూచి 
ఇన్నిటా నాతరితీపు లెటువంటివో 
యెన్నిమా6ట లాడినాను యేంళటలు వాయవు 
సన్నల నాలుకమీ(దిచవు లి(క నెట్టివో ॥ నిండు ॥ 


కాయముపై కసి వోదు కా(గిట బిగించినాను 
చాయల సన్నల సాహసము లెట్టివో 
యీయెడ శ్రీవేంక పేళ యీడేర నన్ను6 గూడితి 
మాయనిమనలోపలిమాటప 'పైట్టివో . - నిండు ॥ 500 


శృంగార సంకీర్తనలు 885 


వరాళి 
ఆసపడ్డవారికి నడ్డమేడది 
వానులసిగ్గులతోడ వడ(బడనే(టికి ॥ పల్లవి ॥ 


తస్పకచూచితే నీవు తలవంచుకొనెం జెలి' 
యిప్పటి మీలోనిసుద్దు లే(టివోకొని 
చెప్పరాదా మాకు నవి చిక్కులు వాపేముగాని 
దప్పిదేరేమోవులతో డడ(బడనే(టికి ॥ ఆస ॥ 


నీవు మాటలాడ(గాను నెలంత *తో మాటలాడీ 
యేవేళ నీవాపె నేమంటివో 
చెవదేర నవ్వరాదా చెలంగఈజే సేముగాని 
వేవేలుసణ6(గుల వేసర(గనే(టికి ॥ ఆస ॥ 


కొంగువట్టి తియ్య(గాను కొనగోర నదిమీని 
యింగితాకొరాలు మీకు నెటువనంటివో 
అంగవించి కూడితిరి అజ్టై (శ్రీవేంక పేళ. 


కంగ కిజ్టై వుండరాదా కడుజంకె లే(టికి 4 ఆస॥ 58! 
ఆందోళి 
వెనకటిపొందు గద్దు 'వెజపేల నీకును 
అనుమాన మి€కనేల ఆడవయ్య మా(ట ॥ పల్లవి ॥ 


సిగ్గులు మోమున౦గాని చిత్తములోపల లేదు(వు?) 
దగ్గరి కూచుండవయ్య తరుణివద్ద 
వెగ్గళించినా నిన్ను వింతలా నీకు నాపెకు 
" _ అగ్గమైనదా(కా నింతే అంటవయ్య చన్నులు ॥ వెన ॥ 


పపము పాత్ర తపన పడత్తాల తటే ప్తమ తనయ పత్తాడాల ప్త పవలతాల్త నలప తత పనా తంటా న బతాణడాంతడ నాకాలని తాకాల కా గ 


1 తోజు వెంటనే కొవచ్చు. 


858 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


.'జంకెలు బొమ్మల(గాని చలము లోపల లేదు 
వంకలు దీరచవయ్య వడి( గురులు 
మంకున( దిట్లినా విన్ను మచ్చిక. నీమీ(దం గదు 
ట్‌ ౧ 
సంకెదీరుదా(కౌ నింతే చల్లవయ్య వలపు ॥ వెన ॥ 


మజ(గు రెస్పల(గాని మర్మము లోపల లేదు 
యెఠి6గి మోవియ్యవయ్య యెదురుగాను 
జఅసి (శ్రీవేంకకేళ సతి నిజ్టై కూడితివి 


నెణవై నదా(కా నింతే నిచవయ్య కరుణ ॥ వెన ॥ $89 
లలిత 
పచ్చిదేరినపనికి. బరాకులేల 
మచ్చికతో మీరిద్దరు మన్నిం౦చేవారము ॥ పల్లవి ॥ 
ద . ణా 


ఇంతి సనీమొగము చూచ్చె ఇన్నిటికి నొడ(బడి 
అంతరంగములోపను లానతీవయ్యా 
వింఠవారమా నీకు వింటేనేమి సిగ్గుగాదు 
చెంతల మివూడిగాలు నే నేటివారము ॥ పచ్చి॥ 


సతి నీతో మాటలాడె చనవెల్లా( జెల్లించె 
మితిమీర నవ్వునవ్వి 'మెచ్చవయ్యా 
మతకపువారమా మరఈ(గు లిందులోనేల 
అతివకు నీకు నేము అడపమువారము ॥పచ్చి॥ 


తరుణి కౌ(గిటల గూడె తలపెల్లా నీడేరె 
పొరసి నానారతుల భోగించవయ్యా 
సరివారమా నేము చాయల శ్రీవేంక పేళ 
ధరలో. గూడితివి సీదయలోనివారము ॥ పచ్చి॥ 00 


శృంగార నంకీర్తనలు 857 


మాళవి 
_అందుకు(గా చెలి నవ్వి అంగ మెల్లా6 డెమరించె 
సందడిజాణతనాల సరసు(డ వవుదువు ॥ పల్లవి ॥ 


తెస్పమీ(ద నుండి నీవు దిక్కులు చూడ(గాను 
అప్పుడు తామెరం గొని ఆతివ వేనె 
తప్పువట్టి యంతలోనే తాకెనంటా నీమేను _ 
రెప్పలెలత్తి చూచేవు రేసు లికనే(టికి' ॥ అందు ॥ 


పంతముతో జలకేలి( బరాక్రై వుండ(గాను 
అంతలో జలము చల్లె అంగన నిన్ను 
వంతుకు దిప్టేవు నీవన్నె దొప్పందో6గెనంటా 
యెంత బొమ్మల జంకించే వెగసక్కేలే(టికి ॥ అందు ॥ 


చంచుల. గోనేటిలోన చల్లంగా సీవు దేలంగా 
మించి కౌ(గిలించె నలమేలుమంగ 
ముంచి (శ్రీవేంక పేశుండ మొక్కేవు బిగించెనంటా 


పొంచి సరివెన(గేవు బూటకములే.టికి ॥ అందు ॥ 584 
రేకు 1000 రామ్మకియ 
ఐతేనేమి దోసము అపరాధమేమి సీకు 
కాతరముగలిగినఘను(డవు నీవు |! పల్లవి ॥ 


పుక్కి ట(టోసినయట్టిబుద్దులు నీకవి సుమ్మీ 
తక్కక ఆ కెవెట్టినతమ్ములము 
అక్కడ నీకు నేను ఆకుమడిచియ్యలేదు 
యెక్కడనుండి వచ్చెనో యేల లేదనేవు ॥ ఐతే॥ 


88 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వుంకువిచ్చి కె కొన్నవొగి *సంచళారుసుమ్మీ 

అంకెల నీకొనవేలిఆవుంగరము 

పొంకాన నే మెన్నండు పూంచి యిచ్చినది లేదు 

లంకె. బెటుకొంటివి పల్తదా లేలాడేవు ॥ ఐతే; 
వుమ్మడి నాపె వెట్టి వొరపువలపుసుమ్మీ 

కమ్మి కా(గిటనంటినగందము నీకు 

నెమ్మది శ్రీవేంకటేశ నీవు నన్ను గూడితివి 

అమ్మకో(రో?) నే నెల(గని వానలేల 'పెష్టేవు ॥ ఐతే॥ 50 


కాందోది 


వద్దు వేండుకొనవయ్య వనిత చేతిలోనిది 
పెద్దరికానకే పొంచీ( (బేమగల దాపె 1 పల్లవి ॥ 


కప్పురాన వేనె నాపె గందవొడిని వేనేవు 
యెప్పుడు నందుకునిందు కెంతమాతము 
చప్పనివలపుగాదా సరిగానిపనులకు 
కుష్పళ€ంచి అందుకేపో కోపగించె నాపె ॥ వద్దు 


కంటసరి యిచ్చె నాపె కప్పి వుంగర మిచ్చేవు 
యింటిలో నందుకునిందు కెంతమ్మాతము 
వొంటినితల(పుగాదా వోపికగానియీవులు 
'పెంటలుగా నందుకేపో పెనంగె నేండాపె ॥ వద్దు॥ 


చన్నుల నిన్నా త్తె నాపె సరిగా మోవి ఇచ్చితి 
ఇన్నిటా మెచ్చాయ ని(క నెంతమ్మాతము 
యెన్నగ శ్రీవేంక 'పేళ ఇ్లై నీవు గూడితివి 
మన్ననల దై 'దెవారి మరిగిన దా పె ॥ వద్దు ॥ 000 


[సమానము వింతై నది, ఇటంవశషణనే వ విశేష్యానికిమధ్య * వొగి”అనే 
అవ్యయము, ఈ “వొగి' యతినిర్భంధము కొవచ్చు. 


శృంగార సంకీర్తనలు శ50 


పొడి 
గందమందుకో వయ్య కలికి సీ కొస.గీని 
అందుకునందుకే సరి అధికము వలపు *పల వి ॥ 
ల 


దవ్వులనుండినపతి దగ్గరివచ్చినప్పుడు 
రవ్వలై నకోపము రాకుండదు 
నవ్వులును( దోడనే నయములు చూపకుండదు 
యెవ్వరికి నిందుకు(గా నెగ్గులేల యెంచను ॥ గంద॥ 


తలవంచుకొన్నవాండు తప్పకచూచితేను 
'మొలకపంతాలు గడుమావకుండవు 
అలరి అంతటిలోనే ఆసలు రేగకుండవు 
చలము లిందుకు(గాను సాదించనే(టికి 1 గంద॥ 


మెడ(గట్టకొన్నవాండు మేలములాడితేను 
అడియాలములు మేన నంటకుండవు 
అడరి శ్రీవేంక పేళశ ఆపె యలమేలుమంగ 


వొడికమె కూడితిరి వోసరించనే(టికి 4గంద॥ 587 
గళ 
ఏమన్నా నంటివిగాని యెంచిచూచితే నేండు 
కామించునాయకునిపై 6 గల్లలేదే యింకను ॥ పల్లవి ॥ 


ఆనలువెట్టుకో గానే ఆడెనంటా లేనిమాట 
పూని యేల గడించేవే పురుషునిపై 
రానికోపమున నింత రవ్వ నేసితే' నెల(గ 
కానిమ్మన ఆతనిపై కల్లలేదే యెపుడు ॥ ఏమ | 
త్రీగీఠలుగలది చిలుముదిన్నందున నే నూహించినది, 


8600 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


సాదువలె నుండ(గాను సన్న నేసీనంటా నెందో 
వేదలేల కప్టేవే విభునిమీ(ద 
వాదులొకటి పై(బెట్టి వంకలొ త్తితే నెజంగ 
కాదన నాతనిమీ(ద “కల్లలేదే యిపుడు ॥ ఏమ ॥ 


కొంగువట్టి కొసరంగ కులికి తీనెనంటా 
వింగళీంచేవేలే (శ్రీవేంక పేశ్వరు 
చెంగట( గూడినందుకు, చెనకితే నే నెఅంగ 


కంగులేనియాతని'పై కల్లలేదే యిపుడు ఏమ ॥ 
సౌరాష్ట్రం 
అటువంటివానినా అలయించేవు 
సటలు నీ కాత(డు చవిచూప(జాలండే ॥1 పల్లవి ॥ 


మొక్కలపుమాటల మొనగోరినాటుల 
తక్కులంబెప్టేవేల తగ దాతని 
చిక్కనినవ్వులు నవ్వె సిగ్గులెల్లా( బెడ(బాసపె 
వెక్కసాన( బతి నీపై వింత నేయ(జాలండే ॥ అటు ॥ 


బొమ్మముడిజం కెలను బూటకప్పలం కెలను 
చిమ్మనేల కోపమెల్ల ( జెల్ల దాతని 
సమ్మతించ నిన్ను జేనె చనవులెల్లా, జెల్లించె 
కమ్మనిరమణు(డు గాత నేయ(జాలండే ॥ అటు ॥ 


పూవులచెందులవాట్ల '“బొంకులకన్నులగీ (గీం ట్ల 
కావరించనే(టికే కా(గా దాతని 
మోవియిచ్చి నిన్ను( గూడె మోహమెల్లా నిండ(జల్లై 
(శ్రీవేంక పేళు. డితండు చనక;గ(జాలండే ॥ అటు ॥ 58 


* క్రీగికలుగలది చిలుము తిన్నందున టు 1, సంయు క్తృపూర్వమందున్న 
బూపూర్ణానుస్వారము * కంసా' దులందువతె పూర్ణానుస్వారానికే గుర్తు కావచ్చు. 


శృంగార సంకీర్తనలు . , 881 


ఆహిరి 
సీయంద్దు నేరమి లేదు నే నెజంగనై తి(గాక 
_ ఆయమైనయెమ్మెకాండ వవుదువయ్యా ॥ పల్లవి ॥ 
రా ఫ్రీ 


నంతనాన నే సీతో మా(ట్రలాడినవియెల్ల 
అంతరంగముగ. జెప్పె నాసపె నాతోను 
యింతలోనే పెద్దరికా లేడేడ నాడుకొంటివి 
అంతటిద్తొడ్డవాండ వపుదువయ్యా ॥ నీయం ॥ 


గుమితాన నీవు నేనుం గూడినకూటములెల్ల 
అమరఃగ నాపె చెప్పె నందరితోను 
రమణు(డ సీవల్లప్తు రచ్చ(బెట్టుకోవలెనా 
అమసి(రిగన ని6(నింఛడుదొర వవుదువయ్యా ॥నీయం ॥ 


ముచ్చట సీవును నేను మోహించినచే(తలెల్లా 
పచ్చిచేనె. జెలులతో( బైపై నాపై 
అచ్చమై శ్రీవేంక పేళ అప్పటి నన్ను( గూడితి_ 


వచ్చుపడ జాణ(౦డ వౌదువయ్యా ॥ నీయం ౪ 540 
రేకు 1091 బౌళి 
నన్నేల యసపెప్టేవు నోయకునిమీ(దను 
పిన్నదాన ఆతనికి. బ్రియమాడేదానను ॥ పల్లవి ॥ 


'పెలచుమాటదానవు పెద్దాలవు 
అలరి నీవే యతని ననవమ్మా 
వలచినదాన నేను వద్దనుం డే దానను 
పిలువనేరుతు(గాని విగియంగనేరను ॥నన్నే ॥ 


శ్రీగిళణు గలవి చిలుము తిన్నవి. 


881 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


చనవరిదానవు చలమరిదానవు 
చెనకి సీవేమైనా. జేయవమ్మా. 
ననిచినదాన నేను నయగారిదానను 
వినయమే నే రుంగాని వేసరించనేరను 


తగవరిదానవు తమకపుదానవు 
సొగిసి నీవే దయ(జూడవమ్మా 
మొగమోటదానను ముంచి (శ్రీవేంక కేళుండు 
జిగి( గూడె బొంకనేర చెంగలించనే ర్తును 


సామంతం 
నేసినట్టితప్పు గాచినదే దొరతనము 
వాసుల నాతనిమేలు వన్నె వెట్టరాదా 


చలము సాదించరాదు చనవుమెరయుచోట 
చలివాయ( బతినేల సాదించేవే 
తెలిసినపనులకు తేటతెల్ల మి(కనేల 
కులికి పయ్యదమజ(గున దాంచరాదా 


మొక్కలములాడరాదు మొగమోడేయట్టిచోట 
కక్కసించి యేల తారుకాణంబె ప్టేవే 
వొక్కై నమీ(ద మటి వూరఃగలసుద్దులేల 
అక్కున(బెట్లుక అప్నే ఆదరించరాదా 
ట్‌ ము 


సిగ్గులువడ॥గ రాదు చేకొనికూడినచోట 
దగ్గరుండి యి(కనేల తలవంచేవే 


యెగ్గుదీర శ్రీవేంక పేను డిబ్జై నిన్ను( గూడె 


వెగ్గళించి మోవితేనె విందు వెట్టరాదా 


11 నన్నే ॥ 


॥నన్నే॥ 54! 


పల్లవి ॥ 
ఉం 


బీ 
రా 


॥ నేసి! 


॥ నేసి॥ 041 


శృంగార సంకీర్తనలు 


రామ్మకియ 
ఆపె కావలె నొండె అసె నేనే కావలె 
యేపని కేపనినేనే వింకనేడ సుద్దులు 
గద్దరిచూపుల జూచి కన్నులనే మాటలాడి 
తిద్దుకొనె నిన్ను6 జేతికిలోనుగా 
వొద్దనుండి మమ్మునేల వొడ(బరచేవు నీవు 
యిద్దరికి నోపుదువా యి(కనేడ సుద్దులు 
వోరికొట్లు గొట్టి నిన్ను వొరసి చన్నులనొత్తి 
సారె నలవాటునేనె జంట నీకాపె 
చేరిచేరి మమ్మునేల చెనకేవు నీ విప్పుడు 
యేరా మమ్ము. గొసరే వింకనేడ సుద్దులు 
కమ్మటిని మోవి నీకిచ్చి కా(గిటను బిగియించి 
నమ్మించి దక్క(గొనెను నవ్వుతా నిన్ను 
దొమ్మి నేసి నను నీవు తొడి(బడ( గూడితివి 
యెమ్మెల శ్రీవేంక పే యి(కనేడ. సుద్దులు 


కాంటోది 
* రావే ఆతడు నిన్ను రంళునేసి పిలిచీని 
తావలనే లో(గుకే తగునేరుపు 


బలిమి(6 బెన(గరాదు పాయపువారి కెల్ల 
వలనై నచనవు చూపవలె(గాని 
కలిగిన వేడుకలు కై వాలకురోడ్డాను 
నెలవున గూడు పే నెరవై ననేరుపు 


108 


॥ పల్లవి ॥ 
యం 


॥ఆపె॥ 


॥అఆపె॥ 540 


॥ పల్తవి ॥ 
యి 


॥॥ రావే | 


* ఈ పాటలో వల్తవిభాగమంళా చిలుముదిని దుంకలు పడినది. గీతలు లేని -- 
స్థలముమ్యాత్రము స్పష్టముగ నున్నది. మిగతంళా గుడ్డిగుర్తుతో నే నూహించినది, 


1. త్రీగీతలు గలది చిలుముదిన్నబాగము. 


864 ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వాదు లడువ(గరాదు వలచినవారి కెల్ల 
నేదదేరి చెప్పినట్లు చేసు కేకాని 
పోదిగొన్నకోరికలు పొది విచ్చకుండాను 
సాదువలె లోనా ఇ చక్కవినేరుపు ॥ రావే॥ 


సిగ్గులువడ(గరాదు నేసపాలవారి కెల్ల 
నిగ్గుల( గాంగిటం గూడి నిక్కు కేకొని 
అగ్గమై శ్రీవేంక పేక డరసి నిన్ను గలనె 


కగ్గులేక సుఖించుపే కడునేరుపు 1రావే॥ 544 
శుద్దవసంతం 
నీవే యిన్నిటా(గల నెరజాణవు 
తావుల సీవన్నమాఃట తలంచుకోవయ్యా ॥ పల్లవి ॥ 


బొమ్మలలో సరసము పూంచినజంకెనలు 
నెమ్మనపుసరసము నిండినగుట్టు 
తమ్మి మోముసరసము తనివోనినగవులు 
తెమ్మలుగా జెలి యాడీ తెలుసుకోవయ్యా ॥ (నీవే ॥ 


కొనగోరిసరసము గురియైనతా(కులు 
తనువుపై సరసము తడంబాట్లు 
చనుమొనసరసము సారెసారె కులుకులు 
పనివడి యిందునే తెప్పల( దేలవయ్యా ॥ నీవే ॥ 


పెదవులసరసము [పియములముచ్చటలు 
చదురై నరతిసరసము ముద్దులు 
నిదుల(శ్రీవేంక పేశ నీచెలి. గూడితివి 
వదలక యిన్నియు నవధరించవయ్యా 1నీవే॥ 545 


చా శేసిళలు గలది చిలమదిన్నది 








“శృంగార సంకీర్తనలు 8605 


సాళంగనాట 
ఏమిటికి బుద్దిచె ప్పేమే యి(క నీకు 
కామించి యాతని కిచ్చకములే ఆడేవు ॥ పల్లపి ॥ 


ముంచి మోహపువారికి మొగమోటలేకాని 
యించుకంతనిష్టారమూ నెజ(గరు 
చంచుల నెడసితేను సాహసములేకాని 
పంచల. దాలిములను పట్టలేరు మనసు ॥ ఏమి ॥ 


ననిచినవారికి నగవులే వచ్చు(గాని 
'పెనంగినకోపము పెంచరు 
తనివోక వుండితేను తమకమే హెచ్చుంగాని 
గునిసి వేసటలకు గుజిగారు “4 ఏమి॥ 


కూటినట్టివారికి కోరికలే మించు.గాని 
వాదు చేరనక్షాణిలి వదలరు 
వీడెమ్నిద్చి కూడెను శ్రీవేంక పేళు( డిజె నిన్ను 


వేడుకలు మీవఠెనే విడువరు లోకులు ॥ ఎమి ॥ 546 
రేకు [002 గుండ్మ్యక్రియ 
ఇద్దరితో నాలినేయ నింకనే(టికే 
బుద్దులెల్ల నీ వక్కున! బోసిచూపరాదా ॥ పలవి ॥ 
ది గొ ్ట గా 


చనవున నాపె నిన్ను సాకిరు లడుగంగాను 
తనువులోపలిమాట దా(తురా 
సునిసి నామొగమేమి చూచి నీవు లోంగేవు _ 
మనసునం గలయ ప్లే మాకు! జెప్పరాదా ॥ ఇద్ద॥ 


* క్రిగితలు గలది చిణముదిన్నది, 


న. థ్రీ కాళ్లఫాక అన్నమాచార్యుల 


నట్టనడుమ నీలావు నమ్మి యాపె వుండంగాను 

- పట్టిపెనంగేపనికి పరాకౌదురా, 
యెట్టయెదుటను మాకు నింతయేల వెజచేవు 
బెట్టి నీవు మాతోను( బెన(గంగరాదా 


మోసదీర ఆపె నేండు మొక్కులు మొక్కగాను 
యీనులు రేసులు మరి నింకనెంతరా 
నేసవెట్టి కూడితివి (శ్రీవేంక 'పేశ్వర నన్ను 
ఆసపడ్డవారిని మ మ్మాదరించరాదా 


'దేసాళం 
వేడుక నే. జేసితేను వెంగెమందురా 
కోడెతన మెల్ల నాపై గురి నేనేవేరా 


చిగురు(బెదవి వంచి బెప్పితి నేం (బియములు 
నగవు లింకానేల నాతో నీకు . 
అగడు నే6 జేసితే నాయములు సో(తెంగాక 
తగు(బలుసో(కులకే తమకించే వేరా 


కొనగోరు వంచి నిన్ను కొసరితి. బలుమారు 
పెన(గ నీంకానేల వింకాన నీకు 


1 ఇద్ద ॥ 


॥ ఇద్ద ॥ 547 


॥ పలవి ॥ 
మ్‌. 


॥ వేడు ॥ 


మొనలు నే( జూపితి నామోహములు రే(గె(గాక 


కొనచంద్రవంకలకే గుంపించేవేరా 


గట్టిచన్ను లిటు వంచి కా(గిలించుకొంటి నిన్ను 
గుట్టు నేయ ని(కనేల కొసరి నీకు 
న్య 
ఇవ్లై (శ్రీవేంక పేళ యిందుకే మెచ్చితి(గాక 
చుట్టపురతుల కింక సూడువ స్టే వేరా 


॥ వేడు || 


॥వేడు॥ 510 


శృంగారసంకీ ర్తనలు 


పొడి 
నిన్నరానికోపము నేండే(టికే 
పన్ని నీచేంతలచే భమయించరాదా 


మొగము చూచి నీపై మోహ మాతండు చల్లంగా 
నగరాదా కొంతైనా నాలి యేంటికే 
బిగువు చూపకుండితే పిరిదీసినట్లుండు 
తెగువతో దీమసము తెచ్చుకోరాదా 


దగ్గర వచ్చి విభుండు తమకము రే(చ(గాను 
సిగ్గులు విడువరాదా చింతలే(టికే 
కగ్గుదేరి యంటకున్న కె కోనియట్లుండు 
లి యా గా 
'వెగళించి మచ్చికలు 'వెదచలఅరాదా 
లి ఉం 


శ్రీవేంక కేళుండు నిన్ను! జిత్తగించి కూడగాను 
భావించి మెచ్చంగరాదా పంత మేంటీకే 
మోవితేనె లియ్యకున్న మొరంగినయట్లనుండు 
సావధానాన నన్నిటా చనవియ్యరాదా 


కాంటోది 
మించి నారమణు(డవు మేనవా(డవు 
వంచుకొని తిద్దకొ నేవారిచేతివా(డవు 


వేళలు గాచితినంటా వేసరించనై తినంటా 
వేలెత్తి దుమ్మేల మెచ్చి వింత నేనేవు 
నీలాగు లెజంగనా నీవే నేంగానా 
పాలుమాలితే నిన్నిస్లే పచ్చినేయవలెనా 


807 


॥పలవి ॥ 
న్‌్‌ 


॥ నిన్న ॥1 


11 నిన్న 11 


నిన్న ॥ [49 


॥ మించి ॥ 


888 శ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
కొమ్మ నిన్ను గంటినంటా కోవగించ నై తినంటా 
వుమ్మడి మాకేల మొక్కి. వూరడించేవు 
యెమ్మెలకా(డవుగావా యిందుకు రాజవుగావా 
దొమ్మికొండనై తే నీకు దూరుగట్టవలెనా 


కందువ నుండితినంటా కౌ(గిలించుకొంటినంటా 
ఇందరిలో మన్నించి యెంత నే నేవు 
సొందినథభ్రీవేంక పేళ భోగించ నింతనేరవా 
అందాలకు మాటాడితే నౌ(గాదనవలెనా 


వరాళి 


నావంటివా రెందరున్నా నయమే నీకు 
పూవువలె భోగించితే పుణ్యములే చేరును 


వానులువంతు లెంచక వద్దనున్న దానను 
వేసరకుమీ నీవెల6ది నేను 
ఆసపడ్డవారిమతి అక్కరదీరిచి తేను 
దోసములే దిందువంక తొయ్యలులు మెత్తురు 


సిగ్గులువడక నీపై జేతులు నే( జాంచితే 
యెగ్గులు వట్టకుమీ సీయింతిని నేను 
వొగ్గినవారిచనవు లొనర జెల్టి ంచితేను 
తగ్గుమొగ్గు లేదు నీదయ లోకు లెంతురు 


అలపుచూడక నిన్ను అ్లై కాంగిలించితి 
బలిమి నేయకుమీ నీపడ(తి నేను 
ఇెల(గి నన్నేలితివి (శ్రీవేంక'శేక నీవు 
సిలుగులేదు నిన్ను. జేరి నేం బొగడుదు 


॥మించి॥ 


॥మించి॥ 500 


॥ పలవి ॥ 
౬ 


॥ నావం ॥ 


॥1నావం॥ 


॥నావం॥ 5! 


శృంగార సంకీర్తనలు. 


, శంకరాభరణం 
తిట్టేతేనే “ెదవినే (వి తేనె గారీనే 
గట్టియాయ నీపనులు కాసీలేవే 


నీమనసువచ్చున కే నెల€తా 
చేముట్టి నీవు నవ్వ(గ జేరి వుండితి 
యేమిటికి నవ్వేవే యింతలో నీవు 
కామినినంటా నుంటి( గాసీలేవే 


సంతము చెల్లినటవే పడతీ 

- మంతనాన నీకు నాకుమడిచిచ్చితి 
రంతులేల నేనేవే రచ్చల నన్ను। యే- 
కాంతమున నీకు. జెప్పే6 గానీలేవే 


కలసితి వన్నిటాను కలికీ 
బలిమి (శ్రీవేంకటాద్రిపళినే తాను(నేను?) 
చలపట్టి యింతయేల సాదించేవే 
కలిగె వీదయ నాపై! గానీలేవే 


కేక 1000 రీతిగొళ 
' ఎవ్వరిఐలువు వీరి నేమందమే 
పువ్వులు బలియంగాను పూంపలాయ నిదివో 


సిగ్గువడివున్న చెలి జేయివట్టితియ్య(టోతే 
దిగ్గనను వినరావితిట్లు దిష్టైను 
యెగ్గువట్టక విభుండు యెగసక్కేలకే మరి 
విగ్గెంగాంగిలించి మోవి పిప్పినేనె నిదివో 
౪020-౯౬27 


॥4పలవి ॥ 
ఉం 


- 4 తిట్టి ॥ 
టి 


జ రిట్టి ॥ 552 


ఇజపల్తవి॥ 
ల్గా 


* ఎవ్వ॥ 


శ70 - '్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మూలనున్న యింతి బిట్టి ముంగిటికి( డీసితేను 


తాలిమి నేయరానివేంతలు చేనెను 


బేలుంర్రైయండ కితండు సియమున( జెలలేంగి 


కాలుదొక్కి. పానుప్పుపె కందువంటె నిదివో 


వొద్దనున్న ఇల్లాలి నురముపై బెట్టకొంటే 


గద్దించి బొమ్మజంకెల గ్లైకొని కూడె (1 
వొద్దికై (శ్రీవేంక పేశుం దొనగూడి మన్నింఎ 
దజు గ్‌ 


'పెద్రరిక మెల్లా( జేసి సియమాడె నిదివో 
౧ గా 


(శ్రీరాగం 
* అంతలోనే నవ్వునవ్వే వౌనే నీవు 
అంతరంగమెల నిండ ఆత(డుగదే 


చిన్న(బోయివుండినది చెలియ నీమోమిదేమే 
చెన్నగునీవిభుండు విచ్చేయ(డాయనా 
వెన్నెలలోపల నుండి వేసవియెండ లనేవు 
అన్నమాటలోనే వచ్చె నాతి(డుగదే 


సొసలెల్లా. జమరించి నన్ననిచెక్కుల( జారె 
అసురుసురుగ నీత( డలయించెనా 
పసురుమొగ్గలు చూచి పంచబాణము లనేవు 
అసమున( జేయిచా(చీ నాతండుగదే 


కాయమెల్ల ( బులకించి కళలునిండె నిప్పుడు 
యీయెడ శ్రీవేంక పేశు( డిటై కూడెనా 
రేయి.బగలాయోనని రెట్టించె వలపనేవు 
ఆయములిన్నీ( దెలిపె నాతండుగదే 


॥ ఎవ్వ ॥1 


॥ ఎవ్వ ॥ 550 


॥ పలవి ॥ 
మ. 


॥ అంత ॥ 


4 అంత ॥ 


॥ అంత ॥ 55! 


1. ఆతండు ఆంతరంగమెల్లి నిడ(గదే , నీవు అంతలోనే వవ్వు నవ్వేవ; బానే. 


అని ఇన్వయము కొలోలు. 


శృంగార వంకీర్తనలు 


గౌళ 
నేశేమెజు(గుదును నీచే(తలు 
అనుక నిన్ను 'వెంగెములాడేపాటిదాననా 


ముచ్చట నీవాడ(గాను మొగము చూచితింగాక 
వొచ్చెములెంచి తప్పు లున్నవంటినా 
తచ్చనలు నే చేర తగులువిరులు నేర 
యిచ్చల నీవే లో6గేవు యేమి నేపితినో 


దగ్గరి నీవు రా(గా6 బాదాలు గడిగితింగాక 
బగ్గన యెవ్వతె దొక్కె పాదమంటినా 
వెగ్గళించ నే నేర వెంగమాడ నే నేర 
సిగ్గువడే వేసనులు చిత్తములో నున్నవో 


గక్కన నీవు గూడ(గ6 గాంగిలించుకొంటింగాక 
మక్కువతో నిన్ను నే నమ్మకయుంటినా 
యిక్కు వెటి౯గి కూడితి విదివో శ్రీవేంక కేళ 
వెక్కసాలు నే నెజ(గ వేడుక నీ కెట్టిదో 


భైరవి 
దేవర విన్నిటా నీదేవిని నేను 
నీవే నా కిన్నియును నేరుపుగుగాక 


యెక్కుడుమా(ట సీవన్నా యెమరాడ(దగవా 
అక్కర మంకుదనాన నాడితి(గాక 
యిక్కవై నతగవు వీవెజ(గనివాళగవా 
చొక్కముగా నానునను సోదించేవుగాక 


871 


జపసలవి॥ 
క. 


“ఇనేనే॥ 


ఇనేనే॥ 


॥1నేనే॥జ 655 


॥ పల్లవి | 


జ రేవ ॥ 


811 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తప్పులు వీపు నట్టితే తారుకాణించ(దగవా 
అప్పటికోపము లా(సనై తిగాక 
శప్పి నీవల్ల నేమైనా కడమలు గలవా 
తిప్పి నాచే/తల నన్ను( దిట్టించేవుగాక ॥ దేవ ॥ 


వొత్తి కౌగిలించుకొం టే వోపనన(దగవా 
చి _త్తగించి రతి నలసీతింగాక 
కొత్తగా (శ్రీవేంక'కేళ కూడితివి నన్ను నిబ్టై 


త త్తరపువా(డవా దయ ఇదిగాక ॥ దేవ॥ 506 
తెలుంగుకాంటోది 
నాయకు(డ సీచిత్తము నాభాగ్యము 
పాయపు(జక్క6దనాన పాయకుందు(గాక ॥ పల్లవి ॥ 


వీనుల. బొంచుకుండితి వేడుకనీమాటలకు 
అనుకొని సరసము లాడవై తివి 
నేనా నిన్ను6 గొసరి నెప్పునకు( దెచ్చేదాన 
_ మోనముతో జేతురె త్రి మొక్కంగల(గార ॥ సయ ॥ 


కన్నుల గాచుకుండితి కదిసి సీమాటలకు 
నిన్ననే రావై తివి నీయంతను 
నన్నువంటిదా నిన్ను నయానక( దీసేది 
'పన్నిననీపాదుకలు పట్టంగలంగాగ ॥ నాయ ॥ 


చేతులు చాంచుకుండితి (శ్రీవేంక పేశ్వర నీకు 
యీతల నన్ను. గూడితి విందుకుగానే 
ఘాతల మాతరమా కర(గించ నీమనసు 
'నీతితో నాతమకము నించ(గల(గాక * ॥నాయ॥ 55? 


శృంగారనంకీ _ర్తనలు | 878 


రామక్రియ 
1నేండే నాగవెల్లి శేండే యిల్లునింపులు 
పోండిమి గోవిందపతి భోగించీ నిదివో 4 పల్లవి ॥ 


అల్ల దే దేవునిరథ మల్ల దే గరుడధ్వజ _ 
మెల్లలోకములు గెల్చి యేంగినదే 
యిల్లి దే లక్మిభూము లిద్దరుదేవుళ్లు వీరె 
చల్లేరు శాసలు( దాము సరికి బేసికిని ॥నేండే 4 


'నేనాపతి యల్లవాండే చేరి దేవతలు వారే 
(శ్రీనారాయణు(డు చెలలగినదే 
ఆనుక యడుగడుగు కొరగించీ వీధులను 
వానలుగా నందరికి వరములొస(గుచు ఇ నే(దే ॥ 


దేవదుందుభులు (మోనె దిక్కులెల్లా. జల్లనాయ 
(శ్రీవేంక పేళు డితండె చిత్తగించీని . 
'నేవించరో భావించరో జీవులాల (బదుకు(డు 


'వేవేలుళోభనముల వేడుకకా( డితండు ॥నేండే॥ 550 
రేకు 1004 జౌళి 
ఏరా నన్నింతలోనే యెంతగా జూచేవు నీవు 
దారతో, సీదాననై నతగవరి.గాక ॥ పల్లవి ॥ 


సారె నిన్ను సాదించ చలమరిదాననా 
వోరిచి నిన్ను(బొం దేటియోగిణి(ని;) నేను 
కూర వండి కస వేరి(రే?)గొల్ల మంకుదాననా 
నేరిచి బితికేననేనీదేఏ, గాక ॥ ఏరా ॥ 


1. ఇది ఆధ్యాత్మకీర్హ్తనలలో . _డగగినది* 


874 శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


కన్నుల సన్ను జంకించేకపటపుదాననా 
అన్నిటా నీతల(పులో యక్షీణి నేను 
విన్నకన్నందుకు( ది ప్లే వెట్టివంటిదా ననా 
సన్నల నీపని నేనేజవరాల(గాక ॥ ఏరా ॥ 


సోలి నిన్నువేసరించేసూడు (బాడుదాననా 
లాలించి నిన్నుంగూడినలక్ష్మీని నేను 
ఆలమాడి పెన(గ నే నందగారిదాననా 


యీలీల (శ్రీవేంక పేళ యింటిదాన(గాక ॥ ఏరా ॥ 559 
ముఖారి 
నిచ్చలు నాపుణ్యము నీచేతిది 
మచ్చరపుదాన( గాను మరియే(టిమాటలు ॥ పల్లవి ॥ 


పంతమాడి నీతోను పచ్చిగా నే వలచితి 
యెంతనేసినా నీచిత్త మేమనే నిన్ను 
దొంతులాయ. గోరికలు దొమ్మి నేనె. దమకము 
మంతుకెక్కె నావయసు మరియే(టిమాటలు ॥ నిచ్చ ॥ 


చలపట్లి సీతోను సలిగెకే పెనంగితి 
యెలమి నీదయే మాస యేమనే నిన్ను 
నిలువెల్ల ( జెమరించె విండె నీపై( జూపులు 
మలసీ నాతలపో(త మరియే(టిమాటలు ॥ నిచ్చ ॥ 


కొంగువట్టి నీకాంగిటం గూడితి శ్రీవేంక పేళ 
యెంగిలి నేసితి మోవి యేమనే నిన్ను 
వుంగరము నాచే! జిక్కె వొక్కటాయ నామనసు 
మంగళాలన్నియు! జేరె మరియేంటిమాటలు ।నిచ్చ॥ 560 


శృంగార సంకీర్తనలు 1875 


సామంతం 


ఇన్నిటా జాణ(డవై తే నేమాయను 
పన్ని చెఅకున( బండువండినశ్నై ఆయను 1పల్లవి॥ 
వ! నొ 


అందరును మనవారె అంగనలు నీకు నేండు 
యెందరు చుట్టాలఇన నేమాయను 
అందుకు(గా నిజాలేల అమర౭జెప్ప(గనేల 
ఇందులోనే వుప్పొరికి ఇనుమడి ఆయను ॥ ఇన్ని 1 


పనికివచ్చినవారె పాయప్పువారెల్ల నీక 
యెనతురు గాక అందుకేమాయను 
వెనకముం దెంచనేల వెజపులు మరియేల 
ఘనముగ. బాలు నీరు గలసినట్టాయను ॥ ఇన్ని ॥ 


తగినట్టిమేనవా రే దండనున్న వా రెల్ల 
యెగసక్కే లిందుకేల యేమాయను 
నగుతా శ్రీవేంక పేళ నన్ను( గూడితి విప్పుడు 


చిగురుతంగేటిజుస్ను చేరినపె ఆయను 1 ఇన్ని ॥ 5601 
గుజరి 
ణి 
ఏమాయ నీకిందుకు నే(టికే సిగ్గు 
చేముట్టి పఏనక లాను టా తల _ ॥పలవి॥ 


మొక్కుచు నీతో నాపె మొచలనే విన్నవించి 
చెక్కనొక్కి. వేయకానె నేయవైతివా 
మొక్కల! మింతేశాల మొగమోట మాతోనేల 
వొక్కట నాపె లకి వం నుం ॥ ఏమా ॥ 


చ ఇంలేనీ ఏల. 


8/6 థ్రీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


వన్నెవెట్టు కాపె నీవద్దనే నిలుచుందె 
అన్నిటా£ బెన(గి నీవంటవై తివా 
యెన్నికలింతేశాల యెవ్వరేమనేరు నిన్ను 
వున్నతి నాపె నవ్వ(గా నూరకుందురా ॥ ఏమా ॥ 


కందునలు నీకు( జూపి కౌ€గిలించుకొనె నాపె 
కిందుపడి నీమోవి సో4కించవై తివా 
అందపుశ్రీవేంక'పేశ అ్టె నన్ను( గూడితివి 
పందెము ఆసె వేయ(గా పరాకులు సేతురా ॥ ఏమా॥ 6603 


బౌళి 


కొంకనేల యి€కను కొమ్మలము నీకును 
సంశెదేర్చి మామాటకే సమ్మతింతుగాక ॥ పల్లివి ॥ 


చనవువారము గాక సరివారమా నేము 
మన నేమి చూచేవు మాతోడను 
వెనకవారమే మేము వేడుకకా(డవు నీవే 
పనిగొని మమ్మునిజ్టై పాలింతు గాక ॥ కొంఠ ॥ 


యిచ్చకమాడేము గాక యెదురుమాటాడేమా 
పచ్చియేల నే నేవు పలుమారును 
మెచ్చితిమప్పుడే నిన్ను మించె నీ జాణతనాలు 
కచ్చు పెట్టి మమ్ముని బై కరుణింతుగాక ॥ కొంక ॥ 


చుట్టాలమౌదుము గాక సూడుబంట్ల మా నేము 
రప్టేల మమ్ము. జేనేవు ఇ్టె రతివేళను 
గుట్టుతో (శ్రీవేంక పేళ కూడితి మిందరమును 
న్‌ొబ్హుక మావద్ద( బాయగండుదువుగాక ॥ కొంక॥ 508 


శృంగార సంకీర్తనలు 


పొడి 
ఇంతటిగడుసులకు నేది! వాటి 
చింతలేక నీమొగాన( జెలంగా కళలు 


మేలుమేలు జాణవౌదు మెత్తనిమనసు గాదు 
యీలీల విరహమా౭స ఇంతకోపను 
శాలిమితో గడెవెట్టి తరుణి లోనవుండ6ంగ 
గోలవై మాతో మాటాడగొలిపె(గా నీకును 


ఘను(డవౌదువు నీవు కర(గేవాండవు గావు 
యెనసినచో దంటల మింతేసి కాము 
వవిత పంతములకు వాకిట వచ్చివుండ(గ 
చెనకి మాతో నవ్వ ెల్లై(గా నీకును 


వేడుకకొ(డ వౌదువు వెనకతియ్య వెందుకు 
యీడుజోడైై కలే దింతెజంగము 
ఆడ నాపె వుండ(గాను అశ్లై నన్ను( గూడితివి 
తోడనే శ్రీవేంక పేళ దొరశె(గా నీకును 


రేకు 1005 నారాయణి 


ఎరవులవారెవ్వరు యిందులో నీకు 
విరివికాండవు నీవు విచ్చేయవయ్యా 


తగవెల్హ నీయందె తగిలించినదిగాన 
మగువలతో( జెలి మాటాడదు 
వగయెజ(గ కిందా(కా వలలబడుండితివి) 
అగడు నీవల్లం డీరు; నాడకు రావయ్యా 


వ 


జ! 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ ౧64 


1 ఎర ॥ 





క్రి78 థీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పాయమెల్లా నీకే పాలు పెట్టినదిగాన 
వేయైనా తనగుట్టు వేళ్ల వేయదు 
చాయదెలియ కిందా(€కా సరితలు చూచితిమి 
నీయందే చిక్కులువాసీ నిక్కిచూడవయ్యా 


వారసి కాంగిలి నీకే వొప్పగించినదిగాన 
సొరిది నెవ్వరిబుద్ది చొారనియ్యదు 
యిరవై శ్రీవేంక కేశ యీసె నిజ్టై కూడితివి 
వెరవు నీవల్ల నుంది విడమియ్యవయ్యా 


లలిత 


ఎంత నీవు జఅసిన యేమనే నిన్ను 
వంతువాసులెంచ కిటై వద్దనుండవయ్యా 


చిక్కనితేనెలమోవి చేరి నాకు నియ్యంగాను 
చక్కెరమాటలాడితి సారె నీతోను 
వక్కణ లడుగనేఐ కటితలపోంతలేల 
వొక్కరీతి( జక్కొజాడ నుండవయ్యా 


చల్ల నివలపు(జూపు సాం నాపై వంచ!(గాను 
మెల్లనినవ్వు నవ్వితి మించి నీతోను 
చిల్లరముచ్చటలేల చేవటిపెన(గనేల 
ణా టబ 
బల్లి దుండవై యిట బతుకవయ్యా 


కందువజాణతనాం6 గా(గిలించుకొన(గాను 
పొందితి రతుల నిన్ను భోగించితి 
విందుల గూడితివి (శ్రీవేంక పేశ బాసలేల 
సందడి నొకిటువంటిచన వియ్యవయ్యా 


॥ ఎర ॥ 


ఎర ॥ 5605 


॥ పల్లవి ॥ 
లా 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 5600 


శృంగార సంకీర్తనలు 


ఆహిరి 
కాతరాన మోహించి కొచుకుందాన నీవేళ 
చేతికి నీవు వరమిచ్చే దెపుడోకాని 


పొలపచూపులం. జూచి బొమ్మలను జంకించి 
చలిమీ బలిమీని సాదించితి 
వలపుతేటలు చల్లి వాదించితిని నీతో 
కెలన నీమతి గరంగే దెన్నడోకాని 


చెనకి చే(తలే సేసి సిగ్గులు సోంకించితి 
ననుపు గావలెనని నవ్వు నవ్వితి 
మొనవా(డిగోరితోనే 'మొక్కులెల్లా మొక్కితిని 
యెనసి నీవు లోనయ్యే దెట్లానోకాని 


తగులాయములు చెప్పి తమకము గడునించి 
తగవులెల్లా నెరపి దైవారితి 
మగువనని దయతో మన్నించి కూడితి విజ్టై 
నిగిడి (శ్రీవేంక పేళ నేర్పుయేదోకాని 


సామంశం 
కానవచ్చినపనికి గై దివ్వె లి(కనేల 
థానే యెజు(గు(గాక తతింటోరనేలే 


వలపించుకొన్నవాండు వచ్చికూడనేరండా 
కొలచినందె కొలచి కొసర(గాక 
చెలులనంపె నిపుడు చేరవచ్చేననుచు 
వొలసినొల్ల ములకు వొరయ జో యేది 


ఠ70 


| పల్లవి ॥ 


॥ కొత ॥ 


॥రౌత ॥ 


1కౌతి॥ ర్‌07 


॥ పలవి ॥ 
ఉం 


॥కొన॥ 


శ811 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


నేసవెట్టినవాండు చేకొన(గనేరండా 
రేసుల తనమనసు రే(చ(గాక 
' ఆసలకు' నడియాల మంపీ నచటనుండి 
తీసిపె*ట్టయినచోట తెలుస చో పేది ॥1కాన॥ 


దగ్గరి వచ్చినవాడు తమకించ నేర(డా 
అగ్గలపుమూట తను నాడ(గాక 
యెగ్గెజి(గి శ్రీవేంక పేళుండే నన్ను( గూడె 
సిగ్గువడివున్న చోట ఛెప్పంజో పేది ॥1కాన॥ 560 


'దేసాళం 


ఇన్నియును( గానవచ్చె నిందువంకనే 
' సంగడి(సన్నల?)నింతక నీవు సంగడి6 గూచుండవా ॥ పల్లవి ॥ 


తగులుగలవా(డవు తమకించవలె(గాక 
చిగురుంబెదవిమీ(దిసిగ్గులేల 
జిగి నీవే యేమిగల్ల నేసివున్నా(డవో కాక 
పగటున నింత కిజై పెకొనిదగ్గరవా ॥ ఇన్ని ॥ 


శేమముగలవా(డవు పెన(గ(గవలె(గాక 
నేమముతోడుత వట్టినీటులేల 
యేమగువకుసు బాస ఇచ్చివున్నా(డవోకాక 
దోమటి నింతక కాలుదొక్కవా నీవు ॥ ఇన్ని ॥ 


చుట్టమవై నవా(డవు చొచ్చి కూడవలె(గాక 
పట్టినకొంగుతో నొడ(బరచనేల 
యిశ్హై శ్రీవేంక పేళ యెరింగి కూడితిగాక 
గుట్లున నింతక బుసకొట్లుల నలయవా 1 ఇన్ని॥ 500 
1. తీయుట + పెట్టుటగలచోటు. ఓ్యపానభంగము, అర్భములేనివృనరు క్రీయునగు, 


శృంగార నంకీ ర్తనలు 881 


] శంకరాభరణం 
మెచ్చితి నిన్నప్పటి మేలు మేలు 

ముచ్చటాడి రావయ్య మొజ(గులు మానితి ॥ పల్లవి ॥ 
తక్కించనేరుతువు తరిదప్పకుండా నళ్లే 

వొక్కటి నేయానే ర్తువు వొక్కొక్కలరినే 

చెక్కులేల నొక్కేవు చిజునవ్వేల నవ్వేవు 

మొక్కే నూరకుండవయ్య 'మోహాన( దనిసితి ॥ మెచ్చి। 
ఆడకూ( గలవు నీవు యీడకును( గలవు 

తోడతోడ వలపులు తొరలించితి 

వేగుకకా/డ వొౌదువు వేసాలేల నేనేవు 

కూడే నోరుచుకోవయ్య కొంకెల్ల  దేరితిని * మెచ్చి ॥ 


తమకించా నీకే చెల్లు దయనేయా నీకే చెల్లు 
అమరించితి విద్దరి నళ్లై కౌ(గిట 
చెమరించ( గూడితివి (శ్రీవేంక పేశ నన్ను 
గుమిత మేల నే నేవు కోవయ్య వీడెము ॥* మెచ్చి॥ 570 


రేకు [1006 రామ్మక్రియ 
ఎదురుమాటలు నీతో నేమందురా 
_ చెదరెం గస్తురిబొట్టు చెనకనే(టికిరా ॥ పల్లవి ॥ 


కూరిమి రెట్టించె నాకు కొనగోరు వాం'డాయ 
యేరా నీవింకొ నాతో నేమనేపురా 
సారె జారీ. జెమట చన్నులకొనలవెంట . 
యీరీతి వేడుకొన నేనేమి బాంతిరా. ॥ ఎదు ॥ 


త02. ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
జవ్వనము తతివచ్చె జడివపై నవ్వులెల్లా 
యివ్వల నాతో నీవు యేమనేవురా 
పువ్వులతురుము వీడి బుజమురేకలు రా(గె 
తవ్వేవు నాసిగ్గులెల్ల తగునటరా ॥ ఎదు ॥ 


రతు లెన్నికకువచ్చె రాసులాయ' గళలెల్లా 
యితివులు నాతో నేండు యేమనేవురా 
సతమై (శ్రీవేంక టేళ చనవిచ్చి కూడితివి 


పతినలు పలికేవు పట్టపుదేవినిరా ॥ఎదు॥ 57! 
లలిత 
తానేవచ్చీ(గాక తఅవాతిపనులెల్ల 
మోనాన నాడీనమాట 'మోపులుగ జైరా ॥ పల్లవి ॥ 


చింతకొల(దే మరి చెక్కిటంబెట్టినచేయి 
సంతోసముకొల6దే సరి నవ్వులు 
అంతే.ననేల దూరేరే ఆత(డేమినేసు నింక 
కొంత కొంత మీరు బత్తి గొట్టానం బెప్టేరా ॥లానే॥ 


'పెనంగేటికొలందే (ప్రేమపుచుట్టరికాలు 
చనవులకొల(దే సలిగెలును 
మననేమి చూచేరే మగవా(డాతండు తొల్లే 
తనిసినవలపులు దప్పికి6 టోనేరా 4లానే॥ 


ఆనలకొల(దులే ఆయములు గర(గేవి 
'నేసినకొల(దులే జిగి. బుణ్యాలు 
యీసుదీర శ్రీవేంక పేళు( డిప్టై నన్ను( గూడె 
పోసరిం వినబుద్దులు పోరచివెస్టేరా ॥ళానే॥ 671 


శృంగార వంకీ _ర్తనల; 880 


మాళవిగొళ 
ఇల్లాండ్ల కిదివోజ యింపులు నీకేకాక 
చిల్లర లింకా. గలవు చిత్తగించవయ్యా ॥ పల్లవి ॥1 


చిగురుమోవి వంచి నెలవినే నవ్వు నవ్వి 
సగము మాటలాడీ సతి నీతోను 
యెగసక్కేలై. తోంచు యేమిచెప్పినా నేము 
జిగి నీవే ఆపెమోము చిత్తగించవయ్యా ॥ ఇల్లాం 


కడకంటను. జూచి కందువ 'సన్నలు సేసి 
జడిసి(గ?) వలపుచల్లీ సతి నీతోను 
తడవితే సవతులందలిమచ్చర మనేరు 
చిడుముడి యింకా నీవే చిత్తగించవయ్యా ౪ ఇల్లాం ॥ 


చేయి€ జేయి నప్పళించి చెలగి పందేలువేసి 
చాయలకు గోరనొ తత్తీ సతి నీతోను 
యీయెడ ్రీవేంక పేళ యిటు నన్ను6 గూడితివి 


చేయరానిచే(త నేనె చిత్తగించవయ్యా ॥ ఇల్లాం॥ 570 
శ్రీరాగం 
ఏడలేనివిన్నపాలు ని(కనేలా 
వాడుదేరి నీకు నాకు వలప్పుచే గులుతు ॥ పల్లవి ॥ 


పలుమాంటలాడ(గాను పై_పె6 గోపమందురు 
కలసి పూరకుండి తే గర్వమందురు 
మలసి విభుండ నీవు మన్నించినదే గుజుతు 
చెలరే(గి నేను సంతసించినదే గులుతు ॥ ఏడ ॥ 


884 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


మయిముట్టి చెనకఃగా మందెమేళములందురు 
' ప్రయమున లోంగితేనే వీరమందురు 
దయతోడ నీవు నన్ను దగ్గరినదే గుజుతు 
నయమున నే నీతో నవ్వినదే గుజుతు 1 వడ | 


నెట్టన నిన్ను రమ్మంటే నిండురాజసమందురు . 
గట్టిగా నే వచ్చితేను గబ్బినందురు 
గుట్టున (శ్రీవేంక పేళ కూడితి విదే గులుతు 


మెట్టకొని నే నిను మెచ్చినదే గుజుతు ॥* ఏడ ॥ 574 
ఆహిరి 
వలపు నీలుపలేవు వట్టివీరాలేకాని 
నలువంక చూచేవు నయమేదే యిందుకు ॥ పల్లివి ॥ 


తస్పకచూచినందుకు తలవంచుకుండేవు 
చస్పుడుగా కతనితో సంగతా యిది 
వొప్పుగా నౌొననవలె నొండె. గాదనవలెను 
కుస్పళించేవు చెమట గురుతేదే. ఇందుకు ॥వల ॥ 


చేయివట్టి తియ్య(గాను సిగ్గులువడి వుండేవు 
పాయపృవిభునితోడ పంతమా ఇది 
యీయకోవలె నొండె ఇచ్చలాడవలె నొండె 
మోయిచు నుస్సురనేవు మొదలేదే ఇందుకు ॥1వల॥ 


మోవి నీకు నియ్య(గాను ముచ్చటలాడవచ్చేవు 
శ్రీవేంక పేశ్వరుతోడ బెల్లునా ఇది 
భావించి యీితండే కూడె పై కొన(గవలె నొండె 
'నేవనేయవలె నొండె నేనేదేమే ఇందుకు *వల॥ 5105 


శృంగార సంకీర్తనలు 


సాళంగనాట 
ఏటికి వేగిరపడే విపుడు నీవు 
కూటువవేళ నే నిన్ను. గొసరే/గాక 


మనసిచ్చి నీవు నాపె మాంటలాడుకొనే వేళ 
గునిసి నిన్ను సాదించంగూడునా నాకు 
యెనసి నామోము చూచి యేమీయనిన వేళ 
చెనకి సీకు( బియాలు చెప్పేంగాక 


సందడి నాపెయు నీవు సరసమాడేటివేళ 
గొండి నీతో. బైయాడ(గూడునా నాకు 
విందుల నాపై( జేయి వేసినయప్పటి వేళ 
కందువలంటుచు నిన్ను! గై కొనేంగాక 


ననుపున నాపె నీవు నవ్వులు నవ్వేటివేళ 
కొనగోరు సోంకించంగూడునా నాకు 
యెనసీతివి (శ్రీవేంక పేశుండ యిస్పటివేళ 
తనిసితి నింకా మీద6 దలపించే(గాక 


కేకు 1007 శుద్దదేశి 


మమ్మేమి చూచేవు నీవు మా(టిమా?టికి 
దిమ్ముల మీలోమీరే తెలసుకోరయ్యా 


తతి నామొగమైయుండి తలంచుక నవ్వేవు 
సతి నీతోనన్నమాట సరివచ్చెనా 
మతకరివా౦డవు మాయదారి ఆసె నీకు 
ఇతవుగ మరు(డు మిమ్మెట్లు గూర్చెనయ్యా 
ం లబ 
"/0| 20- ౧28. 


80806 


॥ పల్తవి ॥ 
ఉం 


॥ ఏటి ॥ 


॥ ఏటి ॥ 


॥ ఏటి॥ 576 


॥1పలవి ॥ 
మ. 


|| మమ్మే ॥ 


888 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పందేలువేయుచు నాతో పచ్చిమాటలాడేవు 
అందిచ్చి నాండె నీకు ఆపె నేర్చెనా 
అందగా(డవు నీవై తే అంకెలు నేరుచునాపె 

. ఇందుకునందుకు సరి యెట్టగూర్చె మరు,డు. 


శ్రీవేంక పేశుండ నన్ను. జిత్తగించి కూడితివి 
వేవేలుగ నాపె నీకు విన్నవించెనా 
దేవర విన్నిటా నీవు దేవులమ్మ ఆపె నీకు 


॥ మమ్మే | 


యీవిధాల మరు(డు మిమ్మెట్టు గూర్చి నిపుడు 1మమ్మే॥57? 


పొడి 
అప్పటి కిప్పుడు మాట లవియేల తడవేవే 
కపష్పురము దిన్నమీ(ద కా6కలుండునా 


తెగువలేమిటికే తేనెగారేమోవిమీ(ద 
నగవే నింతురుగాక నయముగాను 
చిగురు(గాలమునా(డు చేరి వొగరై వుండు 
మిగుల( బండిననా(డు మించి తీపై వుండును 


సూడు(బాడు లే6టికే చుట్టరిక మైనచోట 
వీడుదోడులై వుండు పే వేడుకగాక 
యేడనై నా( దిట్టపగ లెండలు గాయుచునుండు 
ఆడ వెన్నెలగాయు నది చల్లనాను 


శ్రీవేంక పేశుండు గూడె సిగ్గులు పైపైనేలే 
లి రారు 
వే వేలువిధాల( జెల్లు వేడుకలెల్లా 
థావించ6గ ననలు పసురువేయుచునుండు 
పూవులై తే వాసనలు బుగులుకొనుండును 


॥ పలవి॥ 
ళా 


॥1 అప్ప ॥ 


॥ అపు | 


॥ అప్ప ॥ గ్‌ 


శృంగార సంకీర్తనలు 


లలిత 
అందరును చుట్టాలే అందరును బందుగులే 
సందడి మీతో నేను జగడించేనా 


వరుస రాజుమన్నించేవారే దేవుళ్లుగాక 
యెరవులవా రిందుకేల వచ్చేరే 
నిరతి నాతండుండ(గ నే6డు మీ రేమి సేతురే 
గొరబు నేసి మిమ్మి(క కోపగించేనా 


బలువుండు కసవుచేపట్టిన మేరువేకాక 
నెలకొన్నసతులకు నేరమేడదే 
కలవా( డాత(దేకాక కారణము మీరయ్యేరా 
పిలిచి మీతో నేను వీరమాడేనా 


పక్కనను వెదుళ్లపందిలే చక్కనగాకి 
యెక్కువ తక్కువలు మీ కేడనున్నవే 
యిక్కువతో శ్రీవేంక పేశు, డిదె నన్ను6 గూడె 


887 


॥ ఆంద ॥ 


| అంద ॥ 


వొక్కశైతి మీతో నిక నొరటులాడేనా ॥ ఆంద ॥ 570 


గౌళ 
నీవు సేసినదేచే(త సీనగరిలోపలను. 
ఆవటించనేమిటికి అనుమానా లి(కను 


కాతరించి ఆపె నీకు కమ్మి కొలువులోనుండి 
చేతులెత్తి మొక్కే దే, నెలవా నీకు 
పోతరాన మేనుసో6క పొందులు నేయ(గరాదా 
యీతల. గాదనేవారు యెవ్వరు నిన్ని(కను 


॥(పలవి॥ 
౧00౧ 


॥ నీవు ॥ 


088 శీకా శ్ల్రపాకఠక అన్నమాచార్యుల 


కమ్మి నీవూడిగమున కాళా(బి వట్టుకొని 
చిమ్ముచు. జూచినదే నెలవా సీకు 
కుమ్మరించి యాపెలోనికోరిక దీరుచరాదా 
బొమ్మెల నింతలో వెలింబుట్టీనా యీసుద్దులు 1 నీవు ॥ 


తమకించి యేకతాన దగ్గరి మేరలుమీరి 
చెమటలు నించినదే నెలవా సీకు 
అమర శ్రీవేంక పేళ అజై నన్ను గూడితివి 
టబ 


జమళి సనీవలపులు సరిదా(63 నిపుడు ॥ నీవు ॥ ౧800 
వరాళి 
తగ నిన్నిటికి నిదే దండముసుమ్మీ 
నగితి నిందా(€క నీపై ననుపున(జుమ్మీ 4 పల్లవి ॥ 


అనరానిమాటలెల్ల నాడుదు నిన్నెందుకై నా 
మునుకొని నీమీ(దిమోహ మేసుమీ 
జ్‌ 


పనివడి నిన్ను. గొంగువట్టితీతు నొరజళ 
చనవున నీవిచ్చినసలి గెలంజుమ్మీ ॥తగ॥ 


పంతమున నీమీ(ద పక్కన! జేయిచా!చితే 
అంతయును నీమీ(దిఆసలేసుమ్మీ 
సంతమై నిన్ను బొమ్మల జంకించి అదలింతును 
వింతలైన నీమీ(ది వేడుక లెసుమ్మీ 4తగ॥ 


కదిసి నిన్నుం గా(గిట కడుబిగించితే నేను 
పొదిగిననీకు నిది భోగమేసుమ్మీ , 
అదన శ్రీవేంక పేళశ అంటి నిన్ను గెలిచితి 
యెదుట నీసపెద్దరిక మిదియును( జుమ్మీ ॥తగ॥ 00! 


శృంగార సంకీర్తనలు 


సింధురామ్మకియ 
ఎందరు గావలె మరియింకా నీకు 
సందడిలోపల నాకు చనవులిచ్చేవు 


వలచిననీవే నావాండవై యుండి తే( జాలు 
యెలమి నే( గడనుంపే నేమాయను 
కులికి కులికి యేల కొంగువట్టి తీనేవు 
చెలులెల్ల నావారే చేరి నీకున్నారు 


ఆచ్చమైననీకు నే నాలననుకొం పే( జాలు 
యెచ్చుకుందు లేమైనా నేమాయను 
పచ్చిగా నాగడ్డము 1 పష్టేల వేడుకొనేవు 
యిచ్చట నాచెల్లెండ్రై ఇందరును(గారా 


యింతట శ్రీవేంకటేశ యిటు గూడితివి చాలు 
యెంత వెనకనై నాను యేమాయను 
షంతమిచ్చి నాకేల బాసలునేసే విప్పుడు 
వింతవారా వూడిగపువెల(దులు మనకు 


రేకు 1000 శుద్దవసంతం 
ఏమని విన్నవింపను 'యెందాణా నీకు 
నేమపురతులకును నీవు నేనే గుజుతు 


మనసు సీపెంబెట్టి మంకుతో నే నుండినాను 
యెనసినదాననే నీ వెగ్గుపట్టకు 
తనువులు మోచినాను తల(పులు మోచినాను 
నినుపెనపనులకు నీవు నేనే గుటుతు' 


క్షే పట్టి ₹- ఏల. 


880 


॥ పల్లవి ॥ 
న్స 


॥ ఎంద ॥ 


1 ఎంద ॥ 


॥ ఎంద॥ 502 


॥ పలవి ॥ 
ర 


॥ ఏమ। 


శ్ర9॥ “థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వయను నీకొప్పగించి వద్ద నిద్దిరించినాను 

'ప్రియురాలనే నీకు భేదముగాదు 

(క్రియతో సన్న నేసినా కేలువట్టి తీసినాను 

నియతపుచే(తలకు నీవు నేనే గుజటుతు 1 ఏమ ॥ 
చన్నుల నిన్ను నొరసి జగడాల( బెన(గినా 

నిన్నుంగూడినదాననే నేరమెంచకు 

మన్నించి (శ్రీవేంక పేశ మరిగి నన్ను. గూడితి 

నిన్ను నన్ను జూచుకొం పే నీవు నేనే గుజుతు ॥ ఏమ ॥ 508 


ముఖారి 
ఎంతయిన నెజ(గవు యేమని బుద్దిచెప్పిన 
దంతినే మాకు సిగ్గయ్యా పైపై నిన్ను. జూచి ॥పల్లవి॥ 
లి రారా భి 


చల్లల మ్మేవారితోడ జాణతనాలాడనేల 
గొల్లెతలచే. దిట్టించుకొననేల 
కొల్లలుగ మందలోన గోవులపాలు దాగి 
బల్లి దుండవై యిబ్దై బదుకరాదా ॥ ఎ౦త ॥ 


కందువల వెన్నదీ నేకాంతలతో నవ్వనేల 
కిందుపడి అంకులు దా(కించుకోనేల 
పొందుగ బా(పనవారిపోరచికూ క్లారగించి 
బందుకలవా(డవై బిలియరాదా ॥ ఎంత ॥ 


దొడ్డిలోన నేండు మమ్ము తొడికి కూడ(గనేల 

గొడ్డే రేనీవు బుసకొట్ట(గనేల 

వొడ్డుక (శ్రీవేంకపేళ వూరవిందు లారగించి 

వెగ్గాం/గమయి సీవు వెలయర5ాదా ॥ ఎంత ॥ 50! 


శృంగార సంకీర్తనలు 801 


మంగళకౌశిక 
నేయంగలపని నాకు. జెప్పుమనరే 
ఆయమెలి(గి మా(టలు ఆడుమనరే ॥పలవి॥ 


నెట్టిన దానూ నేను నేరుపరుల మన్నిటా 
వట్టిసట లిందులోన వద్దనరే 
గుట్టుతెలిసి కొలిమిగూంట్లో సూదులమ్మితే 
జట్టిగొని యిద్దరికి చవులేకావా ॥ నేయ ॥ 


పంతాన వొకరొకరు బలువుల మిద్దరము 
వంతులువాసులు ని(క వద్దనరే 
యెంత బేరిజోకొట్టినా యెక్కుడే వాంగుంగాక 
పొంతనే న్నిదవోయిన బూమెలేకావా ॥ సేయ ॥ 


శ్రీవేంక పేళుండు దాను చేరి తనదేవులను 
వావివ రన లడుగవద్దనరే 
అణాల చి 
ఆవటించి నన్ను6 గూడె అజై సీళడచితే 
లబ యం 


'వేవేలకయినాను వేరులయ్యినా ౪ సేయ61॥ 585 
పశళశవంజరం 
తలఃచినప్పుడు రాక తడసితివి, 
చలము సాదించి నేండు చనవులిచ్చితివి ॥ పల్లవి ॥ 


చేపట్టి విడువకు చిత్తగించి నవ్వేవు 
యీపొటివా(డపు నిన్న నెందువోతివి 
తీపులయీవిరహాన దేహ మెల్ల, నలసితి 
కోపుల నిస్టై రతికి. గొలిపీ నామనసు ॥తల6॥ 


802 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


అక్కరతో గా(గిలించి ఆనలెల్లా( బెప్టేవు 
యిక్కడనక్కడ నీవు యేలవుంటివి 
చొక్కముగా నీ కెదురుచూచి చూచి వేసరితి 
పక్కున( దొల్లిటివలె పదరీ. నాఆనలు ॥తల(॥ 


తనివిగా నన్ను(గూడి దప్పులెల్లం దీరిచేవు 
యెనయక యిందా(కా యెంత నేసితి 
ఘను(డ (శ్రీవేంక పేళశ కలసి నే భమసితి 


అనుగునిష్టూరాలు నిన్నాడీనా నామాటలు ॥తల6॥ 686 
బళహంస 
పాయపువారమట పండిపొల్లనోయీనా 
చాయల మెల(గవోయి జరప్పలేమిటికి ॥ పళ్లివి ॥ 


కన్నుల నీవు మొక్క(గ కాదని తో నేనా 
చన్నుల నొతత్తితేను చాలుననేవా 
యెన్నిలేవు నీయాస లెక్కడ నుండినాను 
పన్ని లోనికి రావోయి పరపుమీ,దికిని ॥పాయ ॥ 


సరసము నీవాడ(గ సమ్మతించకుండేనా 
- వొరసి నే(గొసరితే నొల్లననేవా 
యిరవై నకోరికలే యిందుకు మీ(దుమిక్కిలి 
తెరవేసితి రావోయి తేరి నాముందరికి ॥ పాయ ॥ 


పైపై సీపు గూడ(గాను పలుమారు లోంగేనా 
దాపుగా నామోవిచ్చితే తనివందేవా 
యేపున! శ్రీవేంక పేశ యెప్పుడూ సమరతురే 
ఆపనికి రావోయి అప్పటి కాణగిటికి ॥;పాయ॥ 50? 


శృంగార సంకీర్తనలు 808 


రామ్మకియ 
పంతము నీకు( దగదు పడ(తితోను 
చింతలకు( బనిలేదు చిక్కులెల్లా. బానెను ॥ పలవి ॥ 
ఛ్‌ ఉగ 


'మొగము చూచి చెలి మోనమున( దలవంచె 
నగవురా(గా నణ(చి నాలినేనెను 
తగిలి యింతటంటోయి దగ్గర గూచుండవయ్య 
ఆగపడి నిన్ను మెచ్చీ నలు కెల్లా( దీరెను ॥ పంత ॥ 


వలపు నీపై (జల్లి వాసులువట్టుక చెలి 
పలుక(బోయి మాని పరాక్రైనది 
చెలంగి యింతట(టోయి చెక్కులిటె నొక్కవయ్య 
టబ 
చలముళెల్లా విడిచి సమ్మతించు నీకును ॥ పంత ॥ 


బొమ్మలజంకెన చూచి పూంచి చూపి సిగ్గువడి 
తమ్ములపుమోవి చేత దా(చి మూనెను 
యిమ్ముల (శ్రీవేంక కేశ యింతలో. గూడితివయ్య 
నెమ్మనము సీకునిచ్చి నివ్వెరగు. బొందెను ॥ పంత ॥ 508 


రేకు 1000 హిజ్జిజి 
చెప్పితి మాసాజము చెనకకు మమ్మును 
కప్పినపయ్యదవల్ల ( గరఃంగి నామనసు ॥॥ పల్లవి (1 


యేపున( (వియము చెప్పే ' వేల చేయివ ప్టేవు 
మాపుదా(కౌా మావల్ల మంకు(దనాలే 
తీష్తలు మామోవి నింతే తేనెలు మామాట లింతే 
దాపుగా సీకిందువల్ల ( దనిసీ నామనసు ॥ చెప్పి ॥ 


1. చెప్పేవు + ఏల - 


తి$4 ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


వొడివట్ట నేమిటికి వూరశే నవ్వనేటికి 
కడలేనిమాచూపులు కడువొంగ్లే 
విడియాలు మాచేతివి వేసాలు మాగుణాలు 
నడుమనే ఇందువల్ల నమ్మీ నామనసు ॥ చెప్పి ॥ 


గక్కున€ గూడితి విజ్ఞై కప్పురము చల్లేవు 
యెక్కువై నమాచన్ను లివి గళ్లు 
మొక్కులు మాచేతులవి మొర(గులు సిగ్గులవి 
ఇక్కువ శ్రీవేంక పేళ యొరింగీ నామనసు _ ఃచెప్పి॥ 500 


లలిత 


'నేయ(గలపని మాకు( జెప్పవమ్మా 
యీయెడ కాతండు వచ్చె నెదురుకోవమ్మా ॥ పల్లవి ॥ 


భానములోపలనున్న పంతపునీరమణు,డు 
కై వళము నీకు నాయంగదవమ్మా 
ఆవటించి నిన్ను నింత ఆరడి(బెట్టినవాండు 
నోవిలేకుండా ( జక్కునొ క్కైె(గదవమ్మా ॥ నేయ ॥ 


"పేరుకొని ఇందా(కా6 బిలిపించుకొన్నపతి 
యీరీతి నీతొడ యెక్కె నిదివోయమ్మా 
సూరుడు నీవు యెదురుచూచి మోహించినవా(డు 
నేరుపుల నవ్వు నీపై నించె.గదవమ్మా ॥ నేయ ॥ 


చేపట్టిన పెండ్లాడిన (శ్రీ వేంక కేళ్వర(రు?)డు 
ట్‌ ఉం 
యేపున నిన్ను( గూడె ని.కనేమమ్మా 
తీపగునీకు మోవిచ్చి తేనెమరపినవీడు 
నీపొందులే మరిగి నిలిచె/గదవమ్మా * నేయ! 500 


శృంగార సంకీర్తనలు 


సావేరి 
నేనెంతకోపినై న సీకేల చలము 
పూనిపట్టి నాకు నీవు బుద్దిచెప్పరాదా 


బీరములాడేవారికి బిరుదులే యెక్కు(గాక 
వోరుపుగలవారికి వొరటున్నదా 
నేరుపుగలవా(డవు నేనేమనిన సీవ్ప 
ఆరితేరి చుట్టమవై అండనే వుండరాదా 


తెగువగలవారికి దిమ్ము లజ్టె రే/గుంగాక 
మొగమోదేవారికి మోసమున్నదా 
తగవరివట నీవు త త్తరించి నే మీరితే 
నగుతా నన్ను టోదించి నమ్మించరాదా 


వాసులువ ప్టేవారికి వట్టిజోలి మించు(గాక 
'నేసవెటినవారికి సిగ్గులున్నవా 
ల రి 
ఆసతో (శ్రీవేంక పేళ ఆయములు నే నంటితే 
యీసులేక కూడితివి యి(5 మెచ్చరాదా 


సాళంగనాట 
(పియురాలితోనేల వీరాలు 
జయమంది రాకాసుల సాదించరాదా 


చిగురుమోవిదాన చిగురు మేనిదాన 
చిగురుచిత్తముదాన చెప్పేదేమి 
నగుతానే సరసాన నాతోనేల పెన(గేవు 
పగవారిమీ(ద నీబలువు చూపరాదా 


806 


॥ పల్లవి ॥1 


1నేనెం ॥ 


॥నేనెం॥ 


॥ నేనెం॥ 501 


॥ పల్తవి ॥ 
ళ్‌ 


॥(ప్రియు ॥ 


806 " శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తామెరకన్నులదాన తామెరచేతులదాన 

తామెరమోముదాన తడ వేదేమి 

సాము నేసినేసి మాచన్నులేల పిసికేవు 

దోమటిబూతకిమీ(ద తొడుక(గరాదా ॥పియు ॥ 
తీగెబుజములదాన తీగెకోరికలదాన 


తీగెమెలు(గులదాన తెలి నేదేమి 
యీగళతి (శ్రీవేంక పేళ యిఖై నన్ను( గూడితి! నీ_ 


జాగులు చుప్పనాతికే చల్లి చూపరాదా ॥ప్రియు॥ 5002 
పాడ్‌ 
ఇట్టాయ' బనులు యి(క నేమనందు నిన్ను 
గుట్టు బయలు నేసేవు గుణివంటా నుంటిని ॥1 పల్లవి గ 


మతకము నేరుతుము మాటలాడ నేరుతుము 
కతకు( గాళ్లడిగితే కడమ నేర 
బతిమాలి నే నీకు బానిసననుకున్నాను 
రతికి( దీనేవు నీవు రాజవంటా నుంటిని ॥ ఇట్టా ॥ 


నంటు సేయనోపుదుము నగ నీతో నోపుదుము 
ముంటికి వా(డివెట్టంగ ముందే వోపము 
గొంటరినైై నే నీకు కుంటెన నడచేనన్నా 
జంటల మొక్కవచ్చేవు జాణవంటా నుంటిని ॥ ఇట్టా ॥ 


వంకలాడనెజు(గుదు వలవగ నెణు(గుదు 
తెంకాయలో నీటికి తెరువెణ(గ 
మంకుగొల్ల దాననన్నా మన్నించి నన్ను! గూడీితి 
లం 
పొంకపు(శ్రీవేంక కేళ భోగివంటా నుంటిని 1 ఇట్టా ॥ ర్‌00 


శృంగార సంకీర్తనలు 


,. దేసాళం 
అటువంటిది గలితే నానతీవయ్యా 
యెటువంటిమగవా(డ వేమిచెప్పేవయ్యా 


చనవు నేసుక నీతో సరసములాడితేను 
కొనగోరుదా(కెనంటా గుంపించేవు 
వెనకటిచెలులెల్లా వినోదములాడే వేళ 
మనసీజము[ దలకు మాన్యమిచ్చిరా 


మచ్చికచేసుక నీతో మాటలు నేనాడితేను 
యెచ్చుకుందులున్నవంటా యెగ్గుప జ్రేవు 
అచ్చమైనరతివేళ ఆగువారెల్లా( గూడి 
పచ్చిమాటలాడుమని బాసయిచ్చిరా 


కూరిమి 'సేసుక నిన్ను౯ గూడ6గా శ్రీవేంక పేశ 
మేరలుమీరితినంటా మించివచ్చేవు 
కోరిక కౌంగిట నీకు గోపసతులెల్లాను 
మారుకొనమవి నీకు మన్ననిచ్చిరా 


రేకు 1100 ఆహిరి 


నీయంత నీవెటి(గి మన్నింతువుగాక మమ్ము 
దాయగానివలె బొంక(దగునా నీకు 


తేరినపనుల'స తియ్యనిమోవులకు 
దారదస్పక నవ్వేవు తగునా నీకు 
నేరుపరిచేంతలెల్లా నీమేన నుండంగానే 
తారుకాణించవచ్చేవు తగునా నీకు, 


8$? 


॥ పలవి 1 
సాగ్‌ 


॥ అటు ॥ 


॥ అటు ॥ 


॥ అటు ॥ 504 


॥ పలవి ॥ 
శా 


॥సీయం ॥ 


'$08 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కప్పురపుమాటలకు గట్టియైనచన్నులకు 
తస్పకచూచే విస్టే తగునా, నీకు 
కుప్పళించి నీసతులు కొలువులో నుండంగాను 
తప్పక ఆనవెప్టేవు తగునా నీకు 


పొగరుమాకళలకు భోగించేమానేర్పులకు 
తగిలి మమ్ము మెచ్చేవు తగునా నీకు 
నిగిడి (శ్రీవేంక కేశ నీవే నన్ను గలసితి 
దగదొట్టి అల నేవు తగునా నీకు 


నాదరామ్ముకియ 
ఆతనికంపే జాణవవుదువే నీవు 
చేతికి లోనుచేసుక సిగ్గులువ డేవు 


మచ్చిక నాతడు నీమనసుచూడవలసి 
నెచ్చెలియొకతెవంక నిక్కి చూచెను 
అచ్చలాన నీవంతలో నాతనికన్నులు మూసి 
పెచ్చుపెరుగుచు నీపేరు చెప్పుమనేవు 


రంతులనీపతి నిన్ను రాంపులు సేయవలసి 
ఇంతల వేరొకతెకు చేయిచాందెను 
పంతాన నీవంతలోనే బాగాలు చేతికిచ్చి 
వింతలుగ దోమతెర వేనేవు నీవు 


శ్రీవేంక పేకుండు నీచే చెనకించుకోవలసి 
పూవుల నొకతెమీ(ద పూంచివేనెను 
ఆవల నీవంతలోనే యడ్రము వచ్చి నిలిచి 
కె వసము చేసుకొని కా(గిరించుకొంటివి 


॥ నీయం 1 


'నీయం॥ 505 


॥పలివి ॥ 
ఉం 


॥ ఆత ॥ 


, ఆత ॥ 


॥ ఆత ॥ 


శృంగార సంకీ ర్తనలు 


రామ్యక్రియ 
ముందువెన కెజ(గవు మోహమున నీవతని 
పొందుల నీకొనగోళ్ళ. టోట్లాడేవా 


మంచముపై( గూచుండి మాంటలక బెట్టి నీతో 
కంచముపొ త్తుకు. దీసి కడి యందిచ్చెను నీకు 
యించుకంతా6 గర(గవు ఇదియేమే నసీవతని 
-౦చుక నీబొమ్మలను ముళ్ళ బె ప్టేవా 


జలకేలి నేసేచోట సరసములెల్లా నాడె 
కొలువులోపల నుండి కోరి తొడెక్కించుకొనె 
కలసీ(గలయవు నీకై వశమైనయతని 
మొలకనీచన్నులనే మొనలుచూపేవా 


కౌంగిటిలో నిను. గూడి కందువరెల్లా నంె 
మా(గినమోవిరసాల మచ్చిక చూపె 
చేంగదేరం గూడితివి (శ్రీవేంక పేశ్వరుని 


800 


॥పలవి॥ 
ళల 


॥ముందు॥ 


॥। ముందు ॥ 


పా6ంగినతమకముల( బచ్చి నేసేవా ॥ముందు॥ 5097 


నేరమెల్లా నేరుపాయ నీవంకను 
యీరీతి నిన్నుదూరి యేమిసేనే మి(కను 


సిగ్గులు చేతికివచె )౦తలు మతికి దక్కె 
నిగ్గలయీవనితకు' నీవంకను 
దగ్గరి నీవే దయదల(తువుగాక యి(క 
యెగ్గుపట్టి నేము నిన్ను యేమినేనే మింకను 


॥ నేర ॥ 


400 శ ఫ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


చెజింగు ము((ముంఇజేత జాజె చెమట మడుగు గ జై 
నెఇవుగ(6 జెలియకు నీవంకను 
గిజికొన మన్నించి కీరితి. బొందుదుగాక 
యెటి(గించితి నిన్ను యేమినేనే దింకను ॥ నేర ॥ 


పులకలు రాసివడె పొందులు దగ్గరివచ్చె 
నిలువులం గామినిక్రి నీవంకను 
అలరి (శ్రీవేంకటేళ అ్టై కూడితివిగాక 
యెలమి నేమెల్లా మొక్కి యేమినేనే మింకను 1 నేర॥ 508 


గౌళ 


కొంగువట్టి తియ్యనేల కోరి బుజ్జగించనేల 
ముంగిటనే వున్నారము మొదల నీవారమే (1 పల్లవి (1 


కులికి నీచూపులకు గురియైనమీ(దట 
నిలుచుకవుండినను నీవారమే 
పిలిపించి నీవు లోనంబెట్టుకొన్నమీ(చట 
నెలకొని యాడనున్నా సీవారమే ॥ కొంగు 


సారె నీవు మాతోను సరసమాడినమీ(ద 
నేరక మాటాడినాను నీవారమే 
చేరి నీవు మాపయిని సనేస వెట్టినట్టిమీ (ద 
నేరక కొసరినాను నీవారమే ॥ కొంగు ॥ 


ధావించి నీకు నేను పడ(తినయినమీ(ద 
నీవు మమ్ము గూడినాను నీవారమే (7) 
శ్రీవేంక పేళ నన్ను జేరి కూడితి విదివా 
నీవిధాలు గన్నమీఃద నీవారమే ॥ కొంగు ॥ 500 


శృంగారసంకీ ర్తనలు 


తెలుంగుంగాంటోది 
రావయ్య యి(కనూ రమణుడ లోనికి 
యీవల( జలము మనకి(కనేలయ్యా 


వాసులెల్లా నామా€ట వన్నెలెల్లా సీమా6ట 
'సేసినెెలా మనకు€ జెల్లునయ్యా 
ట (౧ ళా 
వేసరవు మనసులు వేడుకై. నరతులకు 
యీసులు రేసులు మనకి (కనేలయ్యా 


పంత మెల్లా నాసొమ్ము పలుకెల్లా నీసామ్ము 
చెంతల. జేసిన వెల్లా( జెల్లునయ్యా 
దొంతినే తమకములు దోమటిదొడుక(జొచ్చె 
యింతలోనే బిగువులు ఇ6కనేలనయ్యా 


యెగ్గులు నేం బట్టితి యెమ్మెలు నీవు సేసితివి 
సిగ్గులువిడువ నింక6 జెల్లనయ్యా 
అగ్గమై (శ్రీవేంక'పేశ అన్నిటా( గూడి తిమిదె 
౧ 
యిగ్గుచునుందము వెర పి(కనేలయా 


(శ్రా: (శ్రా: (శ్రా: 


౪01 20-౯29 


401 


॥ పలవి॥ 
వ్‌ 


1రావ ॥ 


1 రావ॥। 


॥రావ॥ 600 


కేవ అనుబంధము 


అకారాదిగ రాగ, సంకీ ర్తనసంభ్యాసూచి 


రాగములు 
అమరనింధు చ 


ఆందోళ 
ఆహిరి 


ఆహిరినాట 
కన్నడ గౌళ 
శాంబో(భో)3 


శీదారగెళ 

గుండ (క్రియ 

గుజరి స్‌ 
న! 


, ఇా(చ్రాయానాట 
'కెలుంగు శాం (గాం) బోది 


వంకీర్తన సంఖ్యలు 
బోటీ 


అం విర 8601, 5802, 
ఎం లిల్తీ 906, 111, 180, 160 219 281 


241, 255, 290%, 296, 824, 825, 
880%, 848, 852, 871, 887, 400, 
తీ14, 4160, 480, 447, 450, 460, 
460, 494, 500, 524, 540, 5607, 
55, 595, 


. 801, ఉఊ0, 501, 620, 
ఎ జి 470 401 5604 
19 66 180 160% 177 


261, 800% 841, 898, 
4158, 48, 580% 544, 550, 


అం లలి 15 87%, 402, 47 502 
అం 70 280%, 805%, 812, 408, 54 


207, 562, 


. 120 201, 210, 827, ₹// 880 


త49, 461, 465, 402, 580% 555, 
580% 500, 


. 40గ్రి 


1%, 29 11% 810, తరి క 
479, 55 600. 


రాగములు 
తోండి 
'దేవగాంఛారి 


దేశా(స్రాడి 
'దేళి 
దేసాళం 


ధ(దృ న్నాశి(స్రి 
నాగవరాళి 


నాట 


నాదరామ్మకియ 


నారాయణ దేసాక్సీ 
నారాయణి 
నీలాంబరి 
పడ(డ్రి(ళ) వంజరం 
పొడి 


403 


సంకీర్హ నసంఖ్యలు 


౨ వీరి 8688, 455, 
ఎ లే తం 250, 258 266, 


8'/0, 450, 525, 


. లర్‌ 175, 248, 888, 8908, 415, 
, లర్‌, 515, 
. 15 10, 59, 91, 94 151, 


౨21, 247, 2౨60, ౨88, 984, 
89", 407 485, ఉట, 469, 
515, 548, 569, 5904. 


ఎ. 109, 428. 480, 

విత 860, 

ఎ 141, 290, 2/1, 446, 450. 
, 'ఉ, 126, 15”, 216 240, 


850, 85% 866, 426, 49, 


, వి5ఉ 810, 
. 162, 20, 4/8, 565. 
లు. తీ0, 
. వ28, 862, 480, 556. 
ఎ లికి ఉ1, 45, 118, 182, 187, 


174 196 204 209, 22/, 
260, ౨85, 289. 811, 889, 
881, 886, 899, 405, 41, 
467, 495, 508, 506, 58”, 
5604, 5/8, 509, 


88, 


51" 


209, 
8'/2, 
వ 


విరివి 
590 


158, 
=. 
9కీరి 
469, 
ర్‌డీ9, 


రాగములు 


బలపాంన 


.శౌాళ(భవుళి 


'జౌ(భృాళిరామకియ 
భూపాళం 
ఖైరవి 


మంగళ కౌళిక 
మధ్యమావతి 
మలవార 
మాళవి 
మాళవిగాళ 


ముఖారి 


రామ[క్రియ 


త్తం4 


సంకీర్త నసంఖ్యలు 


, 557. 
. ర, 49, 64, "2, 81, 98 99, 1601, 


185, ౨00, 226, 279, 817, 820 
886, 875, 898, 410, 419 420, 
459, 487, 518, 541, 559% 568. 


145. 
లం తీరి 
౨. న్మి లికి 54, 68, 86, 95, 10% 


107 122, 180, 184, 171, 181, 
220, 279. 294, 822, 847, 800, 
401, 425, 4986, 460, 489, 512, 
527, 556. 


, 149, 190, 295. 585, 
. వి1, 285, 870, 442, 5260. 
, 201. 
౨ ల, 105, 800, 8089, 409, 584. 


14 7 16% 9, 289, 250 
290", 854, 864, ఉ98, 522, 57 


ఎ ౨8, 48, 50, 88, 101, 114, 10, 


189, 145, 152, 164. 170, 18, 
207, 218, 257, 807, 828, 880, 
తి44 876, 427, ఉతి1, 458, 40 
528, 529, 560, 504. 


ఎ తి 89, 67, (6, 79, 89 9 


106, 124, 127, 188, 142, 150 


రాగములు 


రీతిగాళ 
లలిత 


వరాళి 


వస౦ంతవ రాళి 
'వేళావళి 


శంక శాభరణం 


405 


నంకీర్తనసంఖ్యలు 
160, 168, 188, 194, 199, 206 
214, 228, 220, 249 252, 256, 
2/8, 202, 816, 850, 880, 421 
ఉ4లి 451, 457, 498, 521, 585, 
548, 558, 571, 588, 5907, 


2/6, 855, ఉ45, 558. 


క్‌ 60, 112 116, 125, 144, 165, 
180, 189, 222, 259, 267, 814, 
995, 809, 896, ఉక, ఉఈ&ఉ, 54, 
491, 507, 519, 588, 5606 59, 
579, 590, 


1 16, 44, 46 51, 150 21, 
2౨4, 225, 268 265, 84, 299, 
809, ఉ09, 422, 499, 470, 54, 
501, 551, 501. 

840, 88. &6౦, 

56, 119, ౩9 48 

6 28, 85, 4, 5%, 65, 690 "1, 
"79, 84, 90. 100. 108, 16, 185 
159, 180, 192, 195, 198, 205, 
౨12, 294, 240, 251, 262, 2/0, 
904, 808, 815, 856, 865, 889, 
989, 418, 480. 497% 520, 52, 
5/0. 


రాగముటు 


(శ్రీరాగం 


0 
శుదవసంతం 


సామంతం 


లొళంగం 
సాళంగనాట 
సింధు రా మ[కియ 
సౌరాష్ట్రం 
హిందోళం 


హెోందోళ వనంతం 
కాసి (౪ 


406 


సంకీర్తననంఖ్యలు 


- 9 07, 99, 117, 181, 150, 101 


299, 270 975, 290 291, 891 
808, ల84, కల్తి 441, ఉత ఉగ 
509, 511, 80, 54, 54. 


ఎం కేతగ రోగ 
ఎ ల, రక్‌ ౧0, 88, 945, 826 8990, 


846, 419, 480, 499, 545, 509. 


లీ ౧ 17,80, 40, 5,5, 69, 


68, 5 80, 85, 106 110, 120, 
121. 129, 140, 155 150, 172, 
184, 188, 197. 902 21, 208, 
268, 274, 977, 298, 801, 818, 
94, 894, 408, 411 ఉం ఉగ, 
505, 542, 561, 568, 

10, 61, 102 146, 168, 176, 18, 
౨10 286 267 8807, 4990, 492, 


ఎ 1 86, 590, 148, 178, 102, 215, 


౨88, 264, 819, 885, 406, 459, 
471, 485, 510, 540, 56, 502% 


ఎం తిల, 4%, 502, 501, 
89%, 200, [209, 828, 995, 480, 


500, 589, 5900 


. 49. ౨80 829. 
ల 48, 851, 859, 510, 
, 404,509. 


శాివ అనుబంధము 


ఆకొరాదిగ 'సంకీ రృన, రాగ సంఖ్యాసూచి 


సంకీర్తనమొదలు 
అండకే(గి 


అండనుండే 
ఆండనే 
అఆంతనీవు 
అంతమమ్ము 
అంతలోనే 
అంతేకాదా 
ఆందపువిభుండు 
అందరివంటిది 
అందరునుచుట్టాలే 
అందరును విన 
అందా(కౌా 
అందిఇతవు 
అందుకు€గా 
అందుకునిందు . 
అందుకుసరికి 
అందుకేపో 
అందుకేమి 
అందుకేమి 
అందుకేమి 
అందుకై తే 
అటువంటిది 
అటువంటినిన్నే 


రాగము 
సామంతం 
శుద్ధవసంతం 
సామంతం 
రామ[క్రియ 
నాగవరాళి 
(శ్రీరాగం 
భైరవి 
ముఖారి 
ఆహిరి 
లలిత 
తెలుంగు(గాంబటోది 
ముఖారి 
సొళంగం 
మాళవి 

పొడి 
పళవంజరం 
నాట 

సాడ్తీ 
దేసాళం 
కాంటోది 
దేసాళశం 
దేసాళం 
సాళంగనాట 


సంకీ ర్తనసంఖ్య, 

211 
888 
[72 
1009 

గ్ల 
604 

ర్‌ 
145 
887 
670 

వ్ర 

లి 

(1 
8లి( 

ఢీక్‌ 
208 
271 
886 
872 
[86 
615 
ర్‌ి 
శ[0 


సంకీర్తవమొదలు 
అటువంటివాని 


అప్పేమేలు 

అత(డు 

ఆతనికి వెల్లా 
అతనిమన్ననే 
అతనిమీరే 

అదినా 
ఆదియేమరకు 
అఆదేరాముండు 
అననింకేమున్న 
అనుమానానకు 
అనుమానాలి(5క 
అన్నినీవే 
అన్నియు 
అప్పటికప్పుడేకాక 
అప్పటికప్పుడే చెప్పే 
అప్పటికిప్పుడు 
అప్పటికోప 
అప్పటినన్నేల 
అప్పటినాకే 
అప్పటినీ 
ఆప్పటినొడ(బా'పేల 
అప్పటిమానవు 
అప్పుడే 

అబ్బెనాకు 
ఆయ్యోనీకు 


408 


రాగము 
సౌరాష్ట్రం 
బౌళి 
శంకరాభరణం 
శంకరాభరణం 
మధ్యమావతి 
శంకరాభరణం 
భైరవి 

ఆహిరి 
సాళంగం 
బౌళిరామ్మకియ 
ముఖారి 

బౌళి 
సామంతం 
రీతిగౌళ 

నాటి 

ముఖారి 

పొడీ 

ఆహిరి 

గొళ 
సాశంగనాట 
శుద్దవసంతం 
సాళంగనాట 
ముఖారి 

లలిత 
శంకరాభరణం 
సామంతం. 


సంకీర్తనసంఖ్య 

ర్‌8ి0 
కి 
418 
గ! 
రితి్ర్‌ 
2240 
ల? 
29కి 
176 
140 
లి్ర7 
72 
ఫలి 
శ్రర 
141 
257 
ర్‌78 
శ47 
శ్రి 
[110 
వై 
బ్లిర్టిథీ 
152 
బి2 
1 
[120 


నంక్రీర్తనమొదలు 
అలపు దీర్చు 
అలిగితినా 
అలుకలు 

ఆ కెకునీకు( దెలును 
ఆకెకు నీకు(టోవు 
ఆడ(గల 
ఆడరాదు 
ఆడుకో(గలి 
ఆడేబొమ్మలు 
అఆత(డదె 
ఆత.(డిదె 
ఆతనికం పే 
ఆనలేలయ్య 
ఆపెకావలె 
ఆయనాయ/(జా 
ఆయనాయచాలు 
ఆయనాయయింద 
ఆయలేరా 

ఆజడిం బెట్టీ 
ఆసపడ్డ 

ఇంకనీవు 
ఇంకనేల దూరు 
ఇంకనేలమఅజ(గూ 
ఇంకనేలేకొంక 
ఇంకనేలేనీ 
ఇంకానేమొనో 


త్త౦09 


రాగము 


భూపాళం 


* రామ్మకియ 


శంకరాభరణం 
శుద్దవసంతం 
హిజ్జిజి 
ఆహిరి 
సాళంగం 
(శ్రీరాగం 
కాంటోది 
మధ్యమావతి 
రామక్రియ 
నాదరామ[కియ 
కాంటోది 
రామక్రియ 
సామంతం 
లలిత 
దేసాళం 
సామంక* 
ము, 

వరాళి 
కేదారగాళ 
ముఖారి 
వేళావళి 

బౌ 
శంకరాభర : 
వరాళి 


నంకీర్తనసంఖ్య 
శ్రి 
24 


486 
404 
880 
206 

8 
8$2 
&0 
శీర్‌? 
506 
[77 
ర్‌( 
411 
401 
శ్రీ? 
క! 
180 
ర్‌] 
5012 
[170 
శీర్ర| 
8$ి8 
శ్ర04 


నంకీర్షనమొదలు 
ఇంచుకంత 
ఇంటికి 
ఇంతకంటె 
ఇంతగలుగ 
ఇ౦తటను(గరు 
ఇంత టనైన 
ఇంతటి 
ఇంతలాయ 
ఇంతలో(గోపము 
ఇంతలోరమణు(డ 
ఇంతిచనవు 
ఇంతినే 
ఇంతిరో 
ఇందా€కొ 
ఇందుకు 
ఇటమీ(ద 
ఇటమీ(ది 
ఇటునీకు 
ఇటువఠె 
ఇట్టాయః దిను 
ఇట్చైనన్ను(గ రు 
ఇదిగొంత 
ఇదివోదిష్టము 
ఇదివోమావొళ్లీ 
ఇదెయదిె 
ఇదెశిరసు 


రాగము 
సామంతం 


రామ[క్రియ 
శంకరాభరణం 
బౌళి 
థ్రీరాగం 
కన్నడగౌాళ 
పొడి 

వరాళి 
శుద్ధవసంత౦ 
భైరవి 
భైరవి 

పొడి 

భైరవి 

శ్రీగా గం 
ముఖారి 
పొడి 

భైరవి 

బౌళి 
కేదారగొళ 
పొడీ 

ఆహిరి 
లైరవి 
ఆహిరి 
ఆహిరి 
నాదరామ[క్రియ 
రామకియ 


సంకీర్త నసంఖ్య 

ల్లి74 
లి 
గ్‌8ి 
8846 
శీ 
గో 
గ్‌[4 
రగ్ర4 

ర్‌5్‌ 
[04 
400 
100 

(0 
. 

శస 
280 

రిగ్ర్‌ 

శీలి 
శ01 
1! 
460 
[0 
46 
400 
[126 
గి 


సంకీర్తనమొదలు 
ఇదరమునిదర మె 

ద నో 
ఇదరమునిదర మే 

ది ది 
ఇద్దరమునున్నారము 

నో 
ఇద్దరికిటోవు 
ఇద్దరికూట 
ఇదరితో 

ది ॥ 
ఇదరు(6 గూ 

0౧ 
ఇన్నిటాజాణ(డ 
ఇన్నిటాను 
ఇన్నియునీ 
ఇన్నియును(గాన 
ఇన్నిసుద్దులును 
ఇప్పట 
ఇప్పుడువిచ్చేసితి 
ఇప్పుడు వేగిర 
ఇరవయి 
ఇరవెన 

ల రా 
ఇల్లాండ్త 
ఇవినీకొక్కని 
ఈడనవ్వరి 
ఈడమాతో 
ఈడేరిచిన 
ఈపొటివుపచార 
ఈరు(దియ్య 
ఈ విన్నపము 
ఉన్న వేమీ 


డ్త్నే 


రాగము 


ఆందోళి 
రామక్రియ 
పొడి 
శంకరాభరణం 
లలిత 

గుండ క్రియ 
రామ[క్రియ 
సామంతం 
బౌళి 

పొడి 

దేసాళం 
దేసాళం 
శంకరాభరణం 
హిందోళశవసంతం 
రామ[క్రియ 
తెలు(గు(గాంటోది 
వరాళి 
మాళవిగొళ 
గుండ్మక్రియ 
రామ్మక్రియ 
పాడి 
శంకరాభరణం 
దేసాళం 

వరాళి 
శ్రీరాగం 
సీలాంబరి 


ఎంకీర్తనసంఖ్య 

861 
శీ(2 
40 
100 
గ్‌ 
47 
421 
501 
4గ్ర0 
ఓ00 
5600 
208 
85 
ర్‌!6 
[0 
800 
£65్‌ 
ర్‌8 
800 


గ 


[42 
400 
448 
ఓర్‌ 
464 
802 


నంకీర నమొదలు 
ఊడిగపు 


ఊరకున్న 

ఊర కేఅలుగకు 
ఊరకే చక్క జాడతొ 
ఊర కేవున్న 
ఎంచితేనావల్స 
ఎంతగద్దు 
ఎంతచెప్పినా 
ఎంతదవ్వయిన 
ఎంతనీవు 

ఎంతనే ర్చి 
ఎంతపని 
ఎంతమీ(దు 
ఎంతయిన 
ఎంతలేగిరకా(డమ్మ 
ఎంత వేగిఠకా(డవు 
ఎంత వేగిరకా డే 
ఎంత్రెనా 

ఎందరు 
ఎందా(కాజోలి 
ఎందా(కానలుకలు 
ఎందా€కౌనీ 
ఎందుకని 
ఎందుకురోయని 
ఎందువోయే 
ఎక్కువతక్కువ 


త్త్షేబై 


రాగము 
లలిత 


దేశాక్షి 
దేసాళం 
పాడి 

లలిత 
ముఖారి 
మాళవి 
దేళాక్షి 
సామంతం 
లలిత 
రామ్మకియ 
ముఖారి 
లలిత 
ముఖారి 
వసంతవరాళి 
బౌళి 
సౌరాష్ట్రం 
నారాయణీ 
సింధురామ్యక్రియ 
గౌళ 

భైరవి 
వేగావళి 
కాంటోది 
గౌ. 
లలిత 
సింధురామ[(కియ 


సంకిర్తనసంఖ్య 
తిరిగ 


ణ్‌ 
400 
606 
860 
400 
400 
240 
801 
566 
142 
401 
[144 
ర8ి4 
466 
410 
800 
గ. 
582 
[28 
425 
[10 
407 
441 
454 
$40 


సంశ్రీర్తనమొదలు 
ఎగ్గువట్టీ 
ఎచ్చరించ 
ఎటువంటివలపో 
ఎటువంటి వేడుకలో 
ఎట్టుండునో 
ఎటుగూ డెంబెండ్లీ 
ఎ్రైవచ్చు 
ఎట్టు నేరిచితి 
ఎడమాట 
ఎదురుగుదురుగా 
ఎదురుమాటలు 
ఎదురైతి 
ఎన్నటి 
ఎన్నిలేవు 
ఎప్పటివా(డ 
ఎప్పుడునీదాననే 
ఎప్పుడును 
ఎప్పుడుమీ కే 
ఎమ్మెలనాలి 
ఎమ్మెలు 
ఎరవుల 
ఎఆి(గక 
ఎజఅంగండు 
ఎజ(గము 
ఎతు(గుదు 
ఎవ్వరి(టొ గడు 


త్తేప 


రాగము 


కాంటోది 
నాదరామ్మకియ 
సాళంగం 
మధ్యమావతి 
సామంతం 
గౌళ 

శుద్దదేశ 
మాళవి 
దేసాళం 
రామ్మకియ 
రామ[క్రియ 
ఖైరవి 
శంకరాభరణం 
నాదరామ[క్రియ 
సామంతం 
కేదారగొళ 
పొడి 

దేసాశం 
దేసాళం 
శంకరాభళణం 
నారాయణీ 
భైరవి 
శంకరాభరణం 
వరాళి 
రామ్మక్రియ 
లలిత 


సంకీర్త నసంఖ్య 
[6 


|. 
267 

ఓ 
104 
201 
[147 
105 
బి4? 
150 
ర్‌ 
184 

ఠి 
12 
నగి 
వ్‌ 
41 
151 
త్రిక 
రిల 
5605 
107 
185 
470 
088 
6507 


నంకీర్తనమొదలు 
వ్వరికి 
ఎవ్వరినైనా 
ఎవ్వరిబలుష 
ఎవ్వరి 
ఎవ్వరూ(ద 
ఏ(టికి అనుమానాలు 
ఏ(టికినన్ను 
ఏంటికిసిగ్గులు 
ఏకచిత్తమున 
ఏకమైవుండిన 
ఏటికి వేగిరపదే 
ఏడనున్నా 
ఏడరేని 
ఏదిని “మని 
ఏపులును 
ఏమంటే 
ఏమనిచెప్పుదు 
ఏమనిచెప్పేనే 
ఏమనివిన్న 
ఏమనేవో 
ఏమన్నానంటివి 
ఏమన్నానన 
ఏమయ్యా 
ఏమరించి 
ఏమాయనిందుకు 
ఏమాయనీకిందుకు 


త్త్షేత్త 


రాగము 
శంకరాభరణం 
రామ్మకియ 
రితిగొళ 
లలిత 
పాడి 
పొడీ 
(శ్రీరాగం 
భైరవి 
ఆహిరి 
బౌళి 
సాళంగనాట 
ఆహిరి 
(శ్రీకాగం 
ఆహిరి 
పాడీ 
శంకరాభరణం 
రామ్మక్రియ 
సాళంగం 
శుద్దవసంతం 
వరాళి 
గౌళ 
సామంతం 
సౌరాష్ట్రం 
లలిత 
మాళవిగొళ 
గుజ్జర 


సంకీర్త ననంఖ్య 
806 


401 
558 
ల$ 
8!! 
400 
276 
480 
త్రి 
తిర 
56 
ల్ర3 
గ్‌/4 
400 
110 
815 
1080 
10 
581 
ర్‌! 
586 
థీ 
828 
1160 
16? 
502 


సంకీర్త నమొదలు 
ఏమిటికి బుద్ది 


ఏమి దప్పిపోయ 
ఏమి నేతునమ్మ 
ఏమి నేతుని(5క 
ఏమి సేతురమ(ణుడ 
ఏగి సేయ6గల 
యు 
ఏమి నేసీనని 
ఏమీనెఅ(గని 
నా 
ఏరానన్నింత 
ఏలబూటకము 
ఏలమమ్ము 
ఏలమాను 
ఏలయ్యమాకు 
ఏలరా 
ఏలలోగీ 
_లవూరకున్నదాన 
ఏల పూరకున్నా (డవు 
ఏల వూరకున్నా(డవో 
ఏల వేగిరించేవు 
ఏలినవారికి 
ఎలేమనసుద్దులు 
ఏరే రమణునికి 
ఏలో తెలియదు 
ఏళ్ళ వెనకవే 


లా 
శల 


త్తైప్‌ 


రాగము 
సాళంగనాట 
దేసాళం 

భైరవి 

తీహిరి 

లలిత 

వరాళి 

దేసాళం 
భైరవి 
/శరాగం 

దేశి 

బె 
సామవరా? 
గుజ్జరి 

ముఫారి 
ముఖారి 

దేశాక్షి 
సామంతం 
సామంతం 
తోండి 
ముఖారి. 
నాదరామక్రియ 
లలిత 
దేవగాంధారి 
రామక్రియ 
శంకరాభరణం 
తెలు(గు(గాంటోది 


సంకీర్షనసం, 

ర్‌(6 
401 
220 
"బస్‌ల 
1205 
22 
ఓ] 
రక? 
181 
618 
050 
శర్రీలి 
297 
త్రిల్లి 
ర్‌ి 
175 
408 
[ 


సంకీర్తన మొదలు 
ఐతేనేమిదోసము 
ఒక్కటె 
ఒక్కుమాఃటి 
ఒక్కరీతి 
ఒటులేల 

ట్‌ 
ఒదనుం పే(జప్ప 

ది 
ఒదువాదు 

౧ ౧ 
ఒలనని 

౧౧ 
ఓపినదానంగాను 
ఓయమ్మ ఇంతయేల 
ఓయమ్మ తనపొందు 
ఓరిచి తే(జుట్టి 
బౌరాలెస్సా 
బాలేయెటి(గితిమి 
కంటిమిగా 
కంటిమి నీజాడ 
కటకటా 
కనీ([గానము 
కన్నులు 
కన్నెవయసు 
కరుణగల 
తలదా తొలి 

ర 

కలదిదె 
కలగాదు 

గ్‌ా 
కల్లసుమ్మీ 
కాంతునివలపు 


శతం 


రాగము 
రామ[క్రియ 
ఆహిరి 
దేసాళం 
సామంతం 
శంకరాభరణం, 
లలిత 

నాట 
రామ(క్రియ 
రామ్మకియ 
సామంతం 
ఆహిరి 
సామంతం౦ 
ఛాయానాట 
గౌళ 
సాళంగం 
నారాయణ దేశాక్షి 
భైరవి 

వరాళి 
సామంత 
శంకరాభరణం 
దేశి 

నాటి 
హిందోళశవసంతం౦ 
నాదరామ్మకియ 

బౌళి 


సంకీర్తననంఖ్య 
ర్‌రిర్‌ 


[86 
క్రి( 
68 

808 

165 

శ46 
రి 

621 
| 

281 

106 

406 

శీరిగ్ట్‌ 

102 

818 
181 
46 
110 

862 

త్రి(గ్‌ 

230 

80! 

40 

81 
ర 


సం!ర్తనమొదలు 
కౌ(క నేయంద 
కాతరాన 
కానవచ్చిన 
కానీకాసనీపదవే 
కానీకానీయందు కేమి 
కాసీకాసీయందుకేమి 
కానీకానీయి(కనేల 
కానీకానీలేరా 
కాసకానీలే వే 
కానీవే 
కాలములారు 
కుచ్చితము 
కూడినమీ(దట 
కూరిమి 
కొంకకనావద్ద 
కొంకనేల 
కొంకితినందుకే 
కొంగువట్టి 
కొన్నదె 
కోరినశ్షే 

కీరాబ్టి కన్యకకు 
గందమందు 
గుట్టుతోడ 
గుట్టుతోడి 
గుట్టుతోనే 


ఘను(డవు 
౪0 20- ౯౩0 


శే 7 


రాగము 
(శ్రీరాగం 
ఆహిరి 
సామంతం 
సామంతం 
గుండ కియ 
వరాళి 

బౌళి 


శుదవసంతం 
ణి 


నాదరామ్మకియ 
బౌళి 
శుద్ధవసంతం 
వసంతవరాళి 
బౌళి 
కేదారగొళ 
ఆహిరినాట 
బౌళి 
శంకరాభరణం 
గౌళ 
రీకిగొళ 
సామంతం 
మంగళకౌశిక 
పాడి 
గౌళ 
రామ్మక్రియ 
శంకరాభరణం 
శ్రీరాగం 


సకీర్హనసంఖ్య 

రిల 
ర్‌87 
508 
58 
286 
268 
[185 
లశ 
ఓ[6 
487 
గరి 
840 
410 
ఫ్ర 
శ40 
గ్‌గిఫ 
గ్‌గస్‌ 
[00 
వ 
శ్రి 
205 
[87 
ఏ2 
[124 
ర్ట 
౧|8 


సంకీర్తనమొదిలు 
ఘనుండు 


ఘాత నలుపు(దె 
చంక గుదియ 
చవిగానిపని 
చాలు(జొలు 
చిత్తగించినీవే 
చిత్తగించిమా.పై 
చితగించురమణు(డ 

అవి 
చిత్తజగురు(డ 
చిత్తముకొల€ది 
చి త్తమువచ్చినట్లు 

అజావి టబ 
చితము వచ్చినయట్లు 

అతి ట్‌ 
చిన్న దాన జేసి 
చూడరమ్మ చెలులార 
చూడరమ్మ చెలులాల 
చూతమింక 
చూతు(బో 
చూతువువిచ్చేయ 
చెప్పనేలనీసుద్దులు 

౧ 
చెప్పరాదు మీ 
చెప్పితి మాసాజము 
చెప్పినట్లు నేతు(గాక 
బి 
చెప్పినట్లు నేతుగాక 
ట 

చెలియరో 
చఇెలియామరి 
చెలులమునేమన్న 
చెలులము మాకీ 


శ$8 


రాగము 
శంకరాభరణం 


రామక్రియ 
సొమంతం 
పళవంజరం 
బొళి 
నారాయణీ 
దేవగాంధారి 
శ్రీరాగం 
లలిత 
కాంటోది 
భైరవి 

బ్‌ొళి 

భైరవి 
సాళంగనాట 
సామంకం 
పొడీ 
కాంటోది 
తెలు(గు(గాంటోది 
సాళంగనాట 
రామక్రియ 
హిద్దిజి 
దేవగాంధారి 
శకేదారగొళ 
సామంితం 
ఆహిరి. 
తోండి 
లలిత 


ఎంక్రీర్త ననంఖ | 
100 


816 
1605 


862 
రి 


8 
807 
884 


180 
841 
171 
420 
829 
452 
107 
88 
806 
472 
485 
22. 
580 
870 
477 
80 
41 
848 
444 


సంకీర్తనమొదలు 
చెలులార 


చెలువుండు 
ఇెల్లంటోయింత 
చెల్లి నట్లు నీవే 
చెలునా 
చెల్లుబడి 
చే(త సేనేవారు 
చేతికి లోనా 
చేయిముటి 
టబ 

చేయివటి 

ట్‌ 
చేరిచూడ 
చేరియిందు 
చేసినవారి చేంతలు 
తగనిన్నిటికి 
తగవు నీవెఖ(గవా 
తగవోనగవో 
తగుదువమ్మ 
తగునయ్య 
తెడ(బాట్లా 
తడవకుమము 
తడవీ నూరక 
తతివిచ్చెని(క 
తనకు నాకు 
తనిసితిమి(5క 
తనువులోదై వము 
తలంచిన 
తలః(చినప్పుడు 


తేరి 


రాగము 
లలిత 


ముఖారి 
ఆహిరి 

మాళవి 

బౌళి 

మువారి 
ముఖారి 

గొళ 

మాళవి 
ఆహిరి 

వరాళి 

ముఖారి 
సాళంగనాట 
వరాళి 
సాళంగనాట 
నారాయణి దేశాడి 
శంకరాభరణం 
మాళవి 
శ్రీరాగం 
సాళంగం 
పాడి 

బౌళి 
శంకరాభరణం 
శ0కరాభరణం 
ఖైరవి 
సౌరాష్ట్రం 


పళశవంజరం౦ 


సంకీర్తనసంఖ్య 
100 
218 
హ్‌! 
800 
161 
50 
807 
శీర్రిల 
గ 
41 
200 
త్రి్లిర్రి 
[1] 
581 
[140 
£5్‌( 
200 
త్రి 
600 
[68 
[74 
|. 
889 
201 
860 
608 
5806 


నంకీర్హనమొదలు 
తలవంచనేటికి 


లానెంతనేనెంత 
తానేడోమన నేడో 
తానేనేనైన 
రానేయెజలు(గు 
తానేవచ్చీంగాక 
తాము6దామెర6గ 
తామెయెఆు(గుదురు 
తిట్టితేనే పెదవినే 
తెలినెంగా సనీగుణము 
తెలుసుకోయింక 
తెలుసుకోవయ్య 
తేనెపేరు నోరనంజే 
తొడీ(ఐబడ్‌ 

తొలుతనే 
దగ్గరినప్పుడే 
దయదలఃచే 
దాంచినవాండే 
దిక్కులను 
దిమ్మరిమాట 
దేవనీవునికి 

దేవర విన్నిటా 
దేవు(డవు నీవు 
దైవమే యెజు(గు(గా 
దొరతో( బొందు 
నంటున నీమేకు 


ఉ20 


రాగము 
మాళవిగొళ 


ఆహిరినాట 
సామంతం 
శ్రీరాగం 
ఆపీరి 
లలిత 
పొడి 
భైరవి 
శంకరాభరణం 
సాళంగం 
నాగవరాళి 
బౌళి 
- సామంతం 
దేవగాంధారి 
పొడి 
రామ[క్రియ 
శంకరాభరణం 
సామంతం 
సాళంగం 
శంకరాభరణం 
ఆహిరి 
ఖైరవి 
రామ్మక్రియ 
అమరసింధు 
సాళంగనాట 
శుద్దవసంతం 


సంకీర్తనసంఖ్య 
ర్‌ి 
801. 
121 
117 
ల$ 
572 
గ్ర 
8(7 
ర్‌? 
176 
860 
518 
గ్ర 
450 
204 
100 
278 
శీ?0్‌ 
420 
[180 
82ిల్‌ 
566 
100 
ల్ల(4 
215 
8046 


సంకీర్తనమొదలు 
నగినగివాదులేల 


నగు( బాలు 
నన్నుమీరడా 
నన్నేల యస 
నయము గలుగ 
నవ్వినట్టివా(డవు 
నవ్వునవ్వె 
నవ్వులు నవ్వించ 
నవ్వే దెజంగండు 
నా(టికి మరి 
నా(డేకన్నది 
నాకే సతమైతే 
నాటివా(డనె 
నాటివా(డ వేకాదా 
నామాట . 
నాయందు(గడ 
నాయకు(డ 
నావంటి 
నావొళ్ల (గల్ల 
నిండుకున్నది 
నిండునాపాయము 
నిచ్చనిచ్చ 
నిచ్చలు నాపుణ్యము 
నిచ్చలు నాబతు కెల్ల 
నిచ్చానిచ్చా 
నిజమరివి 


త్త2్నే 
రాగము 
రామక్రియ 
సామంతం 
హిందోళం 
బౌళి 
మాళవిగొళ 
ధన్నాసి 
నారాయణి 
లలిత 
శంకరాభరణం 
రామక్రియ 
ముఖారి 
పాడి 
వరాళి 
మఠలహరి 
దేళాక్షి 
(శ్రీరాగం 
తెలు(గు(గాంటోది 
వరాళి 
ఆహిరి 
పొడి 
శ్రీరాగం 
శుద్దవసంతం 
ముఖారి 
కన్నడగౌాళ 
సామంతం 
'వేగావ? 


సంశీర్తనసంఖ్య 
76 
186 
త్ర్సి0ి 
ర41 
శ$38 
శల$0 
162 
60. 
శ 
ఓఏ 
103 
508 
224 
281 
410 
611 
న! 
551 
500 
4$ర్‌ 
600 
1న 
600 
476 
[140 
56 


సంక్షీర్తనమొదలు 
'నిజమా(డ 


నిన్ననరాని 
నిన్నుమంచివాండ 
నిమిషము(బాయ 
నిలువు(గొలువు 
నిలువులమేడలో 
సీక్రం పేమునుపను 
సీకుంటోదు 

సీకునీకే 
నీకెట్టుదెలుసును 
నీకేలేమాగొడవ 
సీగుణము చక్కనాయ 
నీడ చూడని(క 
నీతోంబంతము 
నీపాలివారము ' 
సీయంతనీవెజీ(గి 
సీయందునేరమి లేదు 
సీరమణుని 

నీరువట్టు గొన్నచోట 
సీరు వట్టు గొన్న వేళ 
సీవల్ల (గడమగద్దా 
నీవు మన్నించ!గా 
నీవు ముందు 

నీవు సేసిన దే 
నీవూసీయంతనే 

= సీవెటువలె 


త్తలైదె 


రాగము 
మాళవిగౌళ 


పొడీ 
రామక్రియ 
(శ్రీరాగం 
ఆహిరి 
(శ్రీరాగం 

పాడీ 

పొడీ 

వరాళి 
సామవరా। 
సామంతం 
హిందోళవసం౦ంతం 
లలిత 

ఆహిరి 
గుండ్యక్రియ 
ఆహిరి 

ఆహిరి 

లలిత 
మాళవిగొళ 
సామంతం 
పాడీ 

ధన్నాసి 
+ం0కరాభరణం 
గౌళ 
గుండ(క్రియ 
తెలుంగు(గాంటోది 


నంక్రీర్హ, నసంఖ్య 
77 


ర్‌40 
180 
లి్రి0 
1606 
021 
102 
402 
6514 
80607 
2608 
ర00 
814 
త్రి(8 
812 
600 
ర్‌40 
420 
280 
77 
285 
100 
ల్‌! 
680 
70 
[115 


నంకీర్తనమొదలు 
సీవెప్పుడూ 
సీవెజంగని 
సీ వేచనవిచ్చితివో 
సీవేయిన్నిటాంగల 
సీవేయెజి(గి 
సీవేయెళు(గుదువు 
సీవే యెబు(గుదువునే 
సీవేల లేదనేవు 
నీవే విచ్చేసి చూడు 
నీవొకటి దల(చ(గా 
నూటికొక్క పే 
నెలంత(గరుణించితివి 
నేండేనాగవల్లి 
నేని దెనీవిదె 
నేనెంతకోపినై న 
నేనెంతతమకినై నా 
నేనేమియెజ(గను 
నేనేమీననంజుమ్మీ 
నేనేమెలు(గుదును 
నేనేవొడ(బరచే 
నే నొకటినేయ(గాను 
నేనొాకమా(టాడితేను 
నేమెట్టుండిశిమి 
నేరమింతటికి 
నేరమెలానావొళి దే 
తు ంి 
నేర మెల్లానేరుపాయ 


త్త23్ర 
రాగము 
పొడి 
ఆహిరి 
దేసాళం 
శుద్ధవసంతం 
ఆహిరి 
ధన్నాసి 
సౌరాష్ట్రం 
ఆహిరినాట 
రన్నడగౌళ 
భైరవి 
బౌళి 
సామంతం 
రామ క్రియ 
దేసాళం 
సావేరి 
ముఖారి 
కన్నడగౌళ 
సౌరాష్ట్రం 
గౌళ 
దేవగాంధారి 
సౌరాష్ట్రం 
దేవగాంధారి 
రామ[కియ 
మాళవిగాళ 
శంకరాభరణం 
సౌరాష్ట్రం 


సంకీర్త; 
880 
852 
2088 
ర్‌45 
ఢ$4 
42) 
805 
501 
ర5్‌04 


226 
తశ 
ర్‌్‌8 
260 
ర్‌01 
[114 
40] 
శరిరీ 
ర్‌5్‌ర్‌ 
208 

80 

81 

70 
207 
620 
508 


సంకీర్తన మొదలు 
నేరుపరివినౌదువు 
నేరుపరివిన్నిటాను 
నేరుపరివౌదువమ్మ 
నేరుపరులిందరును 
నేరుపెల్లానొక్క టే 
నేవచ్చినపనేమి 
పంతగా(డవు 
పంతము నీకి దె 
పంతము నీకుదగ 
పగవారినై ననింత 
పచ్చిదేరిన పని 


జమ బ జి 
5 (8% 8% 


జ 
6, 
ర 
య్‌ 
మి 
బ్‌ 


పరాకు నేయకురమ్మ 
పలుక కూరకుండుటకే 
పాకము దప్పి 
పాయపువారమట 
పాయమేపైతర 
(ప్రియురాలితో 
పువ్వులనువేసి 
పూంచిపట్టి 


శ్వదెడ్ష 


రాగము 
లలిత 
సాళంగనాట 
సాళంగనాట 
పాడి 

వరాళి 
కాందోది 
నాదరామ్మక్రియ 
రామక్రియ 
భైరవి 

ఆహిరి 

లలిత 
కాంటోది 
గంకరాభరణం 
రామక్రియ 
శంకరాభరణం 
హిందోళవస౦తం 
పొడీ 
సాళంగనాట 
మధ్యమావతి 
మాళవిగౌాళ 
దేవగాంధారి 
ఐళహంస 
భైరవి 
సాళంగనాట 
కాంచోది 

గళ 


నంకీర్తనసంఖ్య 
806 
471 
తగ్‌ 
842 
శ్రీ( 
160 
త్‌? 
ర్‌88 
ల0ీ4 
8/1 
6588 
12 
(09 
82 
1005 
(8 
వి 
ర్‌ 
628 
[4 
త్రి 
587 
తలి 
గిల్లి 
410 
ల్లి 


సంకీర నమొదలు 
పూవుటమ్ములు 
పూవుల వేసిన 
'పేరంటాండ్లు 
'పేరు(గిరి 
పొందినట్టి 
పొందైన యింతులు 
పొద్దువోకకిటు 
పొద్దువోదతండు 
పొమ్మంపే(గాని 
పొయ్యేవోపోవో 
పోనీపోనీ ఇంకనేల 
పోపోఅదేమోసి 
సోపోయిదేడ 
బలిమి నేయకురే 
బాపుబాపుజాణ(డా 
బుద్ది చెప్పరా నీకు 
మంచిదాయ మేలు 
మగరూపునాడరూపు 
మగవా(డు తౌను 
మనసుకు జల్ల 
మనసుకుమన సే 
మనసురానిది 
మన్నించవోయి 
మమ్మేమిచూచేవు 
మరిగేవిప్పుడును 
మరులుకొలుప(జోటు 


4ీబెర్‌ 


రాగము 
మాళవిగౌాళ 
నాదరామ్మకియ 
సాళంగనాట 
సామంతం 

తెలుంగుంగాంబోది 
బౌళి 

శ్రీరాగం 
మాళవిగౌాళ 
పాడి 
కేదారగొళ 
నాదరామకియ 
రామక్రియ 
ముఖారి 

పొడి 

లలిత 

నాట 

ఆహిరి 

వరాళి 

వరాళి 
సామంతం 
దేసాళం 
భైరవి 

ముఖారి 
శుద్దదేశి 

భైరవి 
సామంతం 


సంకీర్తనసంఖ్య 
[70 


ర46 
[82 
ర్‌ 
8[0 
[4 
156 
258 
[58 
154 
282 
[27 
164 
10 
287 
4056 
ర్‌్లి4 
0000 
48లి 
818 
400 
[22 
844 
57 
401 
40 


సంకీర్తనమొదలు 
మణజవకుమీ 


మజియేమిటి 
మా(జితేను 
మాతోనీవు 
మాన(గదె 
మానవయ్య 
మానవయ్యా 
మానిపండ్లు 
మానుమనవే 
మానుమన్నా 
మాపుదా(కా 
మాపూదా.(కా 

మించి నారమణు(డవు 
మించినీవే నేతుగాక 
మించెమం దెమేళములు 
మీ(దమీ(ద 
ముందువెనకెజ(గవు 
ముట్టకుముట్టికు 

ముట్టి వచ్చి 
మూసిమంతనాల 
'మెచ్చితి నిన్నప్పటి 
మెచ్చితి నిన్నిటా 
మెజణు(గు( జక్కుల 
మేలునీకం టె 

మేలు మేలు విభు(డా' 
మేలే చెలియా 


ఉగ్ర 


రాగము 
(శ్రీకాగం 
రామక్రియ 
సామంతం 
ముఖారి 
గుండ(క్రియ 
సామంతం 
దేసాళం 
బౌళి 
పొడి 
'దేసాళం 
కాంటోది 
శుద్దవసంతం 
కాంటోది 
సామంతం 
వరాళి 
దేసాళం 
రామ్మక్రియ 
శ(కరాభరణం 
సింధురామక్రియ 
బౌ 
శంకరాభరణం 
శంకరాభరణం 

' దేసాళం 
వరాళి 
సామ౭తం 
రామ్మక్రియ 


సంకీర్త నసంఖ్య 
శీలి 


8058 
85 
న్‌౮ 
484 
600 
గ్ర 
[0 
శ] 


261 
400 
550 
206 
211 

ర] 
687 
212 
476 
81 
ర్‌70 
108 
40) 
400 
120 
228 


సంకీర్తనమొదలు 
రచ్చలంబెట్ల 
మ! 

రమణికడకు 
రమణిభాగ్యము 
రమణు(డ ఇంతట 
రమణు(డ చెప్పు 
రమ్మనవు పొమ్మనవు 
రవ్వమాని 
రా(డాయ నత(డిందు 
రాంపు నేయక 
రాజసాలే 
రాతిరే చెప్పి యంపితి 
రావయ్య యి6క 
రావే ఆతడు 
రేసులు వాసులు 
లేవయ్యనీ కెంత 
వంచకువే శిరసు 
వట్టి దూరులేల 
వట్టి దూసకము 
వట్టి మా(ట 
వద్దన్నవా రెన్వరు 
వదు వదు నవ్వ 

ద్‌ "ది 
వదు వదు నీకింతేసివటి 

థి 6 ట్‌ 
వద్దు వద్దు సీకింకేసి వలసీ 
వదు వదు నీకేల 

సక కక 
వదు వదు మమ్ము 

ద "దె 
వద్దు వద్దు యెన్న(డూ 

౧ 0 


శ2ై7 


రాగము 

మాళవిగాళ 
దేళాక్షి 

ఆహిరి 
దేవగాంధారి 
(శ్రీరాగం 

ముఖారి 

శ్రీరాగం 
తెలు(గుంగాంటోది 

లలిత 

శంకరాభరణం 
పొడి 
తెలు(గుంగాంటోది 

కాంటోది 

ముఖారి 

భైరవి 

సామంతం 
సాళంగనాట 
నాదరామ్మక్రియ 
రీతిగాళ 
వసంతవరాళి 
మంగళకౌశిక 
బొళి 
ముఖారి, 
గళ 
సాళంగం 
వరాళి 


నంకీర్తననంఖ్య 

తిగ్రి4 
0ఏ& 
08 
2060 
౭1 
న! 
నిల 
810 
112 
118 
త్రీ 
600 
గ్ర్‌44 

88 
శరీర 
౭వ్ర 


ఫు 
ప 


త్ర్‌0 
శీశ5్‌ 
త్ర 
[100 
200 
42 
విగ 
210 

[16 


సంకీర్తనమొదలు 
వద్దు వద్దు వేగిరాలు 
౧ ౧ 


వద్దు వేండుకొనవయ్య 
వనితకు( బతి 
వరుసకు రాకుంకే 
వరుస దప్పి 
వలచినందుకు 
వలచినపతి 
వలపించి తిప్పేవు 
వలపు గంప 
వలపు తొలుకరించె 
వలపు నిలుపలేవు 
వలవని జోలింక 
వలసినప్పుడు తానే 
వలసినప్పుడు నేనే 
వలెనా ఆతనితో 
వాకిటికి వచ్చి 
వాదులు మాతో 
వాదులేలమాతో 
వాసికి బతుకుటింతే 
వాసి వంతు 
వింటిరావో చెలులాల 
వింతవారా నీకు 
విచ్చేయరాదా 
విన్నపమిదె 
విన్నపాలు 
విన్నమా(ట 


428 


రాగము 
ఆహిరినాట 


కాంటోది . 
హిందోళం 
సౌరాష్ట్రం 
శంకరాభరణం 
బౌళి 
శంకరాభరణం 
రామ్మక్రియ 
దేసాళం 
ముఖారి 
ఆహిరి 
రామ్మకియ 
మధ్యమావతి 
శంకరాభరణం 
శ్రీరాగం 
శుద్దవసంతం 
వేభావ? 
సామంకళం 
శ్రీరాగం 
సాళంగం 
దేశాక్షి 
రామ్మకియ 
వరా? 
సామంతం 
శంకరాభరణం 
రామ్మక్రియ 


సంకీర్తనసంఖ్య 
528 


గ8 
40 
208 
క్‌ 
రి 
(97 
గ్ర7 
18 
101 
ర్‌ 
208 
492 
109 
270 
7 
870 
448 
|) 
146 
898 
408 
187 
158 
71. 
కథ 


సంకీర్త నమొదలు 
విన్నవించితి 


విరహ మొక్కంద 
వీదుల వీదుల 
వెనకటి పొందు 
వెనక నీవు 

వెన్న వేసినట్టి వారి 
వెల్లివిరాయ వలపు 
వేండుక నేం చేసితే 
వేగిరించ మనకేల 
సంగతి నప్టే 
సతమైనదాన 
సతినిన్ను గెలిచెను 
సతివిధము 
సరసములోనికి 
సవతిపోరు 

సవత్రైె నానాపె 
సాదించ. బొద్దు 
సారపునవ్వుల 
సాకు నానవెట్టకు 
సారెదూర(జాలమా 
సిగారరాయ(డ 
సిగ్గవాసి కూటి కే 
నేయ6ంగలపని 
'నేయ(గలపని 
'నేవింపరోజనులాల 
నేసినట్టితప్పు 


త్తం 


రాగము 
పళవంజరం 
శ్రీరాగం 
గౌళ 
ఆందో? 
భైరవి 
రామ్మకియ 
ముఖోరి 
దేసాళం 
మాళవిగాళ 
తోండి 
ఆహిరి 
దేశాక్షి 
సామంతం 
భైరవి 
సాళంగనాట 
శుద్దవసంతం 
హిందోళం 
దేవగాంధారి 
సాళంగనాట 
మంగళకోొళిక 
నాదరామ్మక్రియ 
ఆందోళిక్ష 
మంగళకాశిక 
లలిత 
సాళంగనాట 
సామంతం 


సంకీర్తనసంఖ 
4$0 
101 
440 
ర్‌ి 
180 
0|| 
458 
ర్‌48 
8గ్ర్‌4 
ఓం 
[11 
గ్ర్‌17 
80 
612 
2868 
824 
280 
ర్‌లి్‌ 
[10 
140 
[107 
£0 
680 
500 
శ00 
గలి 


తవ్ర౦0 


నంకీర్తనమొదలు రాగము సంగీర్ష నసంఖ్య 
'నేసినదిచేంతగాక రామ్మకియ 240 
'నేసినపా పే చాలు ఆహిరి 400 
'నేనె/గాదె వము పొడి [09 


౫ 3. ప్రతినంవత్సరమునందును “* సందిగ్ధవదసమీక్ష * అను శీర్షిక 
కింద ఆయాసంపుటములలో వ్యాకరణములను తికమక బెప్టేవి నిఘంటు 
వులయందు గుర్తింపదిడవివియగు సదములకు నాకు తోచిన సూచనలను 
వ్రాయచుంటిని. అశ్లే యీ సంపుటమునందును దాదావు 85 పదములను 
గుర్తుంచుకొంటిని, వానిలో కొన్నిటిని పాదదీపికలో (₹00[ [010 చూఎ 
వందున, కొన్ని యితర సంపుటములలో చర్చించినందున, తక్కినవి కొంచెము 
శ్రమించితే తెలుగు నిఘంటువులందే విశదమగుటచేతను వేరుగ వ్రాయలేదు, 
1. మా(కలే: పొట 85 * మొదలగు 8, 4 పదములు మాత్రమేయుండు 
2. వీడు అపాట 182 | చేట ఈసంపుటములో ఆశీగ్షిక్‌ ప్రకటింప 

లేదు. 


770. 26101069 56/68 110 - 552 9106 25.30-00 





50/11666 & [40130664 0౪ 505 4. క. 104446 1.4.5., దం0462 0గ0౯. 
1 ండ2 100800 ల౭ం0208005 206 ౧గ౧(౬6 8 'గ౪౭౧: 0968 ౧|౧|౯). 
[4200110204 5%: 2888 





